


Intekhaab-e-Hadees 
(Telugu) 





మూలం 
మౌలానా అబుల్‌ గఫ్ఫార్‌ హాసన్‌ రహ్మానీ 


ఆనువాదం 
ఎస్‌.ఎమ్‌. మలిక్‌ 


తెలుగు ఇస్తామిక్‌ పబ్లికేషన్స్‌ 
సందేశ భవనం, లక్కడ్‌కోట్‌, 


HYDERABAD హైదరాబాద్‌ - 500 602 





Pravakta Pravachanam 


INTEKHAAB-E-HADEES (Telugu) 


T.LP Series No. 80 


Written By 


Translated by 

All Rights Reserved 
First Edition 
Copies 

Price 

ISBN 


Published by 


Typeset by 


Printed at 


Maulana Abdul Gaffar Hasan 
Rahmani 


S.M. Mallick 


September, 1998 

ఫా 
2000 త 1 
Rs. 60-00 a, 


81 86826 74 2 


Telugu Islamic Publications 
'Sandesa Bhavanam’ 

Lakkadkot, Chatta Bazar, 
Hyderabad - 500 002. India. 
Phone: 4564583, 

Fax : 91 40 4576237 

Grams : '‘Geeturai-500 002' 


Geeturai Graphics 
Lakkadkot, Hyderabad - 2 


Vamsi Art Printers Pvt. Ltd., 
Hyderabad- 4. 


10. 


11. 


విషయ సూచిక 
ఇస్లామ్‌ మౌలిక అంశాలు 
ధార్మిక విద్యా బోధన 
ధర్మ సంస్థాపన 
ఆరాధనలు 
నైతికత 
దుర్గుణాలు 
పరిశుద్ధ జీవితం 
సత్సమాజం రూపురేఖలు 
సామూహిక సద్గుణాలు 


సామాజిక దౌష్ట్యాలు 


'శ్రేష్టుసామూహిక వ్యవస్థ 


33 
52 
65 
84 
126 
139 
158 
191 
205 


251 





ర సంబంధించిన ముఖ్యమయిన, అవసరమయిన చర్చలన్నీ ఈ 
క్షుప్తమయిన “భూమికలో చేర్చడం సాధ్యపడదు. వీటిగ్గాను ప్రత్యేకంగా వేరు 
రచన ఆవసరం. ప్రస్తుతానికి హదీసు నంకలనం, సంచయనాలకు సంబంధించిన 
ఫంక్షిష్తముయిన ఒక స్వరూపాన్ని పఠితల ముందుంచడం జరిగింది. ప్రవక్త 
ప్రవచనాల అమూల్యమయిన సంపద గత 13 వందల ఏళ్ళుగా ఎన్నెన్ని దశలు 
దాటుకుంటూ మన వరకు చేరిందో, విజ్ఞతకు, వివేచనకు, మార్గదర్శకత్వానికి 
మూలమయిన ఈ వెలలేని ఖజానా తమ తరువాతి తరాలకు భద్రంగా చేరవెయ్య 
డానికి ఏ యే పవిత్రాత్మలు తమ జీవితాలను అంకితం చేశాయో, అవసరమైతే తమ 
ప్రాణాలకు సయితం ఎలా తెగించి ఈ కార్యాన్ని నిర్వహించాయో కాస్తయినా 
బోధపరచడానికి ఇందులో కృషి జరిగింది. 


ప్రవక్త ప్రవచనాలు మనకు మూడు విధాలుగా చేరాయి. 

1. ముస్లిమ్‌ సముదాయం నిరంతర ఆచరణ. 

2. లిఖితపూర్వకంగా భద్రపరచిన సంకలనాలు, పుస్తకాలు. 

3. జ్ఞాపక శక్తి ఆధారంగా ఉల్లేఖన ప్రక్రియ - అంటే పాఠ్య పఠనాల ద్వారా. 

ఈ విధంగా సంచయనం, సంకలనం, రచనలు జరిగిన మొత్తం కాలాన్ని 
నాలుగు దశలుగా విభజించవచ్చు. 

1. ప్రవక్త కాలం నుంచి మొదటి శతాబ్ది హిజ్రీ వరకు. 

2. మొదటి శతాబ్ది మొదలుకుని రెండవ అర్థ శతాబ్ది వరకు. 

3. రెండవ అర్థ శతాబ్ది మొదలుగా నాల్గవ శతాబ్ది చివరి వరకు. 

4. అయిదవ శతాబ్ది మొదలుకుని ఇంకా కొనసాగుతోంది. 


మొదటి దశ 


ఈ కాలంలో హదీసు సంచయన కర్తలు, ఆనాటి లిఖిత ప్రతులు, సంచయనాల 
వివరాలు ఇలా వున్నాయి: 


ప్రఖ్యాత హదీసు స్నర్తలు 


సంఖ్య పేరు మరణం వనయను ఉల్లేఖనాలు 
1. హజ్రత్‌ అబూ హురైరా (అబ్బుర్రహ్మాన్‌) హి. 59 78 5374 
శిష్యులు 800 
2. హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అబ్బాస్‌ పా. 68 71 2660 
3. హజ్రత్‌ ఆయిషా సిద్దీకా హి. 58 67 2210 
4. హజ్రత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ హి. 73 84 1630 
వ్‌ హజత్‌ జూబిర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ జ 78 94 1560 
6. హజ్రత్‌ అనస్‌ బిన్‌ మాలిక్‌ ॥ 93 103 1286 
7: హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుది Hn 74 84 1170 


వెయ్యి కన్నా ఎక్కువ హదీసులు జ్ఞాపకమున్న ఘనులయిన ప్రవక్త సహచరులు 
వీరు. వీరు కాక హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (హి.63), హజ్రత్‌ అలి 
(హి.40), హజ్రత్‌ ఉమర్‌ ఫారూక్‌ (హి.23) వీరంతా 500 నుండి వెయ్యి వరకు 
హదీసులు ఉల్తేఖించిన వారు. 

అలాగే హజ్రత్‌ అబూబక్ర్‌ (హి. 13), హజ్రత్‌ ఉస్మాన్‌ (హి. 36), హజ్రత్‌ 
ఉమ్ము సల్మా (హి. 59), హజ్రత్‌ అబూ మూసా అష్‌అరి (హి.52), హజ్రత్‌ 
అబూజర్‌ గిఫారి (హి.32), హజ్రత్‌ అబూ అయ్యూబ్‌ అన్సారి (హి.51), హజ్రత్‌ 
ఉబైబిన్‌ కఅబ్‌ (హి.19), హజ్రత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (హి.18) - వీరంతా వందకు 
పైగా 500కు తక్కువగా హదీసులు ఉల్లేఖించారు. 

వీరే కాక ఆ కాలంలోని గొప్ప అనుచర గణాన్నీ మరువలేము, వారి 
అనన్యమయిన పరిశ్రమ వల్లనే ప్రవక్ష సంప్రదాయ సంపద అంతా ప్రవక్త అనుచర 
సముదాయానికి అందగలిగింది. ప్రళయం వరకూ తరగని ఈ సంపద ద్వారా 
ముస్లిమ్‌ సముదాయం ప్రయోజనర పొందుతూనే ఉంటుంది. 


కొందరు మహనీయుల పరిచయం క్రింద నిస్తున్నాము. 


1. సయీద్‌ బిన్‌ ముసయ్యిబ్‌ : ఫారూకీ రోజుల్లో రెండవ సంవత్సరం మదీనాలో 
పుట్టారు. హి. 105లో మరణించారు. 


హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ ఆయిషా, హజ్రత్‌ అబూ హంరైరా, హజ్రత్‌ జైద్‌ బిన్‌ 
సాబిత్‌ (ర) ద్వారా హదీసు విద్య నభ్యసించారు. 


2. అర్యా బిన్‌ జుబైర్‌: ఈయన మదీనాకు చెందిన ప్రముఖ పండితుల్లో 


vi 


పరిగణించబడతారు. హజ్రత్‌ ఆయిషా అక్క కుమారులు. అధికాంశం తన 
పిన్ని చెప్పిన హదీసులను ఉల్లేఖించారు. ఇంకా హజ్రత్‌ అబూ హురైరా, 
హజ్రత్‌ జైద్‌ బిన్‌ సాబిల్‌ వద్ద కూడా శిష్యరికం చేసిన ఘనత ఉంది. ఈయన 
శిష్యుల్లో సాలిహ్‌ బిన్‌ కైసాన్‌, ఇమామ్‌ జుహి లాంటి పండితులున్నారు. 
ఈయన హి.94లో పరమపదించారు. 


3. సాలిమ్‌ బిన్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌: మదీనాకు చెందిన 7 గురు షరీఅత్‌ 
వేత్తల్లో ఈయన్ని గణిస్తారు. ఈయన తన తండ్రిగారు, ఇతర్త ప్రవక్త సహచ 
రుల ద్వారా హదీసు పాండిత్యాన్ని గడించారు. నాఫె;, జూహ్రి తదితర ప్రముఖ 
అనుచరులు ఈయన శిష్యులు. హి. 106లో మరణించారు. 


4. నాఫె మౌలా అబ్దుల్లా బిన్‌ ఉమర్‌: వీరు హజ్రత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ 
శిష్యుల్లో ప్రముఖులు, ఇమామ్‌ మాలిక్‌కు గురువు. హదీసువేత్తల దృష్టిలో 
ఈ ప్రమాణ పరంపర (మాలిక్‌ నాఫె నుండి, ఆయన అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ 
నుండి, ఆయన దైవ సందేశహరుల నుండి) సిల్సిలతుజ్జహబ్‌ (స్వర్గ పరంపర)గా 
పరిగణించబడుతుంది. ఈయన హి. 117లో దివంగతులయ్యారు. 


తొలి దశలోని లిఖీత సంపద 

1. సహీఫా సాదికా: ఇది హజ్రల్‌ అబ్దుల్లా బిన్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (హి. 13- 
వయను77) సంకలనం చేసింది. 
హజ్రత్‌ అబ్బుల్లా బిన్‌ అమ్‌ బిన్‌ ఆస్‌కు రచన, సంకలనాల - అభిరుచి 
మెండుగా ఉండేది. దైవ సందేశహరులు పలికే ప్రతి మాటను వ్రాసుకునేవారు. 
ఈ విషయంలో స్వయాన ప్రవక్త మహనీయులు ఆయనకు అనుమతినిచ్చారు. 
ఈ సంకలనంలో ఒక వెయ్యి హదీసులుండేవి. చాలా కాలం వరకు వారి 


వంశంలో భద్రంగా ఉండేవి. ఇప్పుడు అది మున్నద్‌ ఇమామ్‌ అహ్మద్‌లో ఒక 
భాగమయి పోయింది. 


2. సహీఫా సహీహా: సంకలన కర్త, హంమామ్‌ బిన్‌ మునబ్బిహ్‌ ( హి. 101). వీరు 
హజ్రత్‌ అబూ హురైరా గారి ప్రముఖ శిష్యుల్లో ఒకరు. ఈయన తన గురువు 
ఉల్లేఖనాలన్నింటినీ ఒకే చోట గ్రంథస్థం చేసుకున్నారు. దాని వ్రాత ప్రతులు 
బెర్లిన్‌, డెమాస్కస్‌ గ్రంథాలయాల్లో ఉన్నాయి. ఇంకా ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ 
హంబల్‌ తన విఖ్యాత ముస్నద్‌ లోనూ “అబూహంరైరా” అన్న శీర్షికన ఈ మొత్తం 


vii 


పుస్తకాన్ని యధాతధంగా చేర్చారు. (ముస్నద్‌ అహ్మద్‌, సంపుటి2, పుటలు 
312-318) ఈ సంకలనం కొన్నేళ్ళ క్రితం డా. హమీదుల్లా (స్యారిస్‌) ప్రయత్నాల 
ఫలితంగా హైదరాబాద్‌లో ప్రచురించడం జరిగింది. ఇందులో 138 
ఉల్లేఖనాలున్నాయి. 

ఈ సహీఫా, హజ్రత్‌ అబూ హురైరా ఉల్లేఖనాలన్నింటిలోని ఒక భాగం 
మాత్రమే. దీని ఉల్లేఖనాలు అనేకం బుఖారి, ముస్లిమ్‌ గ్రంథాలలోనూ 
దొరుకుతాయి. పదాలు ఒకేలాగుంటాయి. పెద్ద వ్యత్యాసం కనిపించదు. 
. బషీర్‌ బిన్‌ నహీక్‌: హజ్రత్‌ అబూ హురైరా శిష్యుల్లో రెండవ వారు. ఈయన 
కూడా ఒక నేంకలనం తయారు చేశారు. దీన్ని ఈయన హజ్రత్‌ అబూ 
హంరైరాకు చివరి రోజుల్లో వినిపించి ధృవీకరించుకున్నారు. 


. మున్నద్‌ అబూ హరైరా: దీని ప్రతులు సహచరుల కాలంలోనే 
గ్రంథస్థమయ్యాయి. దీని ఒక ప్రతి హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ అబ్బుల్‌ అజీజ్‌ తండ్రి, 
అబ్బుల్‌ అజీజ్‌ బిన్‌ మర్వాన్‌ (ఈజిస్ట్‌ గవర్నర్‌ హి. 86) వద్దకూడా ఉండేది. 
అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ మర్వాన్‌ కసీరా బిన్‌ ముర్రాకు, 'నీ వద్ద సహచరులు 
ఉల్లేఖించిన హదీసులుంటే వాటిని వ్రాస్‌ పంపు. హజ్రత్‌ అబూ హురైరా 
హదీసులు అక్కర లేదు. అవి నా వద్ద గ్రంథస్థమయి వున్నాయి’ అని వ్రాశారు. 
“మున్నద్‌ అబూ హురైరా' గ్రంథ ప్రతి ఒకటి, ఇమామ్‌ ఇబ్ను తయిమియ్య 
వ్రాసినది జర్మనీ గ్రంథాలయంలో భద్రంగా ఉంది. 


. సహీఫా హజ్రత్‌ అలి: ఇమామ్‌ బుఖారి విశదీకరించిన దాని ప్రకారం, ఇది 
చాలా ఘనమయిన సంపుటం. ఇందులో జకాత్‌, మదీనా పవిత్రత, హజ్జతుల్‌ 
విదా ప్రసంగం, ఇస్లామీయ రాజ్యాంగ అంశాలు లాంటి విషయాలు అనేకం 
ప్రస్తావించి వున్నాయి. 

. ప్రవక్త మహనీయుని ప్రసంగపొఠం: మక్కా ప్రవేశంనాడు, అబూ షా 
యమని కోరిక మేరకు దైవ ప్రవక్త తన ప్రసంగాన్ని సవివరంగా వ్రాయించారు. 
ఈ ప్రనంగంలో మానవ హక్కులకు సంబంధించిన ముఖ్యమయిన 
వివరాలున్నాయి. 

. సహీఫా హజ్రత్‌ జాబిర్‌: హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్బుల్లా ఉల్లేఖనాలను ఆయన 
శిష్య గణం, వహబ్‌ బిన్‌ మునబ్బ (హి.110), సులైమాన్‌ బిన్‌ క్రైస్‌ లష్కరి వ్రాత 


10. 


11. 


12. 
13. 
14, 


15. 


viii 


మూలకంగా సంకలనం చేసుకున్నారు. ఈ సంకలనంలో హజ్‌ విధి నిషేధాలు, 
వీడ్కోలు హజ్‌ ప్రసంగం ఉన్నాయి. 


| హజ్రత్‌ ఆయిషా (ర) ఉల్లేఖనాలు: హ(జత్‌ ఆయిషా ఉల్లేఖనాలను ఆవిడ 


శిష్యుడు అర్వా బిన్‌ జుబైర్‌ వ్రాసి భద్రపరిచారు. 


. ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖనాలు: హజ్రత్‌ అబ్బుల్లా ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖనాల 


అనేక సంకలనాలున్నాయి. హజ్రత్‌ సయీద్‌ బిన్‌ జుబైర్‌ తాబయీ కూడా 
ఈయన ఉల్లేఖనాలను వ్రాసి సంకలనం చేనుకున్నారు. 


అనస్‌ బిన్‌ మాలిక్‌ సహీఫాలు: సయీద్‌ బిన్‌ హిలాల్‌ ప్రకారం, “హజ్రత్‌ 
అనస్‌ తాను వ్రాసిపెట్టుకున్న ప్రతుల్ని మాకు చూపి, 'ఈ ఉల్లేఖనాలు నేను 
స్వయంగా దైవ సందేశహరుని నోట విన్నాను, అప్పుడే వ్రాసుకున్నాను. 
తరువాత ఆయన (స)కు వినిపించి ధృవీకరించుకున్నాను కూడా” అని 
అనేవారు. 

ఆమ్‌ బిన్‌ హజ్‌: ఈయన్ని యమన్‌ గవర్నరుగా నియమిస్తూ పంపేటప్పుడు 
ప్రవక్త మహనీయులు వ్రాత మూలకంగా ఒక సూచన పత్రాన్ని ఇచ్చి పంపారు. 
ఈయన ఆ సూచనా పత్రాన్ని భద్రపరచడమే కాక దైవప్రవక్త ఇచ్చిన ఇంకా 21 
ఆదేశ పత్రాలను జతచేసి ఒక పుస్తకాన్నే సంకలనం చేశారు. 


సమర బిన్‌ జున్దబ్‌ పుస్తకం: ఇది ఈయన తనయునికి వారసత్వంలో 
లభించింది. ఇందులోనూ ఉల్లేఖనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 
సహీఫా సఅద్‌ బిన్‌ ఉబాద: హజ్రత్‌ సఅద్‌ బిన్‌ ఉబాద ప్రవక్త సహచరులు, 
అజ్ఞాన కాలం నుండే చదవనూ వ్రాయనూ వచ్చిన వారు. 

హజ్రత్‌ నాఫె లేఖలు: సులైమాన్‌ బిన్‌ మూసా ఉల్లేఖనం ప్రకారం, అబ్దుల్లా 
బిన్‌ ఉమర్‌ చెబుతూ ఉంటే నాఫె (ర) వ్రాస్తూ ఉండేవారు. 

మ'అన్‌ ఉల్లేఖనం ప్రకారం, “అబ్బుగ్రహ్మాన్‌ బిన్‌ అబ్బుల్లా బిన్‌ మస్‌ ఊద్‌ (ర) 
నా యెదుట గ్రంథం తీసి ప్రమాణం చేస్తూ, “ఇది నా తండ్రి అబ్బుల్లా బిన్‌ 
మస్‌ఊద్‌ చేతులారా వ్రాసిన గ్రంథం” అని అన్నారు.” 


పరిశోధనను అన్వేషణను ఇంకా కొనసాగిస్తే ఇవి కాక ఇంకా ఎన్నో 


ఉదాహరణలు, సంఘటనలు దొరకవచ్చు. 


శ్‌ 


ఈ దశలో మహనీయ సహచరులు, గొప్ప అనుచరులు ఇతోధికంగా తమ 
వ్యక్తిగత స్మృతిలోని హదీసుల్ని గ్రంథస్థం చెయ్యడం పట్ల శ్రద్ధ చూపారు. కాని 
రెండవ దశలో సంచయన, సంపాదన కార్యం ఇంకా విస్తృతి పొందింది. హదీసు 
సంకలన కర్తలు తమకు సొంతంగా తెలిసినవాటి తోపాటు తమ నగరం, ప్రాంతంలోని 
పండితుల్ని కలుసుకుని వారి ఉల్లేఖనాలను సయితం క్రమబద్ధంచేశారు. 


రెండవ దశ 

ఈ దశ దాదాపు రెండవ శతాబ్ది (హిజ్రీ) తొలి యాభయ్యేళ్ళకు ముగుస్తుంది. 
ఈ దశలో అనుచరుల ఒక పెద్ద వర్గం సిద్ధమయింది. ఈ వర్గంలోనివారు తొలి 
దశలోని లిఖిత సంపదనంతా విస్తృత సంకలనాలతో క్రోడీకరించారు. 


హదీసు సంకలన కర్తలు 
1. ముహమ్మద్‌ బిన్‌ షిహాబ్‌ జుహ్రా (మ : హి. 124) : ఈయనను సమకాలీన 
హదీసువేత్తలలో ముఖ్యులుగా పరిగణించేవారు. ఈయన హదీసు విద్యను దిగువ 
పేర్కొన్న మహనీయ వ్యక్తుల ద్వారా అభ్యసించారు. 

సహచరుల్లో: 1. అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (ర), 2. అనస్‌ బిన్‌ మాలిక్‌ (ర), 
3. సహల్‌ బిన్‌ సఅద్‌ (ర). 

అనుచరుల్లో: సయీద్‌ భిన్‌ ముసయ్యిబ్‌, మహ్మూద్‌ బిన్‌ రబీ ప్రభృతులు. 

ఈయనగారి శిష్యగణంలో, ఇమామ్‌ బె జాయి, ఇమామ్‌ మాలిక్‌, సుఫియాన్‌ 
బిన్‌ ఉయియ్యన వంటి హదీసు వేత్తలున్నారు. ఉమర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ హి.శ, 
101లో ఈయనకు హదీనులు సంకలనం చేసే కార్యాన్ని అప్పగించారు. 
ఈయనతోపాటు మదీనా గవర్నర్‌ అబూబక్ర్‌ ముహమ్మద్‌ బిన్‌ ఉమర్‌ బిన్‌ హజ్మ్‌కు 
ఆదేశాలు పంపి, ఉమా బిన్తు అబ్బుర్రహ్మాన్‌, కాసిమ్‌ బిన్‌ ముహమ్మద్‌ వద్ద వున్న 
హదీసు భండారాన్నీ గ్రంథస్థం చెయ్యమని ఉమర్‌ బిన్‌ అబ్బుల్‌ అజీజ్‌ పురమా 
యించారు. 


పైన పేర్కొన్న ఉమ్రా, హజ్రత్‌ ఆయిషాకు ముఖ్య శిష్యురాలు. కాసిమ్‌ బిన్‌ 
ముహమ్మద్‌ ఆవిడ సోదరుని కొడుకు. హజ్రత్‌ ఆయిషా తన సంరక్షణలో వీరికి 
శిక్షణ, బోధనలు గరిపారు. 

ఇంతేకాక హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ అబ్బుల్‌ అజీజ్‌ ఇస్లామీయ రాజ్యంలో 
బాధ్యతాయుత స్థానంలో ఉన్న నాయకులనందరినీ హదీనుల్ని కూడబెట్టాలని, 


వాటిని క్రమబద్ధం చేయాలన్న తాకీదుతో ఫర్మానాలు జారీచేశారు. ఫలితంగా 
హదీసు పెను గ్రంథాలే రాజధాని నగరమయిన డెమాస్కస్‌ చేరాయి. ఖలీఫా వాటి 
నకళ్ళను రాజ్యంలో మూలమూలన చేరవేశారు. 


ఇమామ్‌ జుహీ హదీను సంకలనాన్ని సిద్ధం చేసిన తరువాత ఆ కాలంలోని 
ఇతర విద్యావంతులు సయితం నంకలనం, సంపాదన కార్యక్రమాలు చేపట్టారు. 


- అబ్దుల్‌ మలిక్‌ బిన్‌ జరీహ్‌ (హి. 150) మక్కాలో ఈ మహత్కార్యాన్ని చేపట్టారు. 
- ఇమామ్‌ బెజాయి (హి.157) - సిరియాలో 

- ముఅమ్మర్‌ బిన్‌ రాషిద్‌ (హి.153) - యమన్‌లో 

ఇమామ్‌ సుఫియాన్‌ సౌరి (హ.161) - కూఫాలో 

- ఇమామ్‌ హమ్మాద్‌ బిన్‌ సల్ల్వమ (హి.167) - బస్రాలో 

- ఇమామ్‌ అబ్దుల్లా బిన్‌ ముబారక్‌ (హి.181) - ఖురాసాన్‌లో 


ఇ op mM a OND 


వీరంతా హదీనుల సంకలనం, వాటి క్రమబద్ధీకరణ కృషిలో మున్ముందు 
ఉండిన మహనీయులు. 


8. ఇమామ్‌ మాలిక్‌ బిన్‌ అనస్‌ (హి.93-179) : మదీనాలో ఇమామ్‌ జుహీ 
తరువాత ప్రవక్త హదీసు సంకలనా శుభకార్యం చేపట్టే ఘనత తనకే దక్కింది. 
ఈయన నాఫె, జుహీ ఇంకా ఇతర ప్రముఖ పండితుల వద్ద విద్య నభ్యసించారు. 
ఈయన గురువుల సంఖ్య 900 వరకు ఉందని అంటారు. ఈ విద్యామృత 
సరోవరం నుండి హిజాజ్‌, సిరియా, ఇరాక్‌ పాలస్తీనా, ఈజిష్ట, ఆఫ్రికా, స్పెయినుకు 
చెందిన వేలాది ప్రవక్త సంప్రదాయ పిపాసువులు తనివితీరా గ్రోలారు. ఈయన 
శిష్యుల్లో లైస్‌ బిన్‌ సఅద్‌, (హి.175), ఇబ్బు ముబారక్‌ (హి.181), ఇమామ్‌ షాఫియీ 
(హి.204), ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ హననుష్నైబాని (హి.189) లాంటి 
మహామహులున్నారు. 

ఈ దశలో హదీసు సంకలనాలు అనేకం జరిగాయి. వీటిలో ఇమామ్‌ మాలిక్‌ 
సంకలనం చేసిన ముఅత్తాకు ప్రత్యేకస్థానముంది. దీని సంకలనా కాలం హి. 130 
నుండి 141మధ్యన ఉంటుంది. మొత్తం ఉల్లేఖనాల సంఖ్య 1700. వీటిలోనుంచి 
మర్చూ. 600; ముర్సల్‌ 228, మౌకూఫ్‌ 613; అనుచరుల సూక్తులు 285 


* వీటి ఎవరణకు “పారిభాషిక వదాలు” చూడండి. 


Xi 


ఉన్నాయి. ఈ దశలోని కొన్ని ఇతర సంకలనాల పేర్లు : 1. జామె సుఫియాన్‌ సౌరి 
(హి.161) 2. జామె ఇబ్బు ముబారక్‌ (హి.181); 3. జామె ఇమామ్‌ బెజాయి 
(హి.157); 4. జామె ఇబ్బ్ను జరీజ్‌ (హి.150); 5. కితాబుల్‌ ఖరాజ్‌, కాజీ అబూ 
యూసుఫ్‌ (హి.183); 6. కితాబుల్‌ ఆసార్‌, ఇమామ్‌ ముహమ్మద్‌ (హి.189). 


ఈ దశలో ప్రవక్త మహనీయుని హదీసులు, సహచరుల అనుచరుల 
ఫత్వాలు (తీర్పులు)-అన్నింటినీ ఒకే గ్రంథంలో సంచయనం చేసేవారు. అయితే 
ఫలానా విషయం సహచరుల లేక అనుచరుల సూక్తిఅని లేక ప్రవక్త (స) హదీసు 
అని విశదీకరించడం జరిగేది. 
మూడవ దశ 


ఇది దాదాపు హిజ్రీ 150 మొదలు 400 వరకు ఉంటుంది. ఈ దశ ప్రత్యేకతలు 

ఇవి: 

1. ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) సహచరుల 'ఆసార్‌ో”* (ప్రభావకాలు), 
అనుచరుల సూక్తుల నుండి వేరు చేసి సంకలనం చెయ్యడం జరిగింది. 

2. విశ్వసనీయమయిన ఉల్లేఖనాల సంకలనాలు వేరుగా తయారయ్యాయి. ఈ 
విధంగా, అన్వేషణ, పరిశోధన, అనుశీలనల తరువాత రెండవ దశలోని 
రచనలు మూడవ దశలో ఘనమయిన పుస్తకాలుగా రూపాందాయి. 


3. ఈ దశలో ఉల్లేఖనాలను ప్రోగు చెయ్యడమే కాక హదీసు శాస్త్రాన్ని భద్రపరచడానికి 
హదీసువేత్తలు వంద (100)కు పైగా వివిధ విద్యల్ని ఆవిష్కరించారు. వాటిమీద 
ఇప్పటి వరకు వేలాది పుస్తకాల రచన జరిగింది. 

“వారు చేసిన 'కృషికి దైవానికి కృతజ్ఞతలు, దైవం వారి ఆ కృషికిగాను 
ఉత్తమమయిన ప్రతిఫలాన్నివ్వుగాక” 

ఆ విద్యల్లో కొన్నింటి కుప్త్రమయిన పరిచయం: 
1. అస్మాఉర్రిజాల్‌ విద్య 

ఈ విద్యలో ఉల్లేఖకుల జీవిత విశేషాలు, జనన కాలం, వారి గురువులు, 
శిష్యులు ఇత్యాది విషయాల వివరాలు; విద్యాప్రాప్తికై చేసిన ప్రయాణాలు, వారి 
విశ్వసనీయత ప్రామాణాన్ని గురించి హదీసువేత్తల నిర్ణయాలున్నాయి. ఇది చాలా 
విసృతమయిన శాస్త్రం, ఆసక్తికరమయింది కూడా. 


* వీటి వివరణకు “పారిభాషిక వదాలు” చూడండి. 


Xil 


కొందరు పక్షపాత బుద్ధిగల ప్రాచ్య విద్యా నిపుణులయిన పాశ్చాత్యులు 
(Orientalists) కూడా దీని ప్రశస్తతను కొనియాడకుండా ఉండలేక పోయారు. ఈ 
శాస్తం వల్ల అయిదు లక్షల మంది ఉల్తేఖకుల జీవన వృత్తాంతాలు భద్రంగా 
ఉన్నాయి. ఈ ప్రత్యేకతలో ముస్లిమ్‌ పండితులకు సరితూగేవారు దొరకడం 
అసాధ్యం. 

ఈ శాస్త్రంలో వందలాది పుస్తకాలు రచించారు. కొన్నింటి పేర్లు: 

అ) తహ్హీబుల్‌ కమాల్‌ - రచయిత: ఇమామ్‌ యూసుఫ్‌ (హి.742). ఈ శాస్త్రంలో 
ఇది అత్యంత ప్రామాణికమయిన గ్రంథం. 

ఆ) తహ్లీబుత్తహ్లీబ్‌: రచయిత: హాఫిజ్‌ ఇబ్బు హిజ్‌, బుఖారి టీకా కర్త, ఈ గ్రంథం 
12 సంపుటాల్లో ఉంది; హైదరాబాద్‌ (దాయరతుల్‌ మఆరిఫ్‌, ఉస్మానియా 
యూనివర్సిటీ ప్రచురించింది) 

ఇ) తజ్‌కిరతుల్‌ హుఫ్ఫాజ్‌ - రచయిత: ఆల్లామా జహబి (హి - 748) 

2. ముస్తలహుల్‌ హదీస్‌ విద్య 

ఇది హదీసు విద్యకు ప్రాతిపదిక సూత్రావళి. ఈ శాస్తం వెలుగులోనే 
హదీసుల స్థాయి, బలహీనతల నియమాలు తెలుస్తాయి. 

ఈ శాస్త్రానికి సంబంధించిన ప్రఖ్యాత పుస్తకం “ఉలూముల్‌ హదీస్‌” దీన్ని 
“ముకద్దమ ఇబ్బుస్సలాహ్‌” అని కూడా అంటారు. రచయిత: అబూ ఉమర్‌, 
ఉస్మానిబ్బున్సలాహ్‌ (హి.577). 

గత 100 ఎళ్ళల్లో హదీసు సూత్రావళి మీద రెండు గ్రంథాలు వెలువడ్డాయి. 
(ఆ)తౌజీహున్నజర్‌ - రచయిత: అల్లామ తాహిర్‌ బిన్‌ సాలిహ్‌ అల్‌ 


జజాయిరీ (హి. 1338) 


(ఆ)కవాయిదుత్తహదీస్‌ - రచయిత: అల్లామ సయ్యద్‌ జమాలుద్దీన్‌ 
కాసిమీ (హి.1332) 


మొదటి పుస్తకం విషయ విస్తృతికి, రెండవది సక్రమ సంకలనానికి ఖ్యాతి 
గడించారు. 
3. గరీబుల్‌ హదీస్‌ విద్య 
ఈ శాస్త్రంలో హదీసుల్లోని కఠినపదాల శాబ్దీక అర్థాల పరిశోధన విరివిగా 
జరిగింది. ఈ శాస్త్రంలో ఇది కాక అల్లామ జమభఖ్‌షరీ (హి. 538) రచించిన 


0... 


అల్‌ఫాయిక్‌, ఇబ్బుల్‌ అసీర్‌ (హి. 606) రచించిన నిహాయ ప్రముఖమయినవి. 


4. తఖ్‌రీజుల్‌ అహాదీస్‌ విద్య 

ప్రముఖ ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యాన గ్రంథాలు, ఫికహ గ్రంథాలు, సూఫీయిజానికి 
సంబంధించిన గ్రంథాలు, విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలు - వీటన్నింటిలో 
ప్రస్తావించిన ఉల్లేఖనాలకు మూల గ్రంథాలేవీ అన్న విషయం తెలుసుకో దలిస్తే ఈ 
శాస్త్రం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, 'హిదాయ' (బుర్హానుద్దీన్‌ అలీ బిన్‌ 
అబీబక్ర్‌ అల్‌ మర్గనాని - (హి. 592), “ఇహియాజఉల్‌ ఉలూమ్‌' (ఇమామ్‌ 
గజాలి - హి. 505)లలో అనేక ఉల్లేఖనాలు, ఎలాంటి ప్రామాణికత తెలుపకుండా, 
మూలాన్ని తెలుపకుండా ప్రస్తావనలోకి వచ్చాయి. ఎమైనా ఆ ఉల్లేఖనాల ప్రామాణికత 
ఏ పాటిదని, ఏఏ ప్రముఖ హదీసు పుస్తకాల్లో అవి వచ్చాయని తెలుసుకోగోరితే ఈ 
శాస్త్రానికి సంబంధించిన పుస్తకాల్లో అవి లభ్యమవుతాయి. మొదట పేర్కొన్న 
పుస్తకం కోసం హాఫిజ్‌ జైలయి (హి. 792) రచించిన “నసబుర్రాయ” అన్న పుస్త 
కాన్ని హాఫిజ్‌ ఇబ్నుహిజ్ర్‌ అస్‌ కలాని (హి.852) వ్రాసిన “అద్దరాయ” అన్నదాన్నీ 
చూడవలసి ఉంటుంది. రెండవ పుస్తకంలోని హదీసుల కొరకు హాఫిజ్‌ జైనుద్దీన్‌ 
ఇరాకీ (హి.808) రచించిన “అల్‌ముగ్నీ అన్‌ హమలిల్‌ అస్ఫార్‌' అనేది ఉచిత 
మయింది. 


5. అల్‌ అహాదీసుల్‌ మౌజూఅ విద్య 

ఈ శాస్త్రంలో పండితులు ప్రత్యేక పుస్తకాలు రచించారు. “మౌజూ' (కల్పించిన- 
అబద్ధపు) ఉల్లేఖనాలను వేరుచేశారు. ఈ విషయంలో కాజీ షాకాని (హి.1255) 
రచించిన “అల్‌ ఫవాయిదుల్‌ మజ్‌మూఅ ' తో పాటు, హాఫిజ్‌ జలాలుద్దీన్‌ సియూతి 
(హి.911) వ్రాసిన “అల్‌ లఆలి అల్‌ మస్నూఅ” ప్రముఖమయినవి. 
6. అన్నాసిఖ్‌ వల్‌ మన్ఫూఖ్‌ విద్య 

ఈ శాస్త్రంలో ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ మూసా హాజమి (హి. 784 - 
వయను 35) రచించిన “కితాబుల్‌ ఈ'తిబార్‌” చాలా ప్రామాణికమయింది, ఖ్యాతి 
గడించింది కూడా. 


7. అత్‌ తౌఫీక్‌ బైనుల్‌ అహాదీస్‌ - విద్య 
ఈ శాస్త్రంలో, స్థూలంగా చూస్తే పరస్పర విరుద్ధంగా కనిపించే ఉల్లేఖనాల 
మధ్య సమాన అర్జాన్వయం చెయ్యడం జరిగింది. ప్రప్రథమంగా ఇమామ్‌ షాఫియి 


Xiv 


(హి.204) ఈ విషయాన్ని చర్చించారు. ఈయన వ్రాసిన పుస్తకం “ముఖ్జలిపుల్‌ 
హదీస్‌” అనే పేరుతో ఖ్యాతిగడించింది. ఇమామ్‌ తహావి (హి.321) రచించిన 
“ముష్కిలుల్‌ ఆసార్‌” అనే పుస్తకం కూడా ఈ శాస్త్రంలో ఉపయోగకరమయిన 
పుస్తకం. 
8. అల్‌ముబ్లలిఫ్‌ వల్‌ ముఅత్తలిఫ్‌ విద్య 

ఈ శాస్త్రంలో ముఖ్యంగా ఉల్లేఖన కర్తల పేర్లు, వాళ్ళ సంతానం, తండ్రి 
పేరు, బిరుదులు, తాత ముత్తాతల పేర్లు, లేక గురువుల పేర్లు ఒకేలా కనిపించిన 
వారి ప్రస్తావన ఉంది. ఇలాంటి అనుమానాస్పద స్థితివల్ల ఎరుగని వ్యక్తి అపార్థానికి 
గురయ్యే ఆస్కారముంది. ఈ శాస్త్రంలో హాఫిజ్‌ ఇబ్బు హిజ్‌ విరచితమయిన 
“త్రాబీర్‌ అల్‌ మున్తబహ్‌” అనే పుస్తకం చాలా సమగ్రమయింది. 
9. అత్రాపుల్‌ హదీస్‌ విద్య 

ఈ శాస్తం ద్వారా ఏ ఉల్లేఖనం ఎ పుస్తకంలో ఉందో, దాని ఉల్లేఖనకర్తలెవరో 
తెలుస్తుంది. ఉదాహరణకు మీకు “ఇన్నమల్‌ ఆమాలు బిన్నియ్యాత్‌” అనే హదీను 
వాక్యం ఒకటి గుర్తుంది. అది ఎక్కడి నుండి లభించిందో, ఉల్లేఖనం పూర్తి 
పాఠమేమిటో, ఉల్లేఖన కర్తలెవరో మీరు తెలుసుకోదలి స్తే ఈ శాస్త్రానికి సంబంధించిన 
పుస్తకాలను చూడవలసి ఉంటుంది. ఈ శాస్త్రాన్ని హాఫిజ్‌ మజీ (హి.742) రచించిన 
“తుహఫతుల్‌ ఆషాఫ్‌” అన్న పుస్తకంలో సవివరంగా చర్చించడం జరిగింది. 
ఇందులో “సిహాసిత్తా” (ఆరు అతి సవ్యమయిన హదీసు పుస్తకాలు)లోని ఉల్లేఖనాల 
పట్టిక మొత్తం వచ్చేసింది. ఈ పుస్తకంలో హాఫిజ్‌ అబూ యూసుఫ్‌ మజీ 26 
సంవత్సరాలు వెచ్చించారు. ఎంతో కఠిన శ్రమతో దీన్ని పూర్తి చేశారాయన, నేటి 
ప్రాచ్యశాస్త్రాల పాశ్చాత్య నిపుణులు (Onentaliss) ఇలాంటి పుస్తకాలను 
అనుసరించే కాస్త కొత్త రూపంలో హదీసుల పట్టిక ఒకటి తయారు చేశారు. 
ఉదాహరణకు “కునూజున్సున్నహ్‌” అనే పుస్తకం ఇంగ్లీషులో ప్రచురించారు. దాని 
అరబీ అనువాదం క్రీ.శ. 1934లో ఈజిష్ట్‌ నుండి వెలువడింది. ఇప్పుడొక విస్తృత 
పట్టిక “అల్‌ము'జముల్‌ ముఫహ్రిస్‌” అనే పేరుతో సంకలనం చేస్తున్నారు. దీని 
20 సంపుటాలు వెలువడ్డాయి. 
10. ఫిక్‌హుల్‌ హదీస్‌ 

ఈ శాస్త్రంలో ధార్మిక ఆదేశాలకు సంబంధించిన హదీసుల మర్మ హేతువును, 
అందులో నిగూఢమయి ఉన్న వివేచనను ఆవిష్కరించడం జరిగింది. ఈ విషయం 


XV 


మీద హాఫిజ్‌ ఇబ్బుకయ్యిమ్‌ (హి.751) రచించిన “ఆలాముల్‌ మౌకియీన్‌” అన్న 
పుస్తకంతో పాటు షా వలీయుల్లా వ్రాసిన “హుజ్జతుల్లాహుల్‌ బాలిగ” అనే పుస్తకం 
ప్రయోజనకరమయినవి. ఇవేకాక జీవితంలోని విభిన్న సమస్యల్ని స్పర్శిస్తూ 
పండితులు వేర్వేరు పుస్తకాలు రచించారు. ఉదాహరణకు ఆర్ధిక విషయాలకు 
సంబంధించిన పుస్తకం “కితాబుల్‌ అమ్వాల్‌'ని అబూ ఉబైదా కాసిమ్‌ బిన్‌ సల్హామ్‌ 
(హి.224) వ్రాశారు. అలాగే భూమి, సేద్యపు భూమి, ఉష, (పంటలో జకాత్‌) 
ఖరాజ్‌ ఇత్యాది విషయాల మీద కాజీ అబూ యూసుఫ్‌ వ్రాసిన 'కితాబుల్‌ ఖరాజ్‌' 
అత్యుత్తమ రచన. ఇంకా సున్నత్‌ (ప్రవక్త సంప్రదాయం) షరీఅత్‌కు మూలం 
అనడానికి, హదీసు తిరస్కారులు వ్యాపింపజేసిన అపార్థాలను తొలగించడానికి 
దిగువ పేర్కొన్న పుస్తకాలు చూడవచ్చు. 

(1) కితాబుల్‌ ఉమ్మ్‌ 7వ సంపుటం; (2) అల్‌ రిసాల (ఇమామ్‌ షాఫియి); 
(3) అల్‌ ముఆఫికాత్‌, నాల్గవ సంపుటం (అబూ ఇస్‌హాక్‌ షాతిబి (హి.790), 
(4) సవాఇకు ముర్చల, సం.2 (ఇబ్నుకయ్యిమ్‌); (5) అల్‌ అహ్‌కామ్‌ (ఇబ్బు హజ్మ్‌ 
ఉన్గులుసి హి.456); (6) తర్ణుమానుస్సున్న (ఉర్షు, మౌలాన బద్రెఆలమ్‌, మిరరీ); 
(7) ఇస్పాతుల్‌ ఖబర్‌ (మా తండ్రిగారు, మౌలానా హాఫిజ్‌ అబ్బున్సత్తార్‌ హసన్‌, 
ఉమర్‌పూరి, హి.1324, వయసు 34); (8) హదీసు మరియు ఖుర్‌ఆన్‌ (మౌలానా 
సయ్యిద్‌ అబుల్‌ ఆలా మౌదూది), (9) ఇన్కారె హదీస్‌ కా మన్దర్‌ జెర్‌ పస్‌మన్షర్‌ 
(ఇస్తిఖార్‌ అహ్మద్‌ బల్టి); (10) కొంతకాలం ముందు అల్లామ ముస్తఫా సబాయి, 
అల్‌ ముస్టిమూన్‌ అనే పత్రికలో, హదీసులు తార్కిక నిదర్శనాలన్న విషయం మీద 
వ్యాసాల పరంపర ప్రారంభించారు. వాటి ఉరూ అనువాదం మౌలానా మలిక్‌ 
గులామ్‌ అలి గారు చేశారు. ఈ పుస్తకం “నాతెరసూల్‌” పేరుతో వెలువడింది. 

హదీసు విద్యల చరిత్ర, తదితర సంబంధిత చర్చలకుగాను దిగువ ప్రస్తావించిన 
రచనలు సమగ్రమయినవి, ప్రయోజనకరమయినవి. 

(1) ముకద్దమ ఫత్‌హంల్‌ బారి (హాఫిజ్‌ ఇబ్బు హిజ్ర్‌); (2) జామె బయానుల్‌ 
ఇల్మ్‌వ అహ్‌లిహీ, (హాఫిజ్‌ ఇబ్బు అబ్బుల్‌ బిర్‌ ఉందులుసి (హి.463) (3)ముఆరిఫతు 
ఉలూముల్‌ హదీస్‌, (ఇమామ్‌ హాకిమ్‌ - హి.405); (4) ముకద్దమ తుహఫతుల్‌ 
అహూజీ (మౌలానా అబ్బుర్రహ్మాన్‌ ముబారక్సూరి - హి.1353)- ఈ పుస్తకం కొత్తగా 
వచ్చిన పుస్తకాలన్నింటిలో సమగ్రమయింది, ప్రయోజనకరమయిందీను; అలాగే 
(5) ముకద్దమ' ఫత్‌హంల్‌ ముల్సిమ్‌ (మౌలానా షబ్బీర్‌ అహ్మద్‌ ఉస్మాని); 
(6) తద్వీనెహదీస్‌ (ఉరూ - మౌలానా మవాజిర్‌ అహ్పన్‌ గీలాని) 


Xvi 


మూడవ దశలో హదీసు సంకలన కర్తలు 


ఈ దశలోని ప్రముఖ ఖ్యాతిగాంచిన హదీసు వేత్తల ప్రామాణిక (గ్రంథాలను 


క్రింద పరిచయం చేస్తున్నాము. 


1. 


ఇమౌమ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (హి. 164 - 241) ఈయనగారి ప్రముఖ 
సంకలనం “ముస్నడ్‌ అహ్మద్‌” పేరుతో ఖ్యాతి గడించింది. ఇందులో 30 
వేల ఉల్లేఖనాలున్నాయి. దీని సంపుటాలు 24. చెప్పుకోదగ్గ హదీసులన్నీ 
ఇందులో వున్నాయి. ఇందులో సంకలనా విధానం విషయశీర్షికనుబట్టి కాక 
ఉల్లేఖన కర్త ఆయిన ప్రవక్త సహచరుని శీర్షికన జరిగింది. దీన్ని అధ్యాయాల 
రీత్యా అంటే విషయానుక్రమంగా తిరిగి కూర్చే వని హసనుల్‌ బన్నా షహీద్‌ 
తండ్రిగారు అయిన అహ్మద్‌ అబ్బుర్రహ్మాన్‌ సాఆతి ప్రారంభించారు. ఇప్పటి 
వరకు 14 సంపుటాలు వెలువడ్డాయి. ఈజిష్టేకే చెందిన ప్రముఖ పండితులు 
అహ్మద్‌ షాకిర్‌ కూడా ఈ సందర్భంలో పని చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 
భాగాలు సంకలనమయ్యాయి. 


ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ అల్‌ బుఖారి (హి.194 -- 256) 
ఈయనగారి పుట్టుక సంవత్సరం అరబీ సంఖ్యా శాస్తం రీత్యా “సిద్క్‌” (194) 
మరణ సంవత్సరం “నూర్‌ (256) వస్తాయి. ఇమామ్‌ బుఖారి రచనల్లో 
అన్నింటికన్నా ప్రముఖమయింది, ప్రామాణికమయింది “సహీహ్‌ బుఖారి” 
దాని పూర్తి పేరు “అల్‌ జామి ఉస్సహీహంల్‌ ముస్నదుల్‌ ముఖ్జసర్‌ మిన్‌ 
ఉమూరు రసూలుల్లాహి సల్గల్లాహం అలైహి వ ఆలిహి వసల్లం వ 
అయ్యామహ్‌”. 

ఈ గ్రంథ సంకలనంలో 16 ఎళ్ళు పట్టాయి. ఆయన ద్వారా నేరుగా సహీహ్‌ 
బుఖారి చదివిన శిష్యగణం సంఖ్య 90 వేల వరకు ఉంటుంది. కొన్ని 
పర్యాయాలు ఒకే సమావేశంలో హాజరయిన వారి సంఖ్య 30వేల వరకు 
చేరేది. ఇలాంటి సమావేశాల్లో ఆయన చెబుతూ ఉండగా తిరిగి చెప్పి 
వాయించే వారి సంఖ్య 300 కు మించి ఉండేది. మొత్తం హదీసుల నంఖ్య 
9684. అయితే పునరుక్తమయిన ఉల్లేఖనాలు (ముక(ర్రర్‌ రివాయాత్‌), 
అప్రామాణికమయిన ఉల్లేఖనాలు (తాలికాత్‌), సహచరుల సాక్ష్యాధారమయిన 
ఉల్లేఖనాలు (షవాహిద్‌ (ఆసార్‌), ముర్చల్‌ హదీనులను తీసివేస్తే మర్ఫూ 
ఉల్లేఖనాలు 923 మిగులుతాయి. ఇతర హదీసువేత్తలను పోల్చి చూస్తే 


ఉల్లేఖన కర్తలను ఎరివేసే ప్రమాణం ఈయన కాస్త ఉన్నతంగా పెట్టారు. 

3. ఇమామ్‌ ముస్లిమ్‌ బిన్‌ హజ్ఞాజ్‌ కషీరి (హి.202 - 261) ఇమామ్‌ బుఖారి, 
ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ ఈయన గురువుల్లోనూ, ఇమామ్‌ తిర్మిజీ, 
అబూ హాతిమ్‌ రాజి, అబూబక్ర్‌ బిన్‌ ఖజీమ ప్రభృతులు ఈయన 
శిష్యగణంలోని వారు. ఈయన నంకలనం “సహీహ్‌ ముస్లిమ్‌” సంకలనా 
క్రమం రీత్యా ప్రముఖమయిందిగా పరిగణించబడుతుంది. 


4. అబూ దావూద్‌ అష్‌అస్‌ బిన్‌ నులైమాన్‌ సజిస్తానీ (హి.202-275) ఈయన 
ప్రముఖ సంకలనం “సునన్‌ అబూ దావూద్‌” పేరుతో ప్రఖ్యాతమయింది. 
ఇందులో అధికాంశం ధర్మశాస్త ఆదేశాలకు సంబంధించిన ఉల్లేఖనాలను 
సమగ్ర రూపంలో ఒకచోట చేర్చడం జరిగింది. ఫికహకు సంబంధించిన, 
శాసనాంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఇది అత్యుత్తమ 
మూల గ్రంథమని చెప్పవచ్చు. ఇందులో 480 హదీసులున్నాయి. 


5. ఇమామ్‌ అబూ ఈసా తిర్మిజి (హి.209-279) ఇందులో ఫికహ్‌కు సంబంధించిన 
విషయాలను, విభిన్న పంథాల వివరాలను విశదపరచడం జరిగింది. 


6. ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ షుఅయిబ్‌ నసాయి (హి.303) ఈయన సంకలనం పేరు 
“అస్సుననుల్‌ ముజ్‌తబా”. 


7. ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ మాజ కుజ్‌వయిని (హి.273) ఈయన 
పుస్తకం సునన్‌ ఇబ్బు మాజ పేరుతో ప్రఖ్యాతమయింది. 
ముస్నద్‌ అహ్మద్‌ తప్ప మిగతా 6 గ్రంథాలను హదీసువేత్తల పరిభాషలో 
“సిహాహ్‌ సిత్తా అని అంటారు. కొందరు పండితులు ఇబ్బు మాజకు బదులు 
ముఅత్తా “ఇమామ్‌ మాలిక్‌'ని సిహాహ్‌ సిత్తాలో ఒకటిగా పరిగణిస్తారు. 


ఇవి కాక ఆ దశలో ఇంకా అనేక ప్రయోజనకరమయిన, సమగ్రమయిన 
రచనలు, నంకలనాలు జరిగాయి. వాటిని వివరించడం ఇక్కడ సాధ్యపడదు. 
బుఖారి, ముస్లిమ్‌, తిర్మిజి, ఈ మూటిని “జామె"అని అంటారు. అంటే ఏటిలో 
విశ్వాసాలు, ఆరాధనలు, నైతిక నియమాలు, వ్యవహారాలు తదితర సకల విషయాలకు 
సంబంధించిన హదీసులున్నాయన్న మాట. అబూ దావూద్‌, నసాయి, ఇబ్బుమాజ- 
వీటిని సునన్‌ అని అంటారు. అంటే వీటిలో క్రియాత్మక జీవితానికి సంబంధించిన 
ఉల్లేఖనాలు మటుకే ఉన్నాయని అర్థం. 


(2) 


xviii 


హదీసు గ్రంథాల వర్గీకరణ 


హదీసువేత్తలు ఉల్లేఖనాల బలం, సవ్యతల ఆధారంగా హదీసు గ్రంథాలన్నిం 


టినీ నాలుగు వర్గాలుగా విభజించారు. 


1. 


ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌, సహీహ్‌ బుఖారి, సహీహ్‌ ముస్లిమ్‌. ఈ మూడు 
గ్రంథాలు, సవ్యత రీత్యాను, ఉల్లేఖనకర్తల విశ్వసనీయత దృష్ట్యాను అత్యున్నత 
స్థాయికి చెందినవి. 

అబూ దావూద్‌, తిర్మిజి, నసాయి - ఈ గ్రంథాల ఉల్లేఖన కర్తలు కొందరు 
విశ్వసనీయత రీత్యా మొదటి వర్గానికి కాస్త దిగువన ఉన్నవారు. అయినా 


ఇవి విశ్వసనీయ గ్రంథాలే. మున్నద్‌ అహ్మద్‌ కూడా వీటితో సమంగా 
పరిగణించబడుతుంది. 


దారిమి (హి.225), ఇబ్బు మాజ, బైహకీ, దారుక్‌తని (హి.385), తబ్రాని 
(హి.360) పుస్తకాలు, తహావి (హి.311) రచనలు, ముస్నద్‌ షాఫియీ, 
ముస్తద్‌రక్‌ హాకిమ్‌ (హి.405) - ఈ గ్రంథాలలో సహీహ్‌ (సవ్యమయినవి), 
జయీఫ్‌(బలహీనమయినవి) అన్ని రకాల ఉల్లేఖనాలున్నాయి. కాని 
విశ్వననీయమయిన్న ఉల్లేఖనాలే అధికంగా ఉన్నాయి. 


ఇబ్ను జరీర్‌ త్రీ (హి.310) రచనలు, ఖతీబ్‌ బగ్జాదీ (హి.463) పుస్తకాలు, 
అబూ నయీమ్‌ (హి.403), ఇబ్బు అసాకర్‌ (హి.571), వైలమి, ఫిర్‌దౌస్‌, 
కృతికర్త (609), కామిల్‌ ఇబ్బు అదీ (హి.365), ఇబ్ను మర్గూయ (హి.410) 
సంకలనాలు, వాకిది (హి.207), ఇంకా ఇలాంటి ఇతర రచయితల 
పుస్తకాలు ఈ కోవకు చెందినవి. ఈ పుస్తకాలు కలగూరగంప లాంటివి. 
మౌజూ (కల్పిత) ఉల్లేఖనాలు కూడా వీటిలో అధికంగా చోటు చేసుకున్నాయి. 
సాధారణ మత బోధకులు, సూఫీ పండితులకు ఆధారాలు ఈ గ్రంథాలే. 
అయితే కష్టపడి ప్రక్షాళన జరిపితే ఈ సంకలనాల నుండి కూడా మణి 
మాణిక్యాలు వెదికి తీయవచ్చు. 


నాల్గవ దశ 


ఈ దశ దాదాపు అయిదవ శతాబ్ది హిజ్రి నుండి మొదలయింది, ఇంకా కొన 


సాగుతోంది. దీనికి పూర్వం మూడవ దశలో జరిగిన సంకలనా విధానం ముగిసింది. 
ఈ సుదీర్భ కాలంలో జరిగిన రచన, పరిశోధనా కార్యకలాపాల వివరాలు ఇవి: 


XIX 


ప్రముఖ హదీసు గ్రంథాల టీకా తాత్పర్యాలు, వివరణలు, ఇతర భాషల్లోకి 
అనువాదాలు జరిగాయి. 


పైన పేర్కొన్న హదీసు శాస్త్రాల మీద అనేక రచనలు జరిగాయి. వాటి 
వ్యాఖ్యానాలు, వివరణలు, సంక్షిప్తాలు వాయడం జరిగింది. 


పండితులు తమ అభిరుచులకనుగుణంగా లేక అవసరాల రీత్యా మూడవ 
దశలో జరిగిన సంకలనాల నుండి హదీసులను ఎన్నుకుని ప్రయోజనకర 
మయిన కూర్పులు చేశారు. వాటిలో కొన్ని దిగువన ఇస్తున్నాము. 


మిష్కాతుల్‌ మసాబిహ్‌ (వలీయుద్దీన్‌ ఖతీబ్‌) ఇందులో విశ్వాసాలు, 
ఆరాధనలు, నైతిక నియమాలు, వ్యవహారాలు, సామాజిక నియమాలు, 
ప్రళయ దిన వివరాలు ఇత్యాది విషయాలకు సంబంధించిన ఉల్లేఖనాలన్నీ 
సమకూర్చడం జరిగింది. 

రియాజుస్సాలిహీన్‌ (ఇమామ్‌ అబూ జిక్రియ్యా యహ్యోబిన్‌ షరఫ్‌ నవవి - 
ఈయన “ముస్లిమ్‌” గ్రంథానికి టీకా కూడా వ్రాశారు - హి.676) ఈ గ్రంథం 
అధికంగా నైతికత, మర్యాదలకు సంబంధించిన హదీసులున్న పుస్తకం. ప్రతి 
అధ్యాయం ప్రారంభంలో శీర్షికను బట్టి కుర్‌ఆన్‌ వచనాలను కూడా 
ఉటంకించటం జరిగింది. ఇది ఈ గ్రంథం ప్రత్యేకత. సహీహ్‌ బుఖారీ 
సంకలనా విధానం కూడా ఇదే. 


మున్తకల్‌ అభ్‌బార్‌ (ముజద్దిదుద్దీన్‌, అబుల్‌ బర్కాత్‌, అబ్దుస్సలామ్‌ బిన్‌ 
తెమియ్య- హి.652) ఈయన ప్రఖ్యాత ఇస్తామియ తత్వవేత్త షైఖుల్‌ 
ఇస్లామ్‌ తకీ ఉద్దీన్‌ అహ్మద్‌ బిన్‌ తైమియ్య (హి.728) గారి పితామహులు. 
కాజి షాకాని, ఈ గ్రంథానికి నైలల్‌ జెతార్‌ పేరిట ఒక టీకా వ్రాశారు. 


బులూగుల్‌ మరామ్‌ (హాఫిజ్‌ ఇబ్బు హిజ్‌, బుఖారి టీకా కర్త (హి.852) 
ఇందులో అధికంగా ఆరాధనలు, వ్యవహారాలకు సంబంధించిన హదీసులే 
ఉన్నాయి. ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ సనాని (హి.1182) “సుబులుస్ప 
లామ్‌ పేరిట దీనికి టీకా వ్రాశారు. “మిస్కుల్‌ ఖిత్తామ్‌” పేరిట మరో టీకా 
ఫార్సీ భాషలో నవాబ్‌ సిద్దీకుల్‌ హసన్‌ ఖాన్‌ (హి.1307) వ్రాశారు. ఈ 
గ్రంథాల్లో చాలా వాటికి చాలాకాలం క్రితమే ఉర్వులోకి అనువాదం జరిగింది. 
వాటి ప్రచురణ కూడా జరిగింది. 


భారత దేశంలో 

మన దేశంలో మొట్టమొదట షైఖ్‌ అబ్బుల్‌ హక్‌ ముహద్దిస్‌ దహ్హవి బిన్‌ 
సైపుద్దీన్‌ తుర్క్‌ (హి.1052) హదీసు విద్యాజ్యోతిని ప్రకాశింపజేశారు. ఆయన 
తరువాత హజ్రత్‌ షా వలీయు ల్లా (హి.1176), ఆయన సంతానం, సేవాపరాయణులు, 
బోధనాగ్రాహకులయిన శిష్యుల అవిరళ పరిశ్రమ వల్ల ఈ భూభాగంలో ప్రవక్త 
సంప్రదాయకాంతి నలుమూలలా వ్యాపించింది. “భూమి దాని ప్రభుజ్యోతితో 
ప్రకాశమానమయి పోయింది.” (దివ్యఖుర్‌ఆన్‌ - అజ్‌ జుమర్‌ : 69) 


షా వలీయుల్లా తరువాత ఈ దేశంలో అనువాదాలు, టీకాలు, చిన్న చిన్న 
సంకలనాలు, ప్రచురించే సత్కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ 
పరంపరలోనిదే ఈ “ప్రవక్త ప్రవచనాలు” కూడా. 


ఈ సంకలనకర్తకు కూడా, హదీసు విద్యలో ఎన్నో సేవలు అందించిన 
మహనీయుల పోలిక (ప్రాస్తమవడం కూడా మహా వరప్రసాదమే. లేకపోతే ఈ 
సేవకునికీ ఆ మహనీయులకీ పోలికేది? వారు ప్రవక్త మహనీయుల ప్రవచనాలను 


సంకలనం చెయ్యడంలోనూ వాటిని వ్యాపింపజెయ్యడంలోనూ తమ జీవితాలనే 
అంకితం చేశారు. 


“వేను సత్పురుషుల (్రేమికుణ్ణే కాని వారిలోని వాణ్ణి కాను.” 


దీని ద్వారానయినా బహుశా దైవం నాలో సదాచారాన్ని అనుగ్రహిస్తాడేమో! 
ప్రవక్త కాలం నుంచి నేటి వరకు హదీసులు వ్రాసే, వాటిని ఉల్లేఖించే కార్యక్రమం 
ఎన్నడూ ఎడతెగకుండా సాగుతూనే ఉందని పై వివరాల వల్ల తెలుస్తోంది. ఈ 


విజ్ఞాన పరిశోధనా పరంపరలో పగలూ దేదీప్యమానమయినదే రేయీ ఉజ్వలమాన 
మయినదే! 


- అబ్బుల్‌ గఫ్ఫార్‌ హనన్‌ ఉమర్‌పూరి 


ల 
On 
గి 


అనర్‌ 


సనద్‌ 


మతన్‌ 
ఖబర్‌ ముతవాతిర్‌ 


గం 


పాట్‌సు వాలిభావ్నిక పదాలు 


దైవ సందేశహరులు (సల్లల్లాహు అలైహి వ సల్లమ్‌) సూక్తి, 
ఆచరణ “తకక్రీర్‌'లను హదీను అంటారు. “తక్రీర్‌' = ఆయన 
(సఅసం) ఎదుట ఎదయినా పని చేయగా ఆయన దాన్ని 
వారించకపోతే దాన్ని తక్రీర్‌ అంటారు. 

సహాబా (ప్రవక్త సహచరుల) సూక్తులు, ఆచరణలకు అసర్‌ 
అని అంటారు. బహువచనం, - ఆసార్‌. 


హదీసు ఉల్లేఖన కర్తల పరంపరను సనద్‌ అంటారు. 


హదీసు మూలపారాన్ని మతన్‌ అంటారు. 

ప్రతిదశలోనూ అనేకమంది ఉల్లేఖనకర్తలున్న హదీసు. ఇంత 
మంది ఉల్లేఖనకర్తలు ఒక అబద్దాన్ని నిరంతరాయంగా, 
ఏకాభిప్రాయంతో చెప్పడం సాధారణంగా అసాధ్యం. అలాంటి 
హదీసును ఖబర్‌ ముతవాతిర్‌ అంటారు. తవాతుర్‌ అంటే 
నిరంతరాయంగా జరగటం అని అర్థం. ముతవాతిర్‌ అంటే 
నిరంతరాయంగా నిరూపితమయిన విషయమని అర్థం. 
తవాతుర్‌ మూడు రకాలు: (1) ఒక తరం నుంచి రెండవ 
తరానికి ఎడతెగకుండా, సువిస్తరంగా, సర్వ సామాన్యంగా 
ప్రతులు నకలు చెయ్యడం జరుగుతూ, ఉల్లేఖనం జరుగుతూ 
ఉండటం. ఉదాహరణకు దివ్య ఖుర్‌ఆన్‌. (2) తవాతుర్‌ 
అమలి (ఆచరణాత్మకపరంపర) ఉదాహరణకు: నమాజ్‌ వేళలు, 
అజాన్‌, నమాజ్‌ మౌలిక రూపం. (3) తవాతుర్‌ అస్నాద్‌ 
(ప్రమాణాల పరంపర) ఉదాహరణకు “నాపై అబద్దాన్ని కావాలని 
కల్పించి చెప్పేవాడు నిన్సందేహంగా తన నివాసాన్ని నరకాగ్నిలో 
నిర్మించుకుంటాడు.” అనే హదీసు. దీన్ని ఉల్లేభించినవారు 
కేవలం ప్రవక్త సహచరుల కాలంలోనే 100 మందిని మించి 
ఉండేవారు. అలాగే దైవదౌత్య అంతానికి సంబంధించిన 
ఉల్లేఖనాలు కూడా ఈ కోవకు చెందినవే. (4) తవాతుర్‌ 
మానవి (అర్ధపరమయిన పరంపర) అంటే అన్ని ఉల్లేఖనాల్లో 
ఉమ్మడి భావం ఒకటి ఎడతెగని పరంపర స్థాయికి చేరినదయి 
ఉంటుంది. (పదాలు వేరయినా - సం.) ఉదా॥ ప్రవక్త 


ఖబర్‌ వాహిద్‌ 
లేక ఆహాద్‌ 
(అ) మష్‌హూరల్‌ 


(ఆ) అజీజ్‌ 
(ఇ) గరీబ్‌ 


మున్‌కతే 
ముఅల్లక్‌ 


ము'అజల్‌ 


ముర్సల్‌ 


షాజ్‌ 


మున్కర్‌ 


XXil 


మహత్మ్యాలు, ప్రార్థన చేసేటప్పుడు చేతులెత్తడం మొదలయిన 
హదీసులు (ముకద్దమ ఫత్‌హుల్‌ ముల్‌హెమ్‌) 
ఉల్లేఖనకర్తల సంఖ్య తవాతుర్‌ స్థాయికి చేరని హదీనులు. 
హదీసు వేత్తల దృష్టిలో ఇది మూడు రకాలు: 


ప్రవక్త సహచరుల తరువాతి కాలాల్లో ఎందులోనూ ముగ్గురికి 
తక్కువకాని ఉల్లేఖనకర్తలున్న హదీసు. 

ఇద్దరి కన్నా తక్కువ కాని ఉల్లేఖనకర్తలున్న హదీసులు. 
ఏదయినా కాలంలో కేవలం ఒక్క ఉల్లేఖనకర్తయే మిగిలిన 
హదీసు, 

ప్రవక్త మహనీయుల (స) (ఆయన మాటలు లేక చేతల) తో 
సంబంధమున్న హదీసు. 

సహచరులతో సంబంధమున్న ఉల్లేఖనం అంటే సహచరుల 
సూక్తి లేక ఆచరణ. 


ఒక్క ఉల్లేఖన కర్త కూడా మధ్యలో రద్దుకాని ఉల్లేఖన 
ప్రమాణమున్న ఉల్లేఖనం. 


ముత్తసిల్‌కు వ్యతిరేకమయిన ఉల్లేఖనం. 


సనద్‌ ప్రారంభంలోనే ఉల్తేఖనకర్తను వదిలేసిన లేక అసలు 
ఉల్లేఖనకర్తల పరంవరనే వదిలేసిన ఉల్తేఖనం. ఇలా 
వదలివెయ్యడానికి “తా'లీక్‌" అంటారు. 


ఉల్తేఖనకర్తల పరంపర (సనద్‌)లో ఎడతెగకుండా ఇద్దరు లేక 
ఇద్దరినిమించి ఉల్లేఖనకర్తలులేని ఉల్లేఖనం. 

తాబయి (అనుచరులు) ప్రవక్త మహనీయుల (న) ప్రసావనల 
మధ్య సహాబి (సహచరుని) ప్రస్తావనలేని ఉల్లేఖనం. 
ఇలాంటి ఉల్లేఖనంలో విశ్వసనీయుడయిన ఉల్లేఖనకర్త తాను 
చేసే ఉల్లేఖనంలో తన కన్నా ప్రామాణికతలో బలవంతుడయిన 
ఉల్ప్లేఖనకర్త్ష ఉల్గేఖనాన్ని వ్యతిరేకిస్తాడు. బలవంతుని 
ఉల్పేఖనాన్ని “మహ్‌పూజ్‌' (భద్రమయినది) అంటారు. 
“జయీఫ్‌ (బలహీనమయిన) ఉల్లేఖనం చేసే ఉల్తేఖనకర్త 
ఇతర విశ్వసనీయ ఉల్లేఖనకర్తచేసే ఉల్లేఖనాన్ని వ్యతిరేకిస్తే 


హసన్‌ 


జయీఫ్‌ 


XxXili 


బలహీనుడి ఉల్లేఖనాన్ని 'మున్కర్‌' అని, తద్భిన్నమయిన 
విశ్వసనీయ ఉల్లేఖనకర్త చేసే ఉల్లేఖనాన్ని “మారూఫ్‌' అని 
అంటారు. 

హదీసువేత్తలు మాత్రమే పసిగట్టగల గోప్యమయిన లోపమున్న 
ఉల్లేఖనం. ఉదా॥ ఏదయినా అనుమానం చేత మర్ఫూను 
మౌకూఫ్‌గా లేక తద్విరుద్ధంగా భావించడం. 


(క్రింది విషయాలున్న ఉల్లేఖనం: 


(అ) ముత్తసిల్‌ సనద్‌, (ఆ) ఉఊల్లేఖనకర్త స్వరూప స్వభావాల 
రీత్యా విశ్వసనీయుడయి ఉండటం. (ఇ) అతని జ్ఞాపకశక్తి 
సవ్యంగా ఉండటం, (ఈ) అది షాజ్‌ కాకపోవడం. (ఉ) 
ముఅల్లల్‌ కాకపోవడం. 

పైన (సహీహ్‌లో) పేర్కొన్న లక్షణాలన్నీ ఉండి కేవ లం జ్ఞాపకశక్తి 
రీత్యా కాస్త బలం లేనిదయి ఉండేది. ఇలాంటి 'హసనన్‌' 
ఉల్లేఖనాన్ని ఇలాంటివే ఇతర ఉల్లేఖనాలు బలపరిస్తే దాన్ని 
“సహీహ్‌ లిగైరిహ్‌' అంటారు. 

బలహీనమయినవి, పైన పేర్కొన్న లక్షణాలన్నంటిలో లేక 
కొన్నింటిలో ప్రస్ఫుటమయిన లోపం కానవచ్చేది. 

అనేక 'జయీఫ్‌' ఉల్లేఖనాలు హసన్‌ లిగైరిహ్‌'గా పరిగణించబడ 
తాయి, అయితే ఈ బలహీనత ఉల్లేఖనకర్తల స్వరూప స్వభావాల 
వల్ల ఎర్పడింది కాకూడదు. (కవాయిదుత్తహ్‌దీస్‌-పు. 90) 
“జయీఫ్‌' ఉల్లేఖనాల్లో అత్యంత అధమ దశ, దాని ఉల్లేఖనకర్తల 
ధర్మనిష్ట సందేహాస్పదమయిపోవడం. ఇలాంటి ఉల్లేఖనాలను 
“మౌజూ' (కల్పితమయినవి) అని అంటారు. 


హదీసు జ్ఞాన వృక్షం 


మహనీయ ముహమ్మద్‌, సల్లల్లాహు అలైహి వ సల్లమ్‌ 


నుండి 
1. అనస్‌ o మాలిక్‌ మరణం 
2. హమీద్‌ అత్తవీల్‌ ఇబ్ను అబీ హమీద్‌ * 68 
3. ముహమ్మద్‌ బిన్‌ అబ్బుల్లా అల్‌ అన్సారి 118 
4. ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ అల్‌ బుఖారి 194 
5. ముహమ్మద్‌ బిన్‌ యూసుఫ్‌ అల్‌ గిరబ్రి 231 
6. అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ అన్సరళ్సి మరణం 
7. అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ ముజవ్ఫర్‌ ఆద్దావూదీ 374 
8. అబ్బుల్‌ అవ్వల్‌ బిన్‌ ఈసా అస్సంజరీ 458 
9. హుసైన్‌ బిన్‌ ముబారక్‌ అజ్ఞుబైదీ 546 
10. అహ్మద్‌ బిన్‌ అబీ తాలిబ్‌ అల్‌ హిజ్ఞార్‌ మరణం 


శా 


12, 


13. 


11, 


pln 


93 హిజ్రీ 
143 ,, 
215 ,, 
256 ,, 
320 ,, 
381 ,, 
467 ,, 
553 ,, 
631, 


730 ,, 


ఇబ్రాహీమ్‌ బిన్‌ అహ్మద్‌ అత్‌తవౌఖి 11. ఆబ్బుర్రహమ్‌ బిన్‌ హుసైన్‌ అల్‌ ఇరాకి 


మరణం 800 725 


అహ్మద్‌ బిన్‌ అలి బిన్‌ హిజ్ర్‌ అల్‌ అస్‌కలాని 
“బుఖారీ” టీకాకర్త 774 


అహ్మద్‌ జక్రియ అల్‌ అన్సారీ మరణం 


. ముహమ్మద్‌ బిన్‌ అహ్మద్‌ ఆగ్రమలి మరణం 


806 హి. 


852 ,, 


925 ,, 


1004 ,, 


15. 


17. 


18. 


20. 


21. 


22. 


23. 


24. 


అహ్మద్‌ బిన్‌ అబ్బుల్‌ కుద్దూస్‌ అష్టనావీ మరణం 1028 హి. 


అహ్మద్‌ బిన్‌ అల్‌ కషాహి 1071 ,, 
ఇబ్రాహీమ్‌ బిన్‌ హసన్‌ అల్‌ కర్టీ అల్‌ మదనీ "1045 1101 ,, 
ముహమ్మద్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ 18. అబ్దుల్లా బిన్‌ సాలిమ్‌ అల్‌ బసరీ 
అబూ తాహిర్‌ అల్‌ మదనీ 
మరణం 1145 హి. మరణం 1134 
. అవ్వాహ వలీయుల్తాహ్‌ 19. అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ షరీఫ్‌ 
1114 - 1176 అల్‌ అహదల్‌ 


అషాహ్‌ అబ్బల్‌ అజీజ్‌ (1159-1239) 20. సులైమాన్‌ బిన్‌ యహ్యా మరణం 1197 


అష్టాహ్‌ ఇస్‌హాక్‌ దెహలవీ 21. అబ్బుల్‌ కాదిర్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ 
మరణం 1262 కౌకబాని (1135-1207) 


అబ్బుగ్రహ్మాన్‌ బిన్‌ సులైమాన్‌ 1179-1270 


అస్సయ్యిద్‌ నజీర్‌ హుసైన్‌ దెహలవీ | 22. ముహమ్మద్‌ బిన్‌ అలీ అప్పాకానీ 
1225 - 1320 నైలల్‌ అవ్‌తార్‌ రచయిత 1172-1250 





మౌలానా అహ్మదుల్తా, పైఖుల్‌ 23. అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ అపాకానీ 
హదీస్‌, రహ్మానియా, దెహ్లీ మరణం 1281 
మరణం 1362 (వయసు 65 సం.లు) 


24. హుసైన్‌ బిన్‌ ముహ్నిన్‌ అల్‌ అన్సారీ 
మరణం 1327 


హా 


అబ్బుల్‌ గఫ్ఫార్‌ హసన్‌ (ఈ గ్రంథ నంకలనకర్త) 
హదీస్‌ ప్రమాణపత్రం గ్రహించిన తేది 20 షాబాన్‌ 1354 హిజ్రీ 


XXxvi 


వివరణ 


1. గురువర్యులు మౌలానా అహ్మదుల్లాగారు (మర్చూమ్‌) హదీసు జ్ఞానం ఆనాటి 
ఇద్దరు ప్రఖ్యాత హదీసు వేత్తల నుండి గ్రహించారు. (అ) మౌలానా సయ్యిద్‌ నజీర్‌ 
హం సైన్‌ (మర్హూమ్‌); (ఆ) అల్లామా హంసైన్‌ బిన్‌ ముహ్నిన్‌ అల్‌ అన్సారీ (మర్చూమ్‌), 
తొలి గురువుల వారు నాలుగు తరాల ద్వారా షైఖ్‌ మహనీయులు ఇబ్రాహీమ్‌ బిన్‌ 
హసన్‌ కర్టీకి శిష్యులు. రెండవ గురువులు ఆర్హు తరాల ద్వారా ఆయనకు శిష్యులు. 
కాజీ ముహమ్మద్‌ బిన్‌ అలీ షౌకాని కుమారుడు అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ తన తండ్రి 
ద్వారాను, అల్లామా అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ సులైమాన్‌ ద్వారానూ హదీస్‌ పరిజ్ఞానాన్ని 
సముపార్ణించారు. ఈ అల్లామాగారు తన తండ్రి సులైమాన్‌ బిన్‌ యహ్యా ద్వారా 
నేరుగా జ్ఞాన సముపార్ణన చేశారు. ఈ విధంగా గురువర్యులు షైఖ్‌ మహనీయులు 
హుసైన్‌ బిన్‌ ముహ్పిన్‌ నుండి ఇబ్రాహీమ్‌ బిన్‌ హసన్‌ కర్టీ మధ్యన ఆరుకుబదులు 
నాలుగు తరాలే మిగులుతాయి. మౌలానా సయ్యిద్‌ నజీర్‌ హంసైన్‌ (మర్చూమ్‌)తో 


పాటు అల్లామా హుసైన్‌ బిన్‌ ముహిన్‌ అన్నారీల ప్రమాణ పరంపర పైన ఇబ్రాహీమ్‌ 
బిన్‌ హసన్‌ కర్టీతో కలసి ఎకమయి పోతాయి. 


2. ఇక్కడ హదీసు జ్ఞాన వృక్షం పేరిట కేవలం సహీహ్‌ బుఖారీ గ్రంథ అధ్యయన 
పరంపరను సూచించడం జరిగింది. ఇది కాక ఇతర హదీసుగ్రంథాల ప్రమాణ 
పరంపరలు వేరుగా ఉన్నాయి. వాటి వివరణల అవకాశం ఇక్కడ లేదు. ఇమామ్‌ 
బుఖారీ నుండి మహనీయ ముహమ్మద్‌ (స) వరకు అనేక పరంపరలున్నాయి. 


ఇక్కడ అతి తక్కువ ఉల్లేఖనకర్తలు గల ప్రమాణీకర పరంపరలలో ఒకదాన్ని పేర్కొ 
నడం జరిగింది. 


3. ఈ గ్రంథ నంకలనకర్త (మౌలానా అబ్బుల్‌ గఫ్ఫార్‌ హసన్‌ రహ్మానీ) హదీసు జ్ఞానాన్ని 
మౌలానా అహ్మదుల్లా (మర్చూమ్‌) నుండి గ్రహించడంతో పాటు మౌలానా ఆబ్బుర్రహ్మాన్‌ 
నగర్‌ నహస్వీ (మర్హూమ్‌), మౌలానా ముహమ్మద్‌ సూరతి (మర్చూమ్‌), మౌలానా 
ఉబైదుల్లా రహ్మానీ ముబారక్‌పూరిల ద్వారా కూడా హదీసుకు సంబంధించిన కొన్ని 
గ్రంథాలు చదివారు. ఇంకా మౌలానా అబ్బుర్రహ్మాన్‌ ముహద్దిస్‌ ముబారక్‌పూరి, 


(తిర్మిజీ గ్రంథ టీకాకర్త) నుండి కూడా కొంత ప్రయోజనం పాందే అవకాశం 
లభించింది. 


తన అనుపమ వరాలను అనుగ్రహించి మేళ్ళను పూర్తిగావించిన అల్లాహకే సకల 
స్తోత్రాలు చెందుతాయి. 


ఇట్లు 
అశక్తుడు 
అబ్బుల్‌ గఫ్ఫార్‌ హసన్‌ రహ్మానీ, ఉమర్‌పూరి 
17, జుమాదఊలా 1376 హి. (30.12.1956) 


ne) 


1. ఇసామ్‌ మౌలిక అంశాలు 


పరమ కరుణామయుడు అల్లాహ్‌ పేరుతో 


అపార కృపాళీలుడు 


C౧ 


| 
ss 


pe ol 
అ క 


కో 


yYrira టీ 
యం 


డుం 


షు 3 srr Far 
Jose (|) 


tw 
లో 


ర్‌ 


టు! 


త్త 
al 


తట్‌, 
య] 


ol 
ర 1వ 
De 


bee 
౨3.15 


లీ మయో భ్‌ 
ప లయవి అడం మం. 


లక్ష 
కి 


ల 
అ 


అలో 


నే 


న్యం 
ప స 


గ 5 


త్త 


ల్‌ 


స్‌ 


స్త హలో | లీల 
| A= Gx, 


get 


గస 
ల్‌ో 


PP 
లీ 


ల్‌ో 


\ కై తే 
న 
~ 
శ చ గ 
SIE 
TR 
«J ఇలా 
సా స ళ్ళ 
\§ ‘ 
"a \ 
\ \ 
ర అస 
టి, \ 
\ \ 
“7 Ww 
పలాన ర \ 
మ 
ళ్‌! 
ప్త సళ్ళా 
టీ ti9 
\ ~~ 
WS 
-3 a 
ఇ \ 
x 
55 “సనా 
nn 3 
fh 
dX 
\:9 ణి 
3 \ క 
సతి 
2% 
ఖ్‌. స. 
స కా 


fo An 
NO తత్త . 
= సా 
Tm: 7 
a ef & 
\¢ తా 
ఇల Ma bs క 
వ్‌ YN \ 
గచ మ్న్‌ \ 


1 \ 
aq yy 
గ 

= i 
శే స్స షా \ 4 
క ర్యా బై 
ne ఇ శే 
క్ర. 
ns 
\3 ప్రి \ ళ్‌ ట్‌ 
ల షే \ 3 1 
ర్‌ అపు టు 
\a ఛా ల 
చై సా \ A) 
32 న్ని 1 గాత" 
టం. . 
హక 
షీ 


స న 
శ క వ 
Set ి EA 
గ గన్న a 
స్త 
చ సత ప 
ఖ్‌ \ ఇ ¥9 
Sa 
; త్‌ (1 
త్‌ టి 
v3 అ x 
శ నః ఆ 


ల్‌ 
“అనీన 


క్‌ 


oad డు 


న్‌ 
తోం 


గ్ర 


ళం 
మం 


2 


హ్‌ రో క్కు... 


ర 


గాలాలు! ఇదో! 


(ప్రవక్త ప్రవచనం 


1. హ(జత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారుః మేము ఒక రోజు 
(ప్రవక్త మహనీయుని (సఅసం) సన్నిధిలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా 
ఒక వ్యక్తీ మా వద్దకు వచ్చాడు. అతని బట్టలు ఎంతో తెల్లగా, శిరోజాలు 
మరెంతో నల్లగా ఉన్నాయి. అతన్ని చూస్తే (పయాణం చేసి వచ్చినట్టుగా 
గాని అతను మాకు పరిచయమున్న వ్యక్తిగాగాని తెలియడంలేదు. అతను 
వచ్చి దైవప్రవక్త (సఅసం)కు దగ్గరగా కూర్చున్నాడు. అతను తన 
మోకాళ్ళను (ప్రవక్త మోకాళ్ళకు ఆనించాడు. తన రేండు చేతులు ప్రవక్త 
తొడలపై పెట్టాడు. ఆ తరువాత అతను, “ముహమ్మద్‌, నాకు ఇస్లాం 
గురించి తెలుపండి” అనడిగాడు. అప్పుడు దై వప్రవక్త(సఅసం) సెలవిచ్చారుః 
“ఇస్టాం అంటే, అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్‌ 
(సఅసం) అల్హాహ్‌ సందేశహరుడని నీవు సాక్ష్యం పలకడం; నమాజ్‌ 
చెయ్యడం, జకాత్‌ చెల్లించడం, రమజాన్‌ ఉపవాసాలు పాటించడం, ఇంకా 
నీవు (ప్రయాణ స్తోమత కలిగివుంకే హజ్‌ చెయ్యడం.” దానికతను, “మీరు 
పలికింది నిజం” అని అన్నాడు. అది వివి మాకు ఆశ్చర్యం కలిగింది- అతనే 
(ప్రశ్నిస్తున్నాడు, అతనే తిరిగి ధ ఎవీకరిస్తున్నాడని. అతను ఆ తరువాత 
అడిగాడు, “నాకు ఈమాన్‌ గురించి తెలుపండి”. (ప్రవక్త మహనీయులు 
తెలిపారు, “ఈమాన్‌ ఏమిటంకే నీవు అల్లాహ్‌ను, ఆయన దూతల్ని, 
ఆయన (గంథాలను, ఆయన (ఎవక్తల్స్ని, అంతిమ దినాన్ని, మంచదయినా, 
చెడుదయినా అదృష్టాన్ని విశ్వసించడం” అని. ఆ వ్యక్తీ “మీరు నిజం 
పలికారు అని అన్నాడు. తిరిగి, “ఇహ్స్చాన్‌ అంటే ఏమిటో నాకు తెలు 
పండి. అనడిగాడు. ఆ పైన దైవప్రవక్త ఇలా సెలవిచ్చారు, “ఇహ్వాన్‌ 





1. ఈ వాదీసులో ఇస్తాం, ఈమాన్‌, ఇహ్సాన్‌ అన్నవాటిని విశదపరచడం జరిగింది. 
ఖుర్‌ఆన్‌, వాదీసుల్లో ఈమాన్‌, ఇస్టాం అన్న పదాలు ఒకేచోట వచ్చాయంటే అక్కడ 
ఈమాన్‌ అంటే విశ్వాసం, మనోమయ నిర్ధారణ అని అర్థం. ఇస్టాం అంటే నోటితో 
దేవుని ఏకతా న్ని, దై వదౌత్యాన్ని (ప్రకటించడం ఇంకా బావ్యూ ఆరాధనా సంప్రదాయాలను 
పాటీంచడం అని అర్థం. 

ఇహ్సాన్‌ అన్న పదానికి మూల శబ్దం వున్న్‌. వుస్న్‌ అంటే అందం అని అర్థం. 
ఆరాధనలో అందం రావాలంటే, ఆరాధన చేసేటవు ఎడు, మనం దైవం సమక్షంలో 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు ఏ 


అరే, నీవు అల్లాహ్‌ ఆరాధనను, ఆయన్ని నీవు చూస్తున్నట్టుగా చెయ్యడం. 
నీవు ఆయన్ని చూడకపోయినా ఆయనయితే నిన్ను చూస్తూనే ఉన్నాడుగా.” 
దాని మీదట అతను, “నాకు (పళయాన్ని గురించి తెలుపండి” అని 
(పశ్నించాడు. దానికి మహనీయ ముహమ్మద్‌ (సఅసం), అడుగుతున్నవాని 
కంటే, అడగబడినవానికి ఎక్కువగా తెలియదు” అని బదులిచ్చారు. 
అప్పుడతను, “నాకు దాని చిహ్నాలను గురించి తెలుపండి” అని అడిగాడు. 
(పవక్త మహనీయులు (సఅసం) ఇలా తెలిపారు, “ప్రళయానికి గుర్తు 
ఏమిటంటే, (అది వచ్చేనాటికి) దాసీది తన యజమానురాలిని కంటుంది. 
వట్టి కాళ్ళతో, నగ్నదేహంతో తిరిగేవారు, అనాగరికులు, గొడ్ల కాపరులు, 
పెద్ద పెద్ద భవంతుల్లో కూర్చొని గొప్పలు చెప్పుకోవడం నీవు చూస్తావు.” 
హజత్‌ ఉమర్‌ ఇంకా ఇలా అన్నారు, ఆ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపాయ్యాడు. 
నేను మటుకు చాలా సేపు అక్కడే ఆగాను. తరువాత దై వప్రవక్త అడిగారు, 
“ఉమర్‌, ఈ (ప్రశ్నలు అడిగిన వ్యక్తి ఎవరో తెలుసా?” అని. “దైవం, దైవ 
(ప్రవక్తకే బాగా తెలుసు” అని పలకగా ఆయన (సఅసం) ఇలా సెలవిచ్చారు, 
“అతను జి బీల్‌ (దె వదూత), మీకు ధర్మబోధన చెయ్యడానికి మీ వద్దకు 
వచ్చాడు.” (ముస్తిం) 
హాజరయి ఉన్నాము, ఆయన్ని చూస్తున్నామన్న భావం దృఢంగా ఉన్నప్పుడు 
మాత్రమే అది సాధ్యం. ఈ భావన మనసులో కలగకపోతే అల్లా చూస్తున్నాడన్న 


యదార్జాన్ని మటుకు ఎవరూ కాదనలేరు. ఆయన దృష్టికి దాసుల ఏ కార్యమూ 
అగోచరం కాదు. 


“దాసీది తన యజమానురాలిని కంటుంది” అన్న దానికి భావమేమంటే ప్రళయానికి 
సమీపకాలంలో సామాన్యంగా ప్రజల్లో పరస్పర సహకారం, సానుభూతి, సుహృదా వాలకు 
బదులుగా స్వార్థపయత్వం, బంధు తిరస్కారం సర్వవ్యాపతమవుతాయి. పెద్దలయెడల 
విధేయతాభావం అంతమవుతుంది. చివరికి సహజంగా తల్లి పట్ల అధికంగా అభిమానం 
కలిగివుండే కూతురు కూడా తల్లిని, బానిసను శాసించినట్టు శాసిస్తుంది. అంటే తల్లి, 
తన కూతురిని కాదు, తన యజమానురాలిని కన్నదన్న మాట! 


వట్టి కాళ్ళతో, నగ్న శరీరాలతో తిరిగే అనాగరికులు, గొడ్ల కాపరులు పెద్ద పెద్ద భవం 
తుల్గ్లో కూర్చొని గర్వపడటం అంటే, విద్యాసంస్కారాలు లేనివారు, మంచిదనం, 
సభ్యతా గుణాల గాలి సోకనివారు, ఇలాంటి వారి ఇండ్లల్లో సిరిసంపదలు, పైమెరుగులు 
పెరుగుతాయి. బయటి పటాటోపం పెంచడంలో, పోటీలు అధికమౌ తాయని భావం. 


(ప్రవక్త ప్రవచనం 


bide: he OO AEF త్రో తొగు 


నో y 
t 
య 


గ నారా ys SUSY IYO ys 
TAO 


2. అబూజర్‌ (రజిఅన్‌) ఉల్లేఖినం (పకారం మహనీయ ముహమ్మద్‌ 
(సఅసం) ఇలా సెలవిచ్చారు. ఏ దాసుడె తే లా ఇలాహ ఇల్లల్లాహ్‌ పలుకుతాడో, 
అతనికీ ఆ తరువాత మృత్యువు సంభవిస్తే, అతను తప్పనిసరిగా 


స 5 పొందుతాడు. (ముస్తీం) 
Al ses OE ఫే ముక లర ద 
Sn రపు యుగం సకష! తలం 


(0% కం. యమన య్‌ 
3. సుఫియాన్‌ బిన్‌ అబ్బు ల్లాహ్‌ సకఫి (రజిఅన్‌ ) ఉల్లేఖించారు: నేను 
ఒకసారి అభ్యర్థించాను, “దై వపవక్తా! మీరు చెప్పిన తరువాత మరెవరినీ 
అడిగే అవసరం కలక్కు._ండా, నాకు ఇస్టాంను గురించి ఏదయినా విషయాన్ని 
తెలుపండి” అని. దానికి ఆయన “నేను అల్లాహ్‌ను విశ్వసించాను అని 
చెప్పు, ఆ తరువాత దానిపై నిలకడగా ఉండు” అని సెలవిచ్చారు. (ముస్తిం) 





ఈ హదీసు ద్వారా తెలిసే మరో విషయం ఏమిటంటే, ప్రవక్త సహచరులు, ఏమయినా 
అర్థం కాకపోతే అర్ధాంతరంగా (ప్రశ్నించరు. చివరంటా వేచి చూచి (ప్రవక్త మవానీయులు 
కోరినప్పుడే తమ సందేహాల నివృత్తికె ఏదయినా అడిగేవారు. ఇదీ సభామర్యాదలకు 
సంబంధించిన సహాబావారి నడవడి! 


2 “లా ఇలాహ ఇల్లల్లోహ' పలకడమంటే కేవలం నోటితో అంగీకరించడమని 
ఉద్దేశ్యం కాదు. మరో హదీసులో ఉన ఇట్లు హృదయంలో దృఢవిశ్వాసం, ధృవీకరణలకు 
ఈ అంగీకారం తోడవ్వాలి. ఈ విధమయిన అంగీకారం జరిగితే మనిషి స్వరూప 
స్వభావాల్గోనూ (ప్రస్ఫుటమయిన మార్పు వ్యక్తమవుతుంది. దాని శుభప్రదమయిన 
(ప్రభావం జీవితపు అన్ని కోణాలపై కానవస్తుంది కూడా. 

3. ఆల్టాహ్‌ను విశ్వసించానని పలకడమంటే మరే శక్తి ఆధిక్యతనూ, దై వత్వాన్నీ 
నేనంగీకరించనని అర్ధం. మనిషి జీవితంలో అడుగడుగున ఎవో ఎదై వాలు దర్శనమిస్తాయి. 


ఇస్లామ్‌ మౌలిక అంశాలు 5 


ed Pre Por wry, A 
pr కశ స శ త 

$65 BL GSMA 
TDD వరకి ల 9 & 


4. హజత్‌ అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం es ఇలా 
సెలవిచ్చారు, “ఎవరయితే అల్లాహ్‌ను తన ప్రభువుగా, ఇస్తామ్‌ను తన 
ధర్మంగా, ముహమ్మద్‌ను దైవ సందేశహరునిగా | స్వీకరించడానికి మనసారా 
ఇష్టపడతాడో అతడు ఈమాన్‌ (విశ్వాసం) మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. స 


న 
a 
స i 


Pad ల 


Tue aie ds లక 066 ఢా (౨) 
rere 


Wy 


be ue య్‌ న. 


రో 


Prone hb) అ 1535 


అతని మనోకాంక్షల దైవాలు, కుటుంబ ఆచారాల, మూఢనమ్మకాల దై వాలు, (ప్రజల, 
పరిపాలకుల ఇష్టానుసారం ఉనికిలోకి వచ్చే నియమాలు, శాసనాలు. ఈ మూడు రకాల 
దైవాల వల్లనే మనిషి మార్గం తప్పి అపమార్లాల పాలవుతాడు. ఒకే దై వాన్ని 
విశ్వసించిన వ్యక్తి ఈ అపమార్షాలకు గొనిపాయ్యే బవుదై వారాధనకు దూరంగా 
ఉంటాడన్నమాట. దానిపై నిలకడగా ఉండడమంటతు ఎలాంటి పరిస్థితిలోనూ 
ఏకదై వో పాసనను విడనాడకుండా, దైవత్వపు దావాచేసే శక్తులకు లొంగకుండా 
అచంచల విశ్వాసం, ఆచరణ కనబరచడమన్నమాట. 


4. ఈమాన్‌ లేక విశ్వాసం ఓ ఆధ్యాత్మిక అనుభూతి. నోటితో, మేధాపరంగా 
నమ్మడం నమ్మినట్టు ప్రకటించడం, ఆ విధంగానే ఆచరించడం ఒక్కటే కాదు, 
విశ్వాసంలో గల మాధురిని (గోలడం కూడా విశ్వాసంలోని అంతర్భాగమే. ఆ 
అనుభూతి ఆధ్యాత్మికమయింది. ఆ అనుభవం కలగడానికి కేవలం నోటితో విశ్వాసాని చ 
ప్రకటించడం, మేధ ద్వారా దాన్ని స్వీకరించడంతో సరిపోదు. నిత్య జీవితంలో 
కలిమిలేములు, కష్టసుఖాలు, వెలుగునీడలు, మెట్టపల్లాలు ఎదురయినప్పుడు తొణక్కుండా, 
బెణక్కుండా తాను నమ్మినవాటి ప్రకారం మసలుకోవడంలో అనుభవించే ఆనందమే 
ఈమాన్‌ మాధుర్యం. 


ప్రవక్త ప్రవచనం 


5. _హ్మృ్మజత్‌ జాబిర్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం: దైవప్రవక్త (సఅసం) 
అన్నారు, ముహమ్మద్‌ (ప్రాణం ఎవరిచేతుల్లో ఉందో ఆ శక్తి సాక్ష్యం మూసా 
(అస్సలాం) మీ ముందు (ప్రత్యక్షమయి మీరు నన్ను వదలి ఆయన్ని 
అనుసరిస్తే మీరు నిస్సందేహంగా రుజామార్గం నుండి తప్పిపోతారు. ఒకవేళ 
మూసా (అస్సలాం) (బతికి ఉండి నా దెవదౌత్యకాలం ఆయనకు 
(సాప్త్రమయి ఉన్నట్లయితే ఆయన నన్ను అనుసరించేవారు. (మరో 
హదీసులో “ఆయన కూడా నన్ను అనుసరించడం తప్ప మార్గాంతరం 
లేకపాయ్యేది అని ఉంది). (దారిమి, మున్ఫద్‌ అవ్మాట్‌,. మిష్కాల్‌. 


బయటి ఊత! 055 06 పరం యై ఈం 

నప్పటి ss ర్ట తమతమ RII 
(టిమ 

6. _ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ ఉల్లేఖించారు, దైవప్రవక్త ఇలా సెలవిచ్చారనిః 

మీలో ఎవ్వరూ విశ్వసించినవాడు కాజాలడు- అతని కోరికలు, కాంక్షలు 

అన్నీ నేను తెచ్చిన షరీఅత్‌ కు అనుగుణంగా రూపాందనంతవరకు! 


(వర్‌ వున్యున్న, మిష్కాత్‌ా 


కళ ల. ba య జలా న rye 
PU టు! weyers dtl) 
ల శో. ప్‌; లస నూ క గ కట్‌ ఫ్రీ ఖ్‌ 
- gl el W335 మండేలా sl} తడ ప్రస! డవ నర రష! 


(0 LE 


5. మూసా (అస్పలాంు కూడా (ఉంటే మహనీయ మువామ్మద్‌ (సఅసం) 
షరీఅత్‌ని అసుసరించేవారంకే అర్థం ఏమిటంటే దైవం తరపున ఏ కాలానికిగాను ఏ 
షరీఆత్‌ని నియమించడం జరుగుతుందో అదే ఆనాటి ప్రజలందరికీ శిరోధార్యమవుతుంది. 
దైవ ప్రవక్తలు కూడా ఆ షరీఅత్‌నే అనుసరిస్తారు. ఎందుకంటే ఆ షరీఅత్‌ ఏ (పవక్తకూ 
చెందిందికాదు, దె వం పంపింది. 

6. బాహ్యా చేష్టలు, ఆరాధనలు, ఆచరణలో కాదు, మనిషి కోరికలు, వాంఛలు 
కూడా దైవం పంపిన షరీఅత్‌ మూసలో పోతపోయబడాలి. అపు డే విశ్వాసం 
పరిపూర్ణమవుతుంది. 


ఇస్లామ్‌ మౌలిక అంశాలు 7 


7.  హ్మజత్‌ అనస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు, మహాప్రవక్త (సఅసం) ఇలా 
సెలవిచ్చారనిః “మిలో ఎవరికయినా నేను, అతని తం డీకంటు, సంతానం 
కంటే, ఇంకా ఇతర జనులందరికంటేనూ అధికంగా (_ప్రేమపాతుణ్రి కానంత 
వరకు అతను ఈమాన్‌ (విశ్వాసం గె కొన్నట్లు రుజువు కాదు.” (మిష్మాల్‌) 


ప తప. పలల dé G1 En) 
ద రపక్భప్తరణ కట్టం డే ak ధజ్రపలే దుష ( 


జ 


NN 


క్‌ లి త్‌ో | పంల ను 6 
| తక ద్రం త్తు వ ఈ 0 06 
jane! amos st a 


లగ 


డు 
eres ae Od ws 


8. (పవక్త మహనీయులు (సఅసం) సెలవిచ్చినట్లు హజత్‌ అనస్‌ 
ఉల్లేఖించారు: “చిన్నీ, నీ హృదయంలో ఎవరిపట్లనూ ఎలాంటి మాలిన్యం 
(చెడుభావం) లేకుండా నీ రేబవళ్ళను గడపడం నీ వల్ల నాధ్యమయితే అలా 
చెయ్యి.” ఇంకా ఇలా సెలవిచ్చారు, “బాబూ, ఇది (ఇలా (ప్రేమగా 
మెలగడం) నా విధానం. ఎవరయితే నా విధానాన్ని ఇష్టపడతారో అతను 
నన్ను ఇష్టపడినట్టు; ఎవరయితే నన్ను (పేమించారో వారు స్వర్గంలో 
నాతోపాటు ఉంటారు.” 





7. ఈ వాదీసు ద్వారా దైవ ప్రవక్త (సఅసం) పట్లు విశ్వాసుల (ప్రేమ ఏ స్థాయిలో 
ఉండాలో ద్యోతకమవుతుంది. తల్లిదండ్రులయినా, సంతానమయినా, బంధు 
మితులయినా (ప్రవక్త (సఅసం) (ప్రేమలో అడ్డువస్తే వారినీ ఎడిరించడానికి మనిషి 
సిద్ధం కాకపోతే అతని విశ్వాసం పరిపక్వం చెందలేదని, పరిపూర్ణం కాలేదని తెలుస్తొంది. 


8. జీవితంలో పలువురితో వ్యవవారించవలసి వచ్చినప్పుడు, అభిప్రాయ భేదాలు, 
వివాదాలు, మనస్పర్ధలు దారిచేసుకోవడం కద్దు. అలాంటి సమయాలన్నింటిలోనూ 
_ఎగటును తుడచి, ఏర్పడిన కలతను మరచి నిష్కళంక హృదయంతో మెలగడం 
గొప్పసాధన వల్ల అబ్బే సద్గుణం. ద్వేషాన్ని పారదోలి (ప్రేమైక హృదయంతో పలక 
రించడం పదర వల్లనూ సాధ్యమయ్యే పని కాదు. అందువల్లనే దైవ (ప్రవక్త (సఅసం) 
“నీకు సాధ్యమయితే అలా చెయ్యి" అనడంతోపాటు తన విధానమేదో. దాన్ని పాటిం 
చడం వల్లి కలిగే ప్రయోజనం ఏమిటో కూడా సెలవిచ్చారు. పరలోక సాఫల్యం (ఏతి 
ప్రదమయితే ఎంతటి శోధనకయినా, ఎలాంటి సాధనకయినా వెనుకాడడు మనిషి. 


(3) 


ప్రవక్త ప్రవచనం 


క శ్రయాలూ డై ద) 
వేర 6 పదయ షయ sas 


య ? న్‌ 


గహర యక ప SEs 5 06 
దంగ అకక ముకక ంట టు క్కు 
ALDEN GE yl ONLI SESS టం యు 
(గలం ోలీ! జార 
9. రాఫె బిన్‌ ఇదీజ్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం: (ప్రవక్త మహనీయులు 
(సఅసం) మదీనా వేంచేసినప్పుడు, ఆ కాలంలో మదీనావాసులు ఖర్జూరపు 
చెట్లకు అంట్లు వేసేవారు. ఆయన దాన్ని చూసి “మీరు చేస్తున్నదేమిటీ?' 
అని అడిగారు. దానికి వారు “మేము ఈ విధంగా చేస్తున్నామని వివరంగా 
చెప్పారు. ఆయన “మీరు ఇలా చెయ్యకపోతేనే బావుంటుందేమో” అని 
పలికారు. జనులు అంటు పెట్టడం మానేశారు. ఫలితంగా దిగుబడులు 
తగ్గిపాయ్యాయి. ఉల్లేఖన కర్త (ప్రకారం, జనులు ఈ విషయాన్ని ఆయన 
(సఅసం)కు విన్నవించుకున్నారు. అప్పుడు ఆయన (సఅసం) ఇలా 
సెలవిచ్చారు, “నేనూ మనిషినే. నేను ఏ ధార్మిక విషయాన్నయినా 
ఆదేశిస్తే మీరు దాన్ని స్వీకరించండి. నేను ఏ విషయాన్నయినా నా సాంత 
అభ్మిపాయంగా తెలిపితే....నేనూ కేవలం మానవమ్మాతుణ్తే” _(ముస్త్రం) 


Ue west HO 


మరో ఉల్లేఖనంలో |పవక్త (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు ఉందిః “(ప్రాపంచిక 
వ్యవహారాలు మీకే బాగా తెలుసు” 





9. ఈ హదీసు అనేక ముఖ్యమయిన అంశాలను మన ముందుంచుతుంది. 


(అ మవానీయ ముహమ్మద్‌ (సఅసం దైవ సందేశహరులే అయినా సాధారణ 
మానవులే. ఆయనది మానవాతీత వ్యక్తిత్వం కాదు. అందువల్లనే ప్రపంచంలోని 
అనేక విషయాల్లో ఆయన అనుభవాలు, సాంత అభిప్రాయాలు, అంచనాలు సరయి 
నవి కానవసరం లేదు. కాని ఏ విషయాలనయితే ఆయన వహీ (దైవం తరపున 


తెలుపబడిన సందేశవాణి ' ఆధారంగా సెలవిస్తారో వాటి సత్యత, సమంజసతల్ని 
శంకించడానికి ఏ మాత్రం వీల్లేదు. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 9 


తి al భల ల 
సడ 1°47 టు లో he rt nw A,» 929 
wd age! oe ul dl celle Glos | 
| 
” AT 


SIO] 5 hh ls SU EE! 
యి Se BLE చ mn Ml 5% Sev AA wo నో 
WUE BEINN EEE [ప రట హ్రగ్రడు 
6 రల శ్రర రడ పడుట 

10. హ్మజత్‌ అబూహురై రా(రజిఅన్‌ ) ఉల్లేఖించారుః (ప్రవక్త మహనీయులు 


ఇలా బోధించారు, “దై వానికి బలశాలి అయిన మోమిన్‌ (విశ్వాసి) బలహీను 
డయిన మోమిన్‌ కన్నా [ప్రియప్యాతుడు. ఐతే (పతి ఒక్కరిలోనూ ఏదో ఓ 


(ఆఅ) ఈ వాదీసును స్థూలంగా చదివితే ధార్మిక విషయాలు వేరు, (ప్రాపంచిక విష 
యాలు వేరు, ధార్మిక విషయాలు ప్రవక్త ద్వారా తెలుసుకోవాలి, (ప్రాపంచిక 
వ్యవహారాలకై మన బుద్ధినుపయోగించాలన ఎ భావం కలగవచ్చు. కాని అది సరికాదు. 
ఇందులో “ప్రపంచ వ్యవహారా”లంటే విద్యలు, అనుభవపూర్వకంగా లభించే విజ్ఞానం 
అని అర్థం. ఉదావారణకు, వ్యవసాయం, కుమ్మరి పని, కమ్మరి పని, ఆవిష్కరణలు, 
పరిశోధనలు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జ్ఞాన పరిధిలో ఉన్నవన్నీను అని 
అర్థం. (ప్రవక్తలు, వారి సందేశాలు మానవులకు ఈ విద్యలు నేర్పడానికి రాలేదన్న 
విషయం విదితమవుతూనే ఉంది. ప్రవక్తలు, దైవ మార్గదర్శకత్వం వచ్చింది మానవునికి 
తెలియని విషయాల జ్ఞానమందదెయ్యడానికీ, అతని ఆచరణ పరిధిని (క్రమబద్ధం 
చెయ్యడానికే. వాదీసు సందర్భాన్నీ వాటిలో ప్రయోగించిన పదజాలాన్నీ జా(గ్రత్తగా 
గమనిస్తే ఈ విషయమే బోధపడుతుంది. "నా సాంత అభిప్రాయం' అన్న ప్రవక్త 
మాటకు “వహీ ద్వారా కాని విషయం' అని భావం ప్రస్పుటంగా ద్యోతకమవుతూనే 
ఉంది. అయితే జీవితంలో, సాధారణంగా (ప్రాపంచిక విషయాలని చెప్పబడే విషయాలు, 
సంపాదన, ఆర్థిక లావాదేవీలు సామాజిక విషయాలు, రాజకీయ వ్యవహారాలు, నై తిక 
నియమాలు- ఇవన్నీ ప్రవక్తల బోధనల్గోని విషయాలే. వారు ఏ విధంగానయితే 
ఆరాధనల్ని వివరంగా బోధిస్తారో అదే విధంగా జీవితానికి సంబంధించిన ఇతర 
వ్యవహారాల్గ్లోనూ దైవిక మార్గదర్శక సూత్రాలను ప్రజలకు అందజెయ్యడం వారి 
విద్యుక్త ధర్మం. వాటి వివరాలు, అన్వయం, అనువర్తనం ఇత్యాది విషయాలు 
కాలానుగుణంగా దై వాదేశాల పరిధిలో మనుషులే నిర్ణయించుకోవాలి. 


10. బలశాలి అయిన మోమిన్‌ అంటే, థై ర్యసావాసాలు, దీక్షా సంకల్పాల దృష్ట్యా 
దృఢమయినవాడని, దీనికి భిన్నంగా బలహీనుడయిన మోమిన్‌ అన్నదానికి ఏ మాత్రం 


10 (ప్రవక్త (ప్రవచనం 
మంచి అన్నది ఉంటుంది. ఏ విషయమయితే మీకు (పయోజనకరమో 
దానికై ఇతోధికంగా ఆశపడండి. అల్లాహ్‌ను సహాయం కొరకు అర్థించండి, 
ధైర్యాన్ని కోల్పోకండి. ఒకవేళ మీకు ఏదయినా కష్టం కలిగితే- “నేను ఆ 
విధంగా చేసివుంశు మరో విధంగా జరిగి ఉండేది అని అనకండి. దానికి 
బదులుగా-'దై వం అలా నిర్ణయించాడు. తనకు ఇష్టమయినదాన్ని చేశాడు" 


అని పలకండి. ఎందుకరకే *ఒకవేళి అన వది షె తాన్‌ తన పని (ప్రారంభించ 
డానికి ద్వారాలు తెరుస్తుంది. 


LAME EE GEE EE 
LLL WL AS SE BELO 
చడం [రక ct Ee AES Sle SBIR షు 
ప్రయ దు ము 4 య గడుసు వము వ డు 


(rors 
ll. హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనంలో ఆయన ఇలా 
అన్నారు: 'నేను ఒకరోజు (ప్రవక్త మహనీయుల వెనకాల (ఏదో వాహనంపై 
కూర్చొని) ఉన్నాను. ఆయన (సఅసం) బోధించారు: “అబ్బాయి నేను 
నీకు కొన్ని విషయాలు నేర్పుతాను: దైవధర్మ పరిరక్షణ చెయ్యి అల్లాహ్‌ 
ద లి గణ 


అపజయం కలిగినా, ఏ మాత్రం ఎదురుదెబ్బ తగిలినా ధైర్యం విడి నిరాశకులోనయ్యేవాడని 
భావం. ఒకవేళ అన్నది షైతాన్‌ పనులకు దారి తెరుస్తుందంచే, మనిషిలో దైవం 
పట్టు, దైవ నిర్ణయాల పట్ల కుశంకలు, అపనమ్మకాలు ఆ విధంగా (పారంభమవుతాయి 
గనక అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలని బోధించారు (ప్రవక్త (స). 

11. దైవ ధర్మాన్ని పరిరక్షించడం అంతే, ధర్మబోధనల పట్ల అనుమానాలు, 
కుకంకలు చెలరేగుతున్న కాలంలో, ధర్మంపై భావపరమయిన దాడులు, ధర్మావలం 
బీకులపై భౌతికమయిన దాడులు జరుగుతున ఎప్పుడు తగినట్టుగా ఎదురు నిల్చొని 
వాటీబారినుండి ధర్మాన్నీ, ధర్మావలంబీకుల్ని కాపాడే యత్నం చెయ్యడం అన్నమాట. 


ఇస్తామ్‌ మౌలిక అంశాలు 11. 


నిన్ను కాపాడుతాడు. దై వధర్మ పరిరక్షణ చెయ్యి నీవు ఆయన కారుణ్యాన్ని 
(ప్రత్యక్షంగా చూస్తావు. అర్జించవలసినప్పుడు అల్హాహ్‌నే అర్థించు. సహాయం 
అవసరమెనప్పుడు అల్లాహ్‌ సన్నిధిలోనే కోరుకో. ఒక విషయం మాతం 
గట్టీగా అర్థం చేసుకో, ఒక జాతి మొత్తం చేరి నీకు [ప్రయోజనం చేకూర్చా 
లన్న ఏకాభిపాయానికి వచ్చినా దైవం నీ కొరకు [వాసి పెట్టినదాన్ని 
మించి ఏ మాతం లాభం చేకూర్చజాలదు, అలాగే అందరూ కలిసి నీకు 
నష్టం కలగజేసేందుకు ఒడిగట్టినా దైవం న్నిర్ణయించినదాన్ని మించి ఏ 
మాతం నష్టమూ కలగజెయ్యలేరు.” (మిష్మా_ త్‌) 
1 MUS టు రక SI tsa] ఈగల 


Cl 


స్‌ లహ లం పరు దశల (లలో లో వ a ¥ 
డు వై 5 dogs ? rie ప 


క్‌ జా DN) 


pa 


| లో Me 


ge 


a 
1 


12. అబూభిజామా, తన తండి చెప్పగా ఉల్లేఖించారు: ఆయన (అబూ 
ఖిజామా తండి) దైవప్రవక్త (సఅసం)ని (ప్రశ్నించారు, “వై వప్రవక్తా! మా 
వద్ద మం[తతం[తాల సంప్రదాయం ఉంది, మందులూ మాకులు, చికిత్సలూ 
చేస్తాము, శ(తువు దాడి చేస్తే డాలు, తదితర ఆయుధాలతో ఎదుర్కోవడమూ 
జరుగుతుంది. అయితే ఇవన్నీ దైవం నిర్ణయించిన “తక్‌దీర్‌” (విధి 
(వాతుని మరల్బగలవా' దానికి ఆయన (సఅసం), “ఇవన్నీ కూడా తక్‌ 
దీర్‌ కు సంబంధించిన విషయాలే అని బదులిచ్చారు. 

ఇలా ధర్మరక్షణలో (ప్రపంచ ప్రజలు చేకూర్చగల లాభనష్టాలను ఖాతరు చెయ్యకుండా 


భారమంతా దైవంపైనే మోపి, తనకు కావలసినదేదయినా దై వాన్నే అర్ధిస్తూ జీవించే 
వ్యక్తీకి దై వికమయిన రక్షణ, ఆయన కారుణ్యం (ప్రాప్తం కావడంలో ఆశ్చర్యమేముంది? 


12. మనిషి తనకు వచ్చిన కమ్టైలను బాపుకోవడానికి చేసే వివిధ (ప్రయత్నాలు 
సయితం దై వ నిర్ణయాలకు లోబడే చేస్తాడు అని, దైవం చేసిన తుది నిర్ణయం ఏదో 
తనకు తెలియదుగనక మనిషి తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ ఫలితాలను 
దైవానికి వదలి వెయ్యాలని ఈ హదీసు మనకు బోధిస్తుంది. 


12 (ప్రవక్త ప్రవచనం 


YO Aas జ్తదహ[ార్రము! Sys ler) 

iy At ees య తడవలు డయ 055 

మోసమా తో బ్రడ తక కర్త! బు ట్ర డు అలు 
(ఊట! మలక! REIT) hfe Ge CEU 


13. (ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లమ్‌) |పబోధించగా 
ఇబ్బు మస్‌ఊద్‌ (రజి అల్లాహు అన్‌ హు) ఉల్లేఖించారు: (పళయదినాన 
(పతి మనిషని ఆయిదు విషయాలను గురించి (పశ్నించనంతవరకు అతని 
పాదాలు కదలజాలవు. ఆ అయిదు విషయాలు ఇవిః (1) జీవితం ఏ 
పనుల్లొ గడిచింది? (2) యొవ్వన శక్తి సామర్థ్యాలు ఏ పనుల్లో వినియోగ 
మయ్యాయి? (3) ధనం ఎక్కణ్జుంచి సంపాయించావు? (4) ఎక్కడ 
ఖర్చు చేశావు? (5) ఆర్జించిన జ్ఞానాన్ని ఎంత వరకు ఆచరణలో పెట్టావు? 
(తిర్మిజి) 
శ నం హా sy 79 లో 
త్వ పటం! ఈ! JS Ties Bl (గ 
“2 74 వ లాట ™ 2 323% త 9 Hor 22 
అతి! తయడు తడు SIE ES 
ral స పగ! వ [్య్ల/) OAM 


© 
Pe 
\ 


Pal 
వీ 


14. ఇబ్బు మస్‌ఊద్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారు, మహాప్రవక్త (సఅసం 
ఇలా (ప్రబోధించారు: నేను (ప్రారంభంలో మీకు సమాధుల సందర్శనాన్ని 
నిషేధించాను. అయితే ఇప్పుడు సమాధుల్ని సందర్శించండి సమాధుల 
సందర్శనం [ప్రపంచం పట్ల అనాసక్తిని కలగజేస్తుంది పరలోకాని ్న జ్ఞాపకం 
చేస్తుంది. (మిష్కాత్‌- 


13. ఈ అయిదు (ప్రశ్నలకు సమాధానం అభించనంతవరకు మనుషులను 
గురించి తీర్పు జరగదన్న మాట. ఈ |ప్రశ్నలి ఎ ఓసారి పరిశీలిస్తే తెలుస్తుంది జీవితం 
లోని అని ్న రంగాలు, అన్ని విషయాలు వీటిలో చేరి ఉనా యని. దైవం మానవునికి 
ఈ లోకంలో పెట్టిన అసలు పరీక్ష ఈ అయిదు ప్రశ్నల చుట్టే పరిభమిస్తుందన్న 
యదార్థం కూడా కాస్త ఆలోచిస్తే తేలిపోతుంది. అందువల్ల మృత్యువు రాక పూర్వమే 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 13 


ie హ్‌ w Tn MMM 9, టీ ల కలో 
యుటు! ay] V3 081 JU WIRE So) 

rt 5% రా! 2 గ : 9 rir 9 far కో ప 
ey be తుఈర్రుడు!ం్ర 60 ద్రుమ; 


ల్‌ 


షు 


లలో లోల తోలో 
కు UU 


SOM CU య య ls! OI Gloss 
(ell se sty త్తు 
15. అబ్బుల్దాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు: ఒకసారి (ప్రవక్త 
మహనీయులు (సఅసం) నా భుజం పట్టుకుని, “నీవు (ప్రపంచంలో ఓ 
పరదేశీలా లేదా బాటసారిలా జీవించు అని బోధించారు. ఇంకా ఇబ్బు 
ఉమర్‌ (రజిఅన్‌ ) ఇలా పలికేవారుః రాతి వస్తే ఉదయం కొరకు నిరీక్షిం 
చకు, తెల్లవారితే రాతి కొరకు వేచి ఉండకు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు 
అనారోగ్య కాలం కొరకు సత్కార్యాలను సమకూరు సక్‌, బీవితకాలంలో 
మృత్యుకాలం కొరకు సదాచరణలను సమాయత్తపరచుకో. (బుఖారి) 


\ 


| 





ఈ అయిదు ప్రశ్నలకు సరయిన సమాధానం ఇవ్వగలిగేలా జీవితాలను మలచుకోవడం 
విశ్వసించినవారి ఉత్తమ లక్షణం. 


14. లోగడ ప్రవక్తల సవాచరులు తమ (ప్రవక్తల సమాధుల్ని తమ సంఘ 
సంస్కర్తల సమాధుల్ని ఆరాధనాలయాలుగా మార్చుకుని వారి ద్వారానే తమ 
కోరికలు ఈడేరుతాయని భ్రమలకులోవై ఆ ప్రవక్తల ప్రబోధమయిన ఏకేశ్వరోపాసనను 
విస్మరించారు. ఈ యదార్భాన్ని గుర్తుంచుకునే ప్రవక్త మహనీయులు (సఅసం) 
తొలుత తన అనుయాయులు గోరీల వద్దకు, ఖనన వాటికలకు పోరాదని శాసించారు. 
ఆ తరువాత తన సవాచరుల్లో దేవుని ఏకత్వపు భావన పటిష్టమైందన్న నమ్మకం కలిగి 
నప్పుడు, సాధారణ మనుషులు, సంస్కర్తలు, మహనీయులు అటుంచి ప్రవక్తలు 
సయితం మానవులే వారిలో స్వతహాగా ఎలాంటి మానవాతీత శక్తుల్లేవు అన్న విశ్వాసం 
తన అనుయాయుల్లో దృఢమయిన తరువాత పరలోకాన్ని, మృత్యువును గుర్తుకు 
తెచ్చుకునేందుకు ఖననవాటికలకు పోవచ్చని, గోరీలను సందర్శించి, తాము కూడా 
ఆ విధంగా ఆ మట్టిలో కలసిపోవలసిందే అన్న నిజాన్ని మరువకుండా ఉండాలని 
ఆనతి ఇచా ఎరు. 


15. రాత్రి వస్తే ఉదయం కొరకు నిరీక్షించడం అంటే, ఫలానా మంచి పని రేపు 
చేసుకుందాం అన ఎ అలసత్వం చూపడం అన్నమాట. ఏ సమయంలో ఎంత మంచి 


(ప్రవక్త (ప్రవచనం 


| ( fair a > 32 » wr వలో 
weal U5 06 OF G3) OI యయ E04) 
యవి! 


BE Sal) - ళం గో ర eee ఉడి ర EI 
GUID 


16: ఆమ్‌ ఇబ్బు మైమూన్‌ ఉల్లేఖనం (పకారం, ఒకసారి మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఒక వ్యక్తీకి ఉపదేశం చేస్తూ ఇలా సెలవిచ్చారు: 
“అయిదు విషయాలను మరో అయిదు విషయాలకు పూర్వం మేలై నవిగా 
భావించు. (1) యొవ్వనాన్ని వృద్దాప్యానికి పూర్వం (2) ఆరోగ్యాన్ని 
అనారోగ్యానికి పూర్వం (3) కలిమిని లేమి దాపురించక పూర్వం (4) 
తీరికను నిమగ్నతకు పూర్వం, (5) జీవితాన్ని మ ఎత్యువుకు పూర్వం. 


య 412 ENE lr) visto 

యూ! త1లప కడలి భంది! ర్యా ఫ్రై! దలు 

ణి న > 37 IPP CT cow 
re చడం OG ITs ls OG ws రు! 45 

sel స జ Ml EET ATI త ంటాద(1( కోండ లా ౮ 
FONDUE DY ర కాయా లయ él le 

CHE mE Slats 

— — 
కార్యం చేసుకోగలిగేందుకు అవకాశం లభిస్తుందో దాని ఏ అప్పుడే వినియోగించుకోవాలి. 
ఎవరికి తెలుసు అనారోగ్యమో, మ ఎ్రత్యువో వచ్చి, ఉన్న ఈ వ్యవధిని కాస్తా పూర్తిగా 
మింగివేస్తుందో ఏమో! 
16. మనిషి సాధారణంగా పశ్చాత్తాపం చెందే అయిదు ముఖ్యమయిన సందర్భాలను 
దైవ సందేశవారులు ఈ వాదీసులో సూచించారు. వృద్ధాప్యం, అనారోగ్యం, లేమి, 
తలకు మించిన పనులు తలపై వేసుకుని తలమునకలయి ఉండటం, మృత్యువు 
గడియలు సమీపించడం. ఈ ఐదు సందరా ఎ్రల్హనూ మనిషి ఎంత తల బాదుకున్నా 
పోయిన తన యొవ వనం, ఆరోగ్యం, కలిమి, తీరిక, జీవితం తిరిగి రాజాలవు. అందువల్ల 
వజ్ఞతగలవారు ఈ ఐదు సందరా ఖలు రాకపూర్వమే తమ జాగత్తలో తాముండీ 
లభించిన వ్యవధిని సద్వినియోగం చేసుకుంటారు. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 15 


17. అబూ అయ్యూబ్‌ (రబిఅన్‌) ఉల్లేఖించారు: “ఒక వ్యక్తీ (పవక్త 
మహనీయుల సన్నిధిలో హాజరై నాకు ఏదైనా బోధించండి అది క్షుప్తంగా 
ఉండేలా బోధించండి" అని అర్థించాడు. అప్పుడు దై వ్మపవక్త (సఅసం) 
“నీవు నమాజ్‌ లో నిలబడినప్పుడు వీడ్కోలు పుచ్చుకుంటున్న వ్యక్తిలా 
నమాజ్‌ చెయ్యి, మాట్లాడేటప్పుడు, ఆ తరువాత శేపు క్షమాపణ చెప్పు 
కోవలసివచ్చే ఏ మాటనూ పలుకకు, ఇతరుల చేతుల్లో ఉన్నదాన్ని గురించి 
పూర్తిగా ఆశలు వదలుకో.” (మిష్కాత్‌ 
లో (4 సా ip sue ల ల వాడ నిలో 9 
YU యయా gle aw} S| eet FAs ES) 
టీ య + గ లో ఏం 2A యమ Cyr oh wr wy 
రజడట GEG WELLING! 
PP 2 scopy Wy Wr OP ACTA DEAD {rr ph ల 
CU sale 2 lO bustles 
we by నష టీ వళ ల (వరో సతి టు లో | రాలీ ర 
pb] తప యకత్తు 0] బదు ఉమా Als Gl 
ని Pe కంటం లుల శ మా 
ర ర య BEI, 


(GEICO 





17. క్లుప్తంగా ఉండేలా బోధించమని కోరింది ఆ బోధన జ్ఞాపకముంచుకునేలా 
ఉండాలన్న దృక్పథంతోనే, ఏడోలు పుచ్చుకోవడం అన్నదానికి ఈ (పపంచం 
నుండి వీడ్కోలు అని అర్థం చేసుకోవాలి. నమాజ్‌ చేసేటప్పుడు ఇదే నా చివరి నమాజ్‌ 
అన్న శ్రద్ధాభక్తులతో, ఏకాగ్రతతో తిరిగి నమాజ్‌ చేసే భాగ్యం లభిస్తుందో లేదో అనే 
తపనతో చేయ్యాలన్న భావం ఇందులో ఇమిడి ఉంది. ఒకవేళ పొరపాటున 
ఎప్పుడయినా నోరు అదుపుతప్పినప్పుడు పశ్చాత్తాప్పడ క్షమాపణ చెప్పుకోక తప్పదు. 
కాని అలాంటి అవకాశం రానివ్వకుండా మసలుకోవాలన్నదే ఇందులోని బోధన 
సారాంశం. పరలోకంలో జవాబు చెప్పుకోవలసి ఉందని నమ్మే వ్యక్తి మాట్లాడేటప్పుడు 
సదా ఆచితూచి మాట్లాడుతాడు. ముందు నోరు జారడం, ఇష్టం వచ్చినట్టు వదరడం 
తరువాత దానికి పశ్చాత్తాప్పడి క్షమాపణలు చెపు ఎకుంటూ తిరగడం విశ్వసించి నవారి 
లక్షణం కాదు. జీవితంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వెయ్యడమే పరలోక విశ్వాసానికి 
నిదర్శనం. పరులకు ఉన్నది మవకు ఇస్తారని ఆశించడం, మనం కష్టపడి సంపాదించ 


16 (ప్రవక్త ప్రవచనం 
18. ఉక్‌బా బిన్‌ ఆమిర్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం (పకారం మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఇలా ప్రబోధించారు: “తన దాసుడు అపరాధాలూ 
అవిధేయతలు ఎన్ని చేసినా అల్లాహ్‌ అతనికి అతని అభిలాష, కోరిక 
కనుగుణంగా (ప్రాపంచిక వరాలు (పనాదిస్తూ ఉన్నట్టు మీరు గమనిస్తే ఇది 
(దై వం తరపున) లభించే సడలింపు అని తెలుసుకోండి” అని (పవక 
మహోూదయులు ( సఅసం) సెలవిచి,_ “వారు, తమకు ఏ విషయాలనయిత్రే 


వారిని పట్టుకున్నాము. వారున్నూ ఒక్కసారిగా నిరాశావహులై పొయ్యారు 
(6:44 అనే ఆయత్‌న్సి పఠించారు. (మిష్కాల్‌ 


ఏ! ( ప లీక రర య! డఊరలుషేమియ్యయటం, 
నే శ స. పలు i aw లో 
ల ఈ గా Vues} pomp 
f 


౨ ఫే Ww 8 శ ss వశే 4 షట 
మప ba త! ME aE 


SEE OVO NEY Glas ద్య ద్ర 
త్‌ నా | - 

wr i 3 . య టం తై వ 
(FP క లా ase క dl శా 


19. హ్మజత్‌ ఉమర్‌ బిన్‌ ఇత్తాబ్‌ (రబిఅన్‌) (పవక్త మహనీయులు 
సెలవిచ్చినట్లు ఉల్లేఖించారు: “మనిషి చేసే కర్మలు ఫల[పదం కావడం 
అన్నది అతని సంకల ఎం పై ఆధారభూతమయి ఉంటుంది. మనిషికి తాను 
సంకల్పం చేసుకున దే (ప్రాప్త్రమవుతుంది. తదనుగుణంగా ఎవరయితే 
కుండానే అన్నీ మనకు పవ్యంగా అమరా౭ని కోరుకోవడం, ఎవరో ఏదో చేస్తారన్న 
కోలతో పేక మేడలు కట్టుకోవడం, ఊహోసౌధాల్లో విహరించడం : 
మారుస్తాయి. అందువల్ల తన వద్ద ఉన్న దానిపై, తాను స 


తన శక్తేసామర్థ్యాలవై మనిషి తృప్తి చెందాలి, వాటి వ ప 
రూపాందించుకోవాలి. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 17 


అల్లాహ్‌ ఆయన (ప్రవక్తల మార్గం వై పునకు హి (జత్‌ చేస్తారో వారి హి (జత్‌ 
నిజంగానే అల్లాహ్‌, ఆయన (ప్రవక్త మార్గంలో పరిగణించబడుతుంది. మరెవ 
రయితే ప్రపంచ [ప్రయోజనాలను సాధించడానికి ఆ వె పునకో, పెళా ఎడ 
డానికి (స్త్రీల వైపునకో హి(జత్‌ చేస్తారో అతని హి(జత్‌ నిజానికి అతడు 
దేనికొరకు హి (జత్‌ (సంకల్పం) చేస్తాడో దానికై చేసినదిగానే పరిగణించబడు 
తుంది.” (బుఖారి, ముస్తిం) 


dashes BOE Ot Far, 

రర రట మీడ రకు! ఏడ 

సాడు ర ౮6 పొ రక మీ! యును తధా య తప్పు 
(14 ల డలం టు! రుడు ప్రఘ లమ! ఈము! 


భట 





18. ఏ-వ్యకీ అయినా లేదా జాతి అయినా (ప్రాపంచిక సిరిసంపదల్లో, అధికార 
హోదాల్లో ఉన్నంత మాత్రాన దాన్ని చూసి ఇలాంటివారిపట్లు అల్లాహ్‌ ప్రసన్ను 
డయి ఉన్నాడని భావించడం సరయింది కాదు. నిజానికి ఇది కఠిన పరీక్షకు ఓ 
రూపం. ఇలా ఐశ్వర్యాలను ప్రసాదించిన తరువాత అపరాధులయినవారిని దై వాగవాం 
వచ్చి అకస్మాత్తుగా పట్టుకుంటుంది. 

దైవం నిర్ణయించిన పట్టువిడుపుల సూత్రం ఏ విధమయిందంటే గాలం వేసిన తరు 
వాత అది చేపకంఠంలో చిక్కుకోగానే వేటగాడు దాన్ని బయటికి తీయడు. దారాన్ని 
బాగా వదులుతాడు. చేప తిరిగి తిరిగి బాగా అలసిపోయిన తరువాత ఒక్క సారిగా లాగి 
బయటపడేసుకుంటాడు. కాని ఈ మధ్య తెలివి లేని చేప, తాను స్వేచా ఎ వాతా 
వరణంలో తిరుగాడుతోందని అనుకుంటే దాన్ని ఎవరయినా చెయ్యగలిగిందేముంది? 


19. మనిషీ సంకల్పం, అతని చిత్త స్థితి పైరణలే సకల ఆచరణలకు మూలమన్నది 
మనకు తెలిసిందే. అయితే దైవం దృష్టిలో ఏ కార్యమయినా ఫలప్రదం కావాలంటే, 
దానికీ దైవం తరపున గుర్తింపు లభించాలంటే, సత్కార్యానికి పుణ్యఫలం ప్రాప్తం 
కావాలంటే ఈ సంకల్ప శుద్ధియే అవసరం. బయటికి ఎంతగా ఉత్తమమయిన, పుణ్య 
(ప్రదమయిన కార్యంగా అగుపించినా చేసేవాని మనసులో దానికి (ప్రేరక శక్తి కేవలం దైవ 
ప్రసన్నత కాకపోతే దైవం ప్రసాదించే ప్రతిఫలం లేక పుణ్యఫలం ప్రాప్తం కాదు. ఈ 
విషయాన్నే చాటి చెబుతోంది ఈ వాదీసు. 


18 (ప్రవక్త (ప్రవచనం 
20. అబూ మూసా(రజిఅన్‌ ) ఉల్లేఖించారు! “ఒక వ్యక్తి [ప్రవక్త మహనీయుని 
సని నధిలో హాజరయ్యాడు. అతడు, “మనిషియుద్దఫలం కొరకు పోరాడుతాడు, 
మనిషి తన పరాక్రమం (ప్రదర్శించడానికి పోరాడతాడు (వీటిలో) ఎవరు 
దైవమార్గంలో పోరాడే యోధుడు?” అని (ప్రశ్నించాడు. దానికి మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఇలా సెలవిచ్చారు, “ఎవరయితే దైవ వచనం 
సమున్నతం కావాలని పోరాడతాడో అతడే (దై వ మార్గంలోని యోధుడు” 

(సహీవ్‌ ముస్తమ్‌ం 


yd ఫ్‌ ప్రీ తట యల స ల 
నా కా. dss OE లేక కా Glo) 
ID, pe గ p22 DAZ 3 <7 | st gw డు 
వయ్య భక ES OSE 6) 
(గగ ళో రకల! see 4 యడం 
21. (ప్రవక్త మహనీయులు (సఅసం) (పబోధించినట్లు అబూ హురైరా 
(రజిఅన్‌ ) ఉల్లేఖించారు: అల్లాహ్‌ మీ ముఖాలను, మీ సంపదల్ని చూడడు. 
మి ఆంతర్యాల (సంకల్పాల)ను, మీ ఆచరణలనూ చూస్తాడు. 


( ముస్తం, మిష్మా_ల్‌. లీ 


క పీ 4 శ త్‌ో ర క లలో WE gE 

Aas eh! eh! రడ OE OE దు! gf 65 
శ కి షీ row కీ శ 1 PT ఓ చో లో 

తరుం! య టు హూ ర Em తవ! ధో 


20. ప్రజలు ఎవరిని గురించి ఏమని అనుకున్నా దైవం దృష్టిలో అతని స్థానాన్ని 
నిర్ణయించేది అతని పేరణ లేక సంకల మే అని చాటే మరో హదీసు ఇది. 


21. (ప్రపంచంలో మనిషి పొందే హోదా, గుర్తింపు, ప్రతిష్టలు, అతని రూపు, 


వంశం, సిరిసంపదలు అన్నీ అతడెంతో పుణ్యవంతుడని చాటి చెప్పినా దై వసన్నిధిలో 
అసలు పనికివచ్చేది అతని మనో స్థితి, చిత్తపద్ధితో కూడుకున ్న ఆచరణలే అని దీని 
ద్వారా మనకు బోధపడుతుంది. 


ఇస్టామ్‌ మౌరిక అంశాలు 19 


22. హజత్‌ అబూ ఉమామా (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం మహాప్రవక్త 
(సఅసం) ఇలా (ప్రబోధించారు. ఎవరయితే అల్లాహ్‌ కొరకు మనుషుల్ని 
(పేమించాడో, అల్లాహ్‌ కొరకే ద్వేషించాడో, అల్లాహ్‌ కొరకు ఏదయినా 
ఎవరికయినా ఇచ్చాడో, మరి అల్లాహ్‌ కొరకే ఏదయినా ఇవ్వడం మాను 
కున్నాడో అతను తన విశ్వాసాన్ని పరిపూర్ణం గావించుకున్నాడు. 
(అబూదావూద్‌ ) 


IAs Shes) ఊటి! O85 OE EAE Er) 
ela. SEES టి! రత oh Jeet [ 
న HE SF 
23. హ్మజత్‌ ఆయిషా (రజి అల్లాహు అన్‌ హో ఉల్లేఖనం: “ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా ప్రబోధించారు, “సదాచరణను మీ శక్తి 
మేరకు పాటించండి. ఎందువల్లనంటే అల్లాహ్‌ (పుణ్యఫలాన్ని (ప్రసాదించ 


డానికి) ఏ మాతం విసుగుజెందడు- మనిషి (సదాచరణ చేస్తూ) విసుగు 
చెందేవరకు!” (బుఖారి) 


తుభే తాళాల SE dbo pele 
లో త్‌ wm గ నలో నా “ రట Aran 
A ESOT కయటు! అసు hu నా య. 
ఒర హు wren WUE wos 
(5! heels mE అ 6 pe 





22. అల్లోహ కొరకు అన్నదానికి అల్లూ ప్రసన్నత బడయటానికి, ఆయన 
(ప్రేమను చూరగొనడానికి అని భావం. ఏది చేసినా దైవం కొరకు చేసేవారి చిత్తశుద్ధిని 
గురించి ఇక్కడ చెప్పే అవసరమేముంటుంది? అలాంటి వారి విశ్వాసాన్ని గురించి 
కూడా ఎలాంటి సందేవాముండదు. అయితే ఇది చిత్త ప్రవృత్తికి సంబంధించిన 
విషయం, చిత్త స్థితిని దైవం తప్ప ఇతరులు ఎలా లెక్కగట్టగలరు? 


20 (ప్రవక్త ప్రవచనం 
24, హ(జత్‌ అబ్బు లా బిన్‌ అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు, “అజ్ఞాన 
కాలంలో (ప్రజలు అనేక పదార్దాలు తినేవారు, ఇంకా అనేక పదార్థాలను, 
మొగం మొత్తడం వల్ల మానేసేవారు. ఆ తరువాత అల్లాహ్‌ తన (ప్రవక్తను 
పంపాడు, (గంథాన్ని అవతరింపజేశాడు, హలాల్‌ అయిన దాన్ని హలాల్‌ గా 
నిర్ణయించాడు, హరామ్‌ అయినదాన్ని హరామ్‌గా నిర్ధారించాడు: ఇప్పుడు 
ఆయన దేన్నయితే హలాల్‌ గా నిర్ణయించాడో అదే హలాల్‌. ఆయన దేన్ని 
హరామ్‌గా చేశాడో అదే హరామ్‌. మరి దేని విషయంలో (ఏ ఆదేశమూ 
ఇవ్వకుండా. మౌనం వహించాడో అది మన్నించబడుతుంది.” 
(ఆబూదావూద్‌ ) 


Es జు! de sl 5 0% రెడస ఈ (2) 
రహ తైడక బలు! ద్ర కే! దవడ 6జీ తయ భో 
«rede le5 5G 


25. హజత్‌ హుజై ఫా(రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం ప్రవక్త మహనీయులు, 
“కలిమిలో "మధ్యే మార్గం ఎంత ఉత్తమమయింది! లేమిలోనూ మధ్యే 
మార్గం ఎంత స 3 అలాగే ఆరాధనల్లోనూ సంతులిత విధానం 
ఎంత పభ్గ్నపదమయింది.” అని నుడివారు. (కర్‌జుల్‌ ఉమ్మాల్‌) 


23. మంచి పనులు చెయ్యడంలో ఒక్కోసారి అతివాదానికిపోయి పుణ్యఫలం 
పొందే ఆకాంక్షతో అలివికానివన్నీ నెత్తిన వేసుకుని బాధపడటం కొందరి మామూలు. 
అలాకాకుండా చెయ్యగల కల కొన్నయినా సరే సదా చేస్తూ ఉండటం వల్లి 
పుణ్యఫలం దక్కడమేకాక తృప్తి, సంతోషాలూ |పాప్తమౌతాయి. అతివాదానికిపోయి 
ఏదేదో చెయ్యాలనుకొని తీరా చేతకాకపోవడం వల్ల ఏదీ చెయ్యని స్థితికి లోనవడం 
ఏ మాత్రం అభిలషనీయం కాదు. దైవం మటుకు షీరెంత కృషి చేసినా దానికి తగిన 
(పతిఫలాన్నివ్వడంలో ఏ మాతం కొరత చూపడు. అంటే అల్లావా 1 క్షమాగుణాన్ని, 
పుణ్యషలాన్నిచ్చే గుణాన్ని ఎన్నటికీ నిలుపుదల చెయ్యడు” మ పతన అవివేకం 
వల్ల, వివేచనాశూన్యమైన నడతవల్ల దాన్ని కోల్పోతాడు. 


24. అజ్ఞాన కాలంలో తమ మనోకాంక్షలే మార్గదర్శకాలు కాగా ఇష్టమయినవన్నీ 


ఇస్టామ్‌ మౌలిక ఆంశాలు 21 


షక జ్జ స్ట జ ల శ | శ 97 
Ss lea ఏ! dea! OIG 554 బైట 
ళ్ళ తక చం చ్‌ 


6! NILES! Es 
శర! రం G5 ENF 


fe 
గ్‌ 

‘\ 
క్త 
Va 
వ 
\s\ 
జ 
a 
a 
as 


mes 
(1-౯ లోలో! లేవో! 


26. హ(జత్‌ అబూహురై రా (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారు: “ధర్మం సులువయినది. ఏ వ్యక్తి 
అయినా ధర్మంతో పోటీకి పాల్పడితే ధర్మం అతనిపై ఆధిక్యతపాందడం 
తప్ప మరేమీ జరగదు. స్మకమంగా వ్యవహరించండి. మధ్యేమార్లాన్ని 
అవలంబించండ్తి సదా (పసన ్నవేదను అయి ఉండండి, ఉదయం, సాయం[తం 
కొంత భాగం రాతి సమయాల్లో (ప్రయాణం ద్వారా సహాయాన్ని 
అర్థించండి.” (మిష్మాల్‌) 





తినేవారు, ఇష్టం కానివి వదిలేసేవారు. ఇస్లాం ఆవిర్భావం తరువాత దైవం తరపున 
మానవులకు “మేలయినవనీ ్న హలాల్‌ ( ధర్మసమ్మతం గానూ, కీడు కలిగించేవి హరామ్‌ 
(అధర్మమయినవిగాను నా మౌనం వహించడమంటే ఇటు స్పష్టంగా 
అనుజ్జనూ ఇవ్వకుండా అటు పూర్తిగా నిషేధించకుండా వదలివేసిన పదార్థాలని అర్థం. 
వాటి “విషయంలో అనవసరంగా ఆరా తీయడం, రంధ్రాన్వేషణ జరపడం భావ్యం 
కాదు. షరీఅత్‌ రీత్యా వాటినుపయోగించు కోవడంలో తప్పులేదు అని భావం. 


25. తన అనుయాయులను సతతం మధ్యే మార్గాన్ని అనుసరించడానికే (ప్రేరేపేంచారు 
(ప్రవక్త శ్రేష్ణలు (సఅసం). ఏ స్థితిలోనూ వాద్దులు మీరి ప్రవర్తించడాన్ని ఖండించారు. 
కలిమిలోను, లేమిలోనూ ఏ విధంగానయితే సంతులిత వైఖరిని అవలంబించాలని 
కోరారో అదే విధంగా ఆరాధనల్లోనూ అతివాదానికిపోయి అలవికాని శ్రమకు గురికారాదని, 
ధర్మం సదా మధ్యస్థవిధానానే ఎ అభిలషిస్తుందని ప్రబోధించారు. 


26. మత సంబంధమయిన విషయాల్లో అతిశయానికి, అతివాదానికి పోయేవారు 
ధర్మంతోనే కుస్తీపడాలని, అంబే ధర్మంకోరే (శ్రమకన్నా అధికంగా శ్రమపడాలని 
అభిలషించేవారు ధర్మానికయితే ఏ హానీ కలిగించలేరు కాని' తామే చివరికి ఓడిపోయి, 
ఒక్కోసారి పతనావస్థకు గురికావలసి వస్తుంది. ఏ విధంగానయితే త్రయూలం చేసే 
వ్యక్తి రేయింబవళ్ళు “ఎడతెగకుండా ప్రయాణం చేసూనే ఉండడో, ఇంకా ఏ విధంగా 


22 ప్రవక్త ప్రవచనం 


న్‌ టీ హా 4 3 SONG చ ళ్‌ 
సారు ప్రచ wll బు OE GE పటా లోగల 
షి. సు అ కల [1 2 ఆ 


తి జీ శ లో ల లో ఖ్‌ చా 
dle ఇ(- ఆటం ట్ట GIS మది! ఈం తట 


౧౯౬ 
న న 
(య 
లో 
17 
Nv 
గట 
\ 
\Z 


27. హ్మజత్‌ హుజై ఫా (రజిఅన్‌) ఉల్లేఖనం: (పవక్త మహనీయులు ఇలా 
సెలవిచ్చారు, “విశ్వసించిన మనిషి తను ్నతాను అవమానపరచుకోవడం 
భావ్యం కాదు.” దానికి అక్కడున్న వారు “విశ్వసించినవాడు తను ఎతాను 
ఎలా అవమానపరచుకుంటాడు?” అని (పశ్నించగా ఆయన, “భరించలేని 
పరీక్షలో తన్నుతాను పడవేసుకుంటాడు” అని సమాధానమిచ్చారు. . 


(మిష్కాల్‌ - తిర్మిబ్ల 
me) వ \ Pa న wi gpd Pac nr we yr 
DCTS TPN ES 
రసు! ర SES IEE CL రడ ము, ఈ 
Tos ర మ er జ కల I lie ot 
అడక ఈక స్రీ వట గు య Sea 1 
ల 


28. హ్మజత్‌ అనస్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారు, “ఒకసారి ఓ వ ఎద్దుడు తన 
ఇద్దరు కొడుకుల ఆధారంతో కాళ్ళీడ్చుకుంటూ పోవడాన్ని (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) చూస్తి ఇతనికేమయింది? అని అడీగారు. దానికి, “ఆ 
వ్యక్తి కాలినడకన బై తుల్లావ్‌ (దై వ గృహం-కాబాకు పయనించాలని 
మొక్కుకున్నాడు” అని జనులు బదులిచ్చారు. అప్పుడు నాయక శేమ్మలు 
Mm క EOS సున 


నయితే చల్లని వేళల్లో ప్రయాణం చేస్తాడో, ఇంకా ఏ విధంగానయితే మిగతా సమ 
యాల్లొ తాను పశ్రాంతి తీసుకుని తన వావానానికీ విశ్రాంతి కల్సిస్తాడో అదే విధంగా 
ధర్మపథగామి కూడా మెలగాలి. తన శక్తినిమించిన (శ్రమభారాన్ని, ప్రవక్త సంప్రదాయానికి . 
భిన్నంగా అదనపు ఆరాధనల పాటింప్పును నెత్తిన వేసుకోవడంలాంటి విధానాలన్నీ 


అతిశయ విధానాలు, ధర్మంలో ఆతివాదప్పు' ద్వారాలు. వీటన్నింటికీ దూరంగా 
మెలగడమే మధ్యేమార్గం. 


ఇస్తామ్‌ మౌలిక అంశాలు 23 


(సఅసం) “ఆ వ్యక్తి తన్నుతాను ఈ యాతనకు గురి చేసుకోవడం పట్ల 
ఆల్ల్హాహ్‌ అతీతుడు” అని పురమాయించి ఆ వ్యక్తిని వాహనంపై ఎక్కి తన 

య pn 
(పయాణాన్ని పూర్తి చెయ్యమని ఆదేశించారు. 


Pad 


మీ వలీ 72 డల లో కొ ఓ Tr nT 
OMEGA ల్పయాదడు! టవ దో (౧4 


ఈ ఎగ ళు aw WG టు sesh ఆ 
aI ls LEI RGA lel ఈ. 


గ్ర 5 es యట 2 
Obs ss Ble యహ పళ MOE కది గ్ర! 
శ శ డ్‌ గో డు యా 


లో 


> CTA తై wlio శల నో వడ హా » PR వా 
SOOTY వత వ్యరు దస యద 
\ ork hi wii Dp లో జా 
రంల (0 (స ణే శమ 5 ' Pp 2 టి ఎ లో A ఎలో 
DPA: 


CEPT న 4 $ oy 27 2 “Po 
pr Ble Es ae A Et ర్త్రతయ్యాటిప (కాస్త 
డం గ 22 MDM AL గ CEE 
Be Ea GIL షణ అఆవశి[ 235 

Ele ol rls Els E3595 


27. “భరించలేని పరీక్ష అనంటే మనిషి తన తాహతుకు మించిన శారీరక, 
మానసిక, ధన సంబంధమయిన ఆరాధనలు ఆచరించడానికి ఉద్యుక్తుడవడం అని 
భావం. అలవికాని సత్కార్యాలు చెయ్యాలని ఉబలాటపడటం, తీరా చెయ్యలేక 
అవస్థపడటం అవమానపరచుకోవడం కాకపోతే మరేమిటీ? 

28. ఆ వృద్ధుడు మొక్కుబడి అయితే చేసుకున్నాడు కాని తన వృద్దాప్యం వల్ల 
నడచి వెళ్ళడం సాధ్యమవడం లేదు. అందువల్ల కొడుకుల ఆధారంగానయినా సరేఆ 
మొక్కుబడిని తీర్చుకోవాలన్న అతని నిర్ణయానికి కారణం, అలా ప్రయాసపడి 
వెళ్ళినట్లయితే పుణ్యం అధికంగా (ప్రాషమవుతుందని దేవుడు సంతుష్టుడవుతాడని 
అతని మూఢ నమ్మకం. ఆ మూఢ విశ్వాసాన్ని సంస్కరించడం మహాప్రవక్త బోధన 
లక్ష్యం. "అతను యాతనకు గురవడం పట్ల అల్లో ఆతీతుడు' అన్నదానికి భావం, 
అల్లోహి ఇలాంటి శ్రమకు తన దాసులయిన మానవులు లోనవడాన్ని ఇష్టపడడు. 
ఇలాంటి అర్థంలేని పూజాభావాల పట్ల ఆయన ' నిరపేక్షాపరుడు. వీటితో ఆయనకు 
ఎలాంటీ సంబంధంలేదు అని. 


29. వాజత్‌ అబ్బుల్లోహ (రజిఅన్‌) నిరంతరాయంగా రోజాలు పాటిస్తూ రాత్రిళ్ళు 


(4) 


24 (ప్రవక్త ప్రవచనం 
29. హ(జత్‌ అబ్దుల్లాహ్‌ దిన్‌ అ(మ్‌బిన్‌ ఆస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం: “దైవ 
సందేశహరులు (సఅసం) నన్ను సంబోధించి, “అబ్బుల్లాహ్‌, నీవు పగటి 
పూట రోజా పాటిస్తావని, రాత్రివేళ నమాజ్‌ కె నిలుస్తావని తెలిసింది 
(నిజం) కాదా?” అని అడగ్గా నేను “అవునండి, నేను అలానే చేస్తుంటాను” 
అని బదులిచ్చాను. దానికి ఆయన ఇలా ఉపదేశించారు, “ఈ విధానాన్ని 
_ అవలంబించకు, రోజులూ పాటించు, వాటిని విరమించడం కూడా చెయ్యి, 

రాత్రివేళ తహజ్జుద్‌ నమాజ్‌ కూడా చెయ్యి, విశ్రాంతి కూడా తీసుకో. 
ఎందువల్లనంటే నీపై నీ శరీరానికి హక్కు వుంది నీ కంటికీ నీపై హక్కు 
ఉంది. నీ భార్యకు కూడా నీపై హక్కువుంది. నీ అతిథికీ నీపై హక్కుంది. 
ఎవరయితే జీవితాంతం రోజాలు పాటిస్తాడో అతను వాస్తవంగా రోజా 
పాటించినట్టు అర్ధం కాదు. [పతి నెల మూడు రోజులు పాటించడం జీవిత 
కాలమంతా రోజా పాటించడంతో సమానం. నెల నెలా మూడు రోజాలు 
పాటిస్తూ ఉండు. ఒక్క నెలలో (ఒకసారి పూర్తిగా) ఖుర్‌ ఆన్‌ పారాయణం 
చెయ్యి.” దానికి నేను, “నాకు ఇంతకంకే అధికంగా చేసే ఓపిక ఉంది” అని 
ఎన్నవించుకున్నాను. అప్పుడు ఆయన, “అయితే దావూద్‌ (అలైహిస్స 
లాం) మాదిరిగా రోజాలు పాటించు. ఇది ఉత్తమమయిన రీతి. ఒక రోజు 
రోజా పాటించాలి, మరుసటి రోజు విరమించాలి. వారంలో ఒకసారి దివ్య 
ఖుర్‌ ఆన్‌ పారాయణం పూర్తి చెయ్యి. ఇంతకంటే అధికం చెయ్యరాదు” 
అని సెలవిచ్చారు. (బుఖారి, మిష్కాల్‌. 
పూర్తిగా నమాజ్‌లో గడుపుతూ ఉనా ఎరన్న సమాచారం కారుణ్యమూర్తి (సఅసం)కు 
తెలిసి ఆయన ఆ విషయం వాజత్‌ అబ్బుల్లాహ్‌తో ప్రస్తావించారు. వాజత్‌ అబ్బుల్లోహ్‌ 
అత్యధిక పుణ్యఫలాన్ని ఆర్టించాలన్న ఆశతో అలా చేసినారన్న విషయం విదితమవుతూనే 
ఉంది. ఐతే ధర్మంలో సంతులిత మార్గం అవలంబించడమే వాంఛనీయం. ఆ మాటే 
బోధక (శ్రష్ణులు (సఅసం) ఈ ఉపదేశంలో తెలిపారు. దైవ సామీష్యం కొరకు 
ఇతోధికంగా క షి చెయ్యవలసిందే కాని అది (ప్రాపంచిక బాధ్యతల పట్ల విస్మరణగా 
పరిణమించే క ఎషికాకుండా ఉండాలి. శరీరానికి అవసరం మేరకు విశ్రాంతి లభించక పోతే 
అది అనతికాలంలోనే తిరగబడుతుంది. నిద కూడా మానవావసరమే. శరీరానికి గల 


ఈ వాక్కును కాదనే సాహసం ఎవరికుంది? అలాగే భార్యను చేసుకున్న వ్యక్తి ఆమె పట్ల 
ఉపేక్షాభావం కనబరచి ఆవిడ కోరికలి ్న ఖాతరు చెయ్యకుండా రోజా వతాలని, 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 25 


CA 


deh మస ORs 
నం ss వ్‌ వ ్రిసపడాయ క 


30. హ్మజత్‌ సఠఅద్‌ బిన్‌ అబి వక్కాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు. “హజ్ఞ 
తుల్‌ వదా సంవత్సరాన నా బాధ అధికమవడంచేత ప్రవక్త (శ్రేష్టులు నన్ను క్‌ 
పరామర్శించడానికి విచ్చేశారు. అప్పుడు నేను ఆయనతో, “నా బాధ ఎంత 
తీవ రూపం దాల్చిందో మీరు చూస్తూనే ఉన్నారు. నా వద్ద బాగా ధనం 
ఉంది. నా వారసురాలు కేవలం ఒక్క కుమార్తె మా(తమే. నేను నా ధనంలో 
రెండువంతులు దానం చెయ్యవచ్చునా? అని విన్నవించుకున్నాను. 
దానికి ఆయన వద్దని వారించారు. నేను “సగమో?' అని అడిగాను, ఆయన 
దానికీ కాదు అనే పురమాయించారు. అప్పుడు నేను “పోనివ్యండి మూడో 
వంతు ఇస్తాను” అన్నాను, దానికి ఆయన, “ఆం మూడో వంతు సరి. 
అయినా మూడో వంతు కూడా ఎక్కువే. ఎందువల్లనంటే నీవు నీ 
వారసుల్ని శ్రీ మంతులుగా వదలివెళ్ళడం, నీవు వారిని బీదరికంలో, 
ఆకలిదప్పుల్లో వదలి మరణించగా వారు సహాయం కోసం ఇతరులముందు 
చెయ్యిచాచి అర్థించడం కన్నా ఉత్తమమయింది" అని సెలవిచ్చారు. 





నమాజులని సదా దైవధ్యానంలో గడిపితే ఆమె వాక్కులు నెరవేరే విధానం ఏది? 
అతిధులు వచ్చినా రోజాలు పాటిస్తూ వారిని మటుకు తినమంటే వారు కూడా 
ఇబ్బంది పడరూ? అందువల్లనే ఇలాంటి నఫిల్‌ రోజులను అతిథుల కోసం 
విరమించడంలో తప్పులేదని షరీఅత్‌ అంటుంది. ఖుర్‌ఆన్‌ పారాయణం చెయ్యడమంటే 
చిలకలా వల్లించడం ఎంత. మాతం కాదు. పఠనంతోపాటు దాని అర్జాన్ని, సారాన్ని 
గ్రహించడం కూడా అవసరమే. అందువల్లనే మూడు రోజులకన్నా తక్కువకాలంలో 
ఖుర్‌ఆన్‌ పఠనాన్ని పూర్తిచెయ్యరాదని మరో వాదీసు సూచిస్తుంది. 


26 (ప్రవక్త ప్రవచనం 


ల Fr న య 4 si). మ 
ఉట! లదు ప్రద ET SE es ర్రజశి' లయ! త్రాగ 


Pr Gao a ళం లి నో వలో న TPT శం లా rv జే 
మ! ఏట ౮ తయన మమ లి టే జు! 
tp = 2 Tim nm wi te PO Ee FT, 2 7 
గ ట్‌ STC Geet చం త్యం కూ భక 


క / 9 చొ చ శో శ జ aT ళా 
క ర Sas ele యా! టప 


31. మిక్లామ్‌ బిన్‌ మఆద్‌ యక్రబ్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం (పకారం, 
ఆయన, (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా సెలవియ్యగా విన్నారు: 
“స్వయంగా నీవు చేసే భోజనం నీకు సదకా; నీ సంతానానికి నీవు 
తినిపించేదీ నీకు సదకా; నీ భార్యకు నీవు పెళ్టేదీ నీకు సదకా; నీ నౌకరుకు 
నీవు పెష్టేదీ నీకు సదకాయే.” (ఆల్‌ అఆదబుల్‌ మృఫద్‌) 


3౦. దానధర్మాల్లోను అతిశయానికి, అతివాదానికి పోకుండా ఈ వాదీసులో 
వారించడం జరిగింది. వారసుల కోసం సంపాదించి వదలివెళ డం ల మాతం తప్పు 
కాదని దీనివల్ల తెలుస్తోంది. అతివాదపు ధార్మికతకు గురయిన కొందరు (ప్రాపంచిక 
నామిని కూడబెట్టుడమే తప్పుగా భావిస్తారు. ఈ వాదీసు ఆ భావాని ఎ సమూలంగా 
తుడిచివేస్తుంది. పై గా వారసుల్ని నిరాధారులుగా వో ఇలా తన ధనాన్నంతా దానధర్మా ల్లో 
ఖర్చు పెట్టడంకన్నా వారి కోసం వదలివెళ్ళడం సమంజసమని కూడా బోధపడుతుంది. 


ఇస్తామ్‌ మౌలిక అంశాలు 27 


32. దైవ ప్రవక్త (సఅసం) బోధించినట్లు అబూజర్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖిం 
చారుః “ఒకసారి సుబ్‌ హానల్తాహ్‌ అని పలకడం సదకా; ఒకసారి అల్లాహు 
అక్సర్‌ అని స్మరించడం సదకా; ఒకసారి అల్‌ హమ్ములిల్హాహ్‌ అనడం కూడా 
సదకా; ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అనడమూ సదకాయే. మంచిని 
ఆదేశించడం సదకా; చెడును వారించడం సదకా; మీలో ఎవరయినా తమ 
లైంగిక వాంఛను సంత ప్తపరచుకుంశే అదీ సదకాయే.” అప్పుడు అక్క 
డున్నవారు అడిగారు, “మాలో ఒకరు తన కోరికను తీర్చుకుంటే దానికి 
కూడా అతను పుణ్యఫలానికి అర్షుడవుతాడా?' అని. దానికి ఆయన (సల 
సం) ఇలా నుడివారు, “అవును. ఒకవేళ అతను తన కోరికను అ|కమంగా 
తీర్చుకుని ఉంటే అపరాధి అయ్యేవాడు కాడా? అలాగే అతను తన సహజ 
కాంక్షను ధర్మసమ్మతమైన మార్గాన తీర్చుకోవడంచేత అతను పుణ్యఫలానికి 
అర్హుడే.” (నావా ముద్తిత, మిష్మా_ల్‌) 





31. సదకా అంటే నిజమయినది అని అర్ధం, “దానం' అన్న భావంలో ఈ పదాన్ని 
ఇస్టామీయ పరిభాషలో (ప్రయోగిస్తారు. ఈ హదీసు ద్వారా తెలిసేదేమిటంటే ఒక వ్యక్తి 
ధర్మసమ్మతమయిన మార్గాల ద్వారా జీవిక సంపాయించి తాను తింటూ తన భార్యా 
పిల్లలకూ పెట్టినట్లయితే అది కూడా అతనికి పుణ్యఫలాన్ని సమకూరుస్తుంది. అంటే 
కేవలం దానధర్మం చెయ్యటం ఒక్కటే కాదు, ధర్మబద్ధమయిన సంపాదన కూడా 
మనిషికి పుణ్యఫలాన్ని సమకూరుస్తుంది, దైవ సంతోషానికి కారణమవుతుందన ఎ 
మాట. సత్కార్యం ఆన్నది ఎంతో విస్తృత భావంకల విషయమని కూడా బోధపడుతుంది. 


32. “సుబ్‌హానల్లహ్‌' అంటే దేవుని పవిత్రతను కొనియాడటం, “అల్టాహు అక ఎల్‌ 
అంటే, దేవుని గొప్పదనాన్ని స్మరించటం, “అల్‌హమ్హులిల్లోహి' అంటే దేవుని 
ప్రస్తుతించటం. “లా ఇలావా ఇల్లల్లోహో' అంటే, “ఒక్క అల్లోసి తప్ప మరే దైవం లేడు" 
అని అర్థం. సామాన్యంగా దె వనామ సంస్మరణ పుణ్యప్రదమయిందిగా భావించడం 
జరుగుతుంది. దాన్ని ధృవీకరిస్తూ ఈ వాదీసులో కూడా సత్రియ అన్నది, 
పుణ్యకార్యమన్నది ఎంత విస్తృతభావంకల విషయమో బోధించడం జరిగింది. దీని 
ప్రకారం కేవలం దైవనామ సంకీర్తనం, సత్కార్యాలు చెయ్యడం ఒక్కటే కాదు, 
ప్రజలను మంచి పనులకై పురికొలపడం, సత్కార్యాలకై (ప్రేరేపించడం కూడా పుణ్య 
(పదమని, చివరికి మనిషి తన మనోవాంఛలను అ(క్రమ మార్గాల ద్వారా కాకుండా ధర్మ 
సమ్మతమయిన మార్గాల ద్వారా తీర్చుకున్నా అతని ఈ ధర్మనిష్ట కారణంగా కూడా 
దైవం సంతసించి బవుమానాలు అందజేస్తాడని ద్యోతకమవుతోంది. 


28 (పవక్ష ప్రవచనం 
AE she Spa ల అ 3/3 “Nf 9 
soe le GU ee Bl oer) 

కో లో లో a ల్‌ లో లట 4 2 న్‌ ల ల్లీ జా శ 

దయ ఆదు పరక ము ప శిరసు! దే] 06 

శి తీ Pad న ఫ్‌ 

DIT HE. దా 
33. అబూసయిీద్‌ ఖు(డీ (రజిఅన్‌) ఉలేఖించారు: బోధక |శేమ్మలు 
(సఅసం) ఇలా ఉపదేశించారు, “ పపంచం మధురమయినది, సస్యశ్యామల 
మయినది. అల్లాహ్‌ మీకు అందులో ఖిలాఫత్‌ (ప్రాతినిధ్యం హోదాను 


(పసాదించనున్నాడు- మీరు ఏ విధమయిన ఆచరణను (పదర్శిస్తారో 
చూడాలని.” (నహీ ముస్తీమ్‌ - కితాబుజై(క్ర్‌) 


| | త Cave? Apo 
aii డనీ! ORS O06 రత tu] or) 
op) We శై ENE 221122 స గ 
Pye Tp (2 ద్రవ Geer సు 


3ెడ. హ(జత్‌ అబూహురై రా (రజిఅన్‌ ) ఉల్లేఖించారు: మానవోత్తములు 
(సఅసం) ఉపదేశించారు, “పపంచం విశ్వసించినవానికి చెరసాలవంటిది. 
తిరస్కరించేవానికి స గర్గంలాంటిది” అని. 


(ముస్తీమ్‌, మిష్కాల్‌ - కీతాబు(రికాక్‌. లీ 





33. (ప్రపంచం, దానిలోని రుచులు, తియ్యదనం, కమ్మదనం, దాని రమ్యత, 
మనోవార, మనోజ్ఞతలు మనిషిని ఎంతో ఆకట్టుకుంటాయి. ఆహ్లాదాన్ని, హాయిని 
గొలుపుతాయి. మనిషి వీటన్నింటి లోపడి ఇవనీ ్న తన సాంతమని, తన జీవితం ఇక్కడ 
నిత్యమని భావిస్తాడు. కాని సత్యం అదికాదని తెలుపుతోంది ఈ వాదీసు. ప్రపంచంలోని 
సర్వమూ మనిషిది కాదని వీటన్నింటికీ నిజసా ఏమి అల్లోహి అని మనిషి స్థానం వాటి 
సాంతదారునిది కాదు, కేవలం (ప్రాతినిధ్య హోదాలోనే వాటీని వినియోగించుకోవాలని, 
నిజస్వామి వాటిని ఎలా వినియోగించాలని కోరుతునా డో ప్రతినిధి అలానే వినియో 
గించాలని తెలుపుతోంది. ఇంకా ఈ (పపంచం, ఇందులో మనిషి జీవితం శాశ ;తంకాదని, 
మనిషి తన (ప్రాతినిధ్యపు హోదాను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడో లేదో తిలకిస్తున్న 
(ప్రభువు సమక్షంలో తన కర్మలన్నింటికీ జవాబు చెప్పుకునేందుకు మనిషి హాజరు 
కావలసి ఉందని కూడా తెలుపుతుంది ఈ వాదీసు. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 29 


ష్‌ న్‌ లో pra 
యయ! త్‌! OS OEE aes 
క ర గ యల 5 128 ప రత్త యువ 


న్‌. es ణ్‌ మయ యో 
"ees 


35. |పవక్త మహనీయులు బోధించినట్టు షద్దాద్‌ బిన్‌ జాస్‌ ఉల్లేఖించారు, 
“ఎవరయితే తన ఆత్మపరిశీలన చేసుకుంటాడో, మరణానంతర జీవితం 
కొరకు సదాచరణ చేసుకుంటాడో అతడే వివేకవంతుడు. మరెవరయితే 
తన మనసును దాని కోరికల అనుసరణకై వదిలేస్తాడో తరువాత దై వాను[గ్రహం 
పట్ల ఆశలు పెంచుకుంటాడో అతడే అసమర్హుడు, (థై ర్యహీ నుడు).” 
(తిర్మిజి మిష్మా_ల్‌) 


3౩4. _ విశ్వసించినవారు షరీఆత్‌ పరిధి లోపల కట్టుబడి ఉంటూ జీవితంలోని సకల 
వ్యవహారాలను నడపవలసి ఉంటుంది. షరీఅత్‌ నియమాలను ఆతి(క్రమించడానికి 
విశ్వసించినవారు సావాసించలేరు. అందువల్ల ఈ ప్రపంచం వారికి చెరసాలవంటిది. 
దీనికి భిన్నంగా దైవ తిరస్కారి, విశా సహీనుడు ఎలాంటి షరీఅత్‌ ఆంక్షలకూ బద్భుడు 
కాడు. విచ్చలవిడిగా, స్వేచ్చావిహారిగా, కళ్ళెంలేని గుర్రంలా, బరితెగించిన అడవి 
మృగాల్హా ఎటుబడితే అటు వెళ్ళడానికి, ఏదిబడీతే అది తినడానికి, ఇష్టమయిన రీతిలో 
వ్యవవారించడానికి స్వతం|త్రునిగా భావిస్తాడు. అతనికి ఈ ప్రపంచమే స్వర్గం. మరి 
పరలోకం నరకమే! 


35. మనిషి అనునిత్యం ఆత్మపరిశీలన జరుపుకుంటూ, తన మనోభావాలు, 
ఆచరణలు ఎటు వెళ్ళుతున్నాయో లెక్కజూసుకుంటూ ఉన్నట్లయితే, తన 
ప్రయాణం పరలోకంలోని సాఫల్యం వై పునకు సాగుతున్నదా లేక దుష్పరిణామాలకు 
గొనిపోతుందా అని బేరీజు వేసుకుంటూ ఉంటే అతను బుద్ధిమంతుడవడంలో 
సందేవామేముంది. అలాగే ఒకవేళ అతను తన మనసుపై అదుపులేకుండా అది 
కోరినవన్నీ దానికి అందజేసుకుంటూ ఉన్నట్లయితే, తన చేతకానితనానికి తగినట్టుగా, 
“నేను ఎన్ని ఘోరాలు చేసినా, నా ప్రభువు కరుణామయుడు నన్ను మన్నించి కాపాడు 
తాడు' అని ఆశల పేక మేడలు కట్టుకుంటే అవి పరలోకాన కుప్పకూలడం తథ్యం. 
ఈ వైఖరి అతని బుద్ధీహీనతకు తార్కాణం కాక మరేమవుతుంది? 


30 (ప్రవక్త ప్రవచనం 


బి రూటు! రప! ధ్ర gfe (ry 
ws pr >* 22 PP, pe xy a Dp 
ఢా లేజీ అదే త్ర యనే! యందు, లక అకట! చో 


2 


VM LEM SRN DI Bg CPI తిం Ny ar 
OLE UTE ATTIRE 


Eb). SSG ETB eit 
(సయ! (|. సో 


అబూ సయీద్‌ ఘ(ది (రజిఅన్‌) ఉల్లేఖనం (ప్రకారం, (పవక్త మహ 
నీయులు (సఅసం) సెలవిచ్చారు, “మోమిన్‌ (విశ్వాసి) మరియు 
ఈమాన్‌(విశ్వాసం)లను ఉపమానంలో చెప్పాలంపే గుంజకు కట్టిన 
గు రంలాంటిదని చెప్పవచ్చు. గురం అటు ఇటు తిరుగుతుంది, తిరిగి తన 
గుంజ వైపునకే మరలివస్తుంది. అదే విధంగా విశ్వసించిన వ్యక్తి వల్ల 
ఏమరుపాటు, విస్మరణలు జరుగవచ్చు. అయితే అతను తిరిగి తన 
ఎశ్వాసం వై పునకు మరలివస్తాడు. మీరు సజ్జనులకు భోజనం పెట్టండి, 
విశ్వసించినవారి ఎడల ఉదారంగా వ్యవహరించండి.” (మిష్కాల్‌. 


36. 


Vass leh be hl St pre 

Ese ss es tts 

షం తరహ మ చు కరీ ర 
rads l- ple fr, 


36. విశ్వసించిన వ్యక్తీ పారపాటున సన్మార్గం వదలి తపు ఏడు పనులకు పాల్పడవచ్చు. 
ఆయితే అతనిలో విశా సమే సజీవంగా ఉన ఎట్లయితే మేకుకు కట్టిన గుర్రం ఏ విధంగా 
అటు ఇటు తిరిగినా, తిరిగి తన గాటికే చేరుతుందో ఆదే విధంగా ఆ మనిషి.పారపాటు 
వల్లి తప్పు జరిగివా దాన్ని (గ్రహించి తన దైవం వైపునకు మరలుతాడు. పారపాటు, 
విస్మరణ అవేది ఎన్నిసార్లు జరిగినా అన్నిసార్లూ అతను దైవం వైపునకు మరలుతాడు. 
అదే విశ్వసించిన వ్యక్తీ (ప్రత్యేకత. సరయిన విశా పసం, దృఢ విశా వసం లేని మనిషి 
దారితప్పాడంటే తిరిగి సవ్మార్గాన వచే ఎ నమ్మకముండదు. కాని విశ్వాస బంధనాల్లో 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 31 


37. హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖించారు, (ప్రవక్త మహనీయులు ఇలా 
సెలవిచ్చారని, “నాలుగు విషయాలు ఎవరికయితే (పాప్తిస్తాయో, అతనికి 
ఇహపరాల మేళ్ళన్నీ ఒనగూడుతాయి. (1) కృతజ్ఞతాభావం నిండిన 
ఆంతర్యం, (2) దెవనామ సంస్మరణ చేసే జిహ్వ (3) కష్టం కలిగినప్పుడు 
ఓరిమి వహించే శరీరం (4) తన విషయంలోనూ తన భర్త సాత్తు 
విషయంలోనూ నమ్మకదోహం చెయ్యని భార్య.” (బైవాకి మిష్కాతు 
Tr) క eo ye sl we “sD వొ x 
యా Wl sls eles (ఆఆ 
ADESSO OSA EIS SEI Gy 
BIEL Galois) ABS EIS 
38. అబ్బుల్హాహ్‌ బిన్‌ ఉమర్‌ ఉల్లేఖనం: బోధక శేమ్మలు (సఅసం), “ఏ 
ముస్తిమయితే జనులతో కలుపుగోలుగా, కలివిడిగా ఉంటాడో ఇంకా వారి 
వల్ల ఏదయినా బాధ కలిగినప్పుడు సహనం వహి స్తాడో, అతను జను లకు 
దూరంగా ఉంటూ వారి ద్వారా కలిగే బాధని ఓర్చుకునే అవకాశంలేని 
ముస్తిమ్‌కన్నా ఎంతో ఉత్తముడు” అని ఉపదేశించారు. (తిర్మిజి మిష్కాత్‌) 





ఉండే వ్యక్తి పారపాటుగా ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మళ్ళీ దైవం వైపు నకు మరలే 
అవకాశం ఉంటుంది. అతను అలా దైవం వైపునకు మరలడమే అతనిలో విశ్వాసం 
సజీవంగా ఉందనడానికి ఆనవాలు. 

37. కృతజ్ఞత అన్నది తృప్తి వల్హ జనిస్తుంది, దైవం పట్లు కృతజ్ఞత కలగటం, 
మేలుచేసిన మానవ సోదరుల పట్ల కృతజ్ఞతా భావం కలగటం అన్నది ఆ జరిగిన మేలు 
పట్ల సంతృప్తిని సూచిస్తుంది. సకల సంపదలకన్నా విలువయింది సంతృప్తి అనే 
సంపద. కృతజ్ఞతాభావం వినయాన్ని వినమతను కూడా జనింపజేస్తుంది. వినయం, 
మరింత అనుగ్రహానికి కారణభూతమవుతుంది. దైవనామ సంస్మరణ సదా మనిషిని 
చెడుకు దూరంగా మంచికి చేరువగా చేస్తుంది. సవానం స్థయిర్యం అనేవి మనిషిలో 
ఆత్మ విశ్వాసాన్ని సంకల్పబలాన్నీ వృద్ధిచేస్తాయి. తన మానాన్నీ, భర్తధనాన్నీ పరిరక్షిం 
చుకునే భార్య వల్ల మనిషి ఎక్కడున్నా ఆత్మశాంతితో, నిశ్చింతగా గడుపుతాడు. ఈ 
గుణాలన్నింటికీ వ్యతిరేకమయినవాటిని గురించి ఆలోచించి చూడండి. మనిషి 
ఎంతగా అశాంతి అలజడులకు లోనవుతాడో, జీవితం ఎంత దుర్భరమవుతుందో, 
అందువల్లనే మానవోత్తములు (సఅసం) ఈ విషయాలు (పాప్తమయినవాడు ఇవాపరాల 
శుభాలను పొందాడని ప్రకటించారు. 


32 (ప్రవక్త ప్రవచనం 


చేయడ య! టీ! రరర Ea] తో (44) 

తో ప్రత్‌ శద ట్రయి ఈ రట దద తపి! 
Bub shall sb OI BLE తయ 
ప్రా Cel i bbe SU sd Gb, 


ని 


లస లల లో పల లి త టంత wr ల ల ల లో [0 
IW AI SIAL GAIL: 
జ ig ml 
COUN, 


39. హజత్‌ అబూహురై రా (రజిఅన్‌), (ప్రవక్త (శేమ్మలు సెలవిచ్చినట్లు 
ఉల్లేఖించారు: “ఎవరి నోటి ద్వారా, చెయ్యి ద్వారా ఇతర ముస్తిములు సుర 
న్రీతంగా ఉంటారో అతనే నిజమైన ముస్లిమ్స్‌, (ప్రజలు ఎవరి విషయంలోనయితే 
తమ ధన [ప్రాణాలకు నష్టం కలగదని నమ్మకంగా ఉంటారో అతనే 
నిజమయిన మోమిన్‌ (విశ్వసించినవాడు), ఎవరయితే దైవ విధేయతను 
పాటించడంలో తన మనోకాంక్షలతో పోరాడుతాడో అతడే నిజమయిన 
ముజాహిద్‌ (యోధుడు). ఎవరయితే అవిధేయతా విధానాన్ని విడిచి 
పెడతాడో అతనే నిజమయిన ముహాజిర్‌ (న్వదేశం వదలి వలన 


పోయినవాడు).” (మిష్కాత్‌ 


uuu 
38. మానవుడు సాంఘిక జీవి. సంఘంలో ఉంటూ సంఘానికి దూరంగా ఉండటం 
మంచి పద్ధతి కాదు. “తావేమో తన పనేమోి, “ఒకరి మంచిలోకి రాడు, చెబ ఎ్రరలోకి 


పోడు. అనే మాటలు మనం ఆపు ఎడప్పుడు పలుకుతూ ఉంటాము. అలాంటి వారిని 
"చాలా బుద్ధిమంతుడు" అని పాగడతాము కూడా. కాని ఒక ముస్లిమ్‌ వ్యవహరించవలసిన 
తీరు కాదది. ముస్లిమ్‌ వ్యక్తిగతంగా ఓ పంస్కరణోద్యమ కార్యకర్త. అతను 
ముక్కుమూసుకుని గిరిగీమకుని ఎలా కూరో ఎగలడు? అందరితో కలవాలి. 


సంఘకార్యకలాపాల్గ్లో పాలొనాలి. జనజీవనంలో అడుగుపెడితే ఆటుపోట్లు తప్పవు. 

వాటీని భరించాలి. అతడే ఉత్తమ ముస్లిమ్‌. ప్రజలకు దూరంగా ఉండేవాడు కాదు. 

39. ముస్లిమ్‌, మోమిన్‌, ముజాహిద్‌ ముహాజిర్‌ - ఇవన్నీ ముస్లిమ్‌ అనే వ్యక్తికి 
య 

మారు పేరు, ముస్లిమ్‌ అంటే దైవానికి స్వయం సమర్పణ చేసుకున్నవాడు. మోమిన్‌ 

అంటే దై వాన్నీ, డై వప్రవక్తనూ, దైవ గ్రంథాలను, దైవ దూతల్ని విశ్వసించిన వ్యక్తి. 


ధార్మిక విద్యాబోధన 


డ్‌ వ? 7 న్‌ 2 శ (లో 
De WV FEI ee 9 
EG YUL hE YF gs MSIE 
Bate ఉం హక wee) |; “గ gee రాళ్ల డ్రె 
or SAI oD 
40. హజత్‌ అబ్బు ల్లాహ్‌ బిన్‌ మస్‌ఊద్‌ ఉల్లేఖనం (పకారం, [పవక్త మహ 
నీయులు(సఅసం)ఇలా సెలవిచ్చారు, -ఈర్ష్యపడటం అన్నది ఇద్దరు వ్యక్తుల 
విషయంలో వినా మరెవరి విషయంలోనూ ధర్మబద్దంకాదు. ఒకనికి, దైవం 
ధన సంపద ఇవ్వడంతోపాటు దాన్ని సత్యమార్గాన ధారబోసే సద్బుద్దినీ 
అను(గహి ంచాడు. రెండవతనికి దెవంధర్మంలో వివేచనాతత రతను (పసా 
దించగా అతనుతన బుద్దికుశల తతో తీర్పు లుచెయ్యడం, నిర్ణయాలు గై కొ 
నడమేకాక (ప్రజలకు ధర్మజ్ఞాన (పబోధనమూ చేస్తాడు.” 
(బుఖారి, ముస్త్రీత్‌, మిష్కాల్‌ 





ముజాహిద్‌ అంటే తనకున్న శక్తిసామర్జ్యాలన్నింటినీ వినియోగించి మిథ్యాశక్తులతో 
నిర్విరామంగా పోరాడేవాడు, సత్య సంస్థాపనార్థం అవిరళ కృషి సలిపేవాడు. ముహాజిర్‌ 
అంటే తన జీవన పరమార్థాన్ని సాధించేందుకు అవకాశాలు కొరవడినప్పుడు 
అవసరమయితే తన సాంత నివాస స్థలాన్ని సయితం వదలి తనకు.అనుకూలమయిన 
వాతావరణం కోసం గాలిస్తూ వలస వెళ్ళేవాడు. ఈ పదాలకే మరో అంతర్గత, నై తిక, 
ఆధ్యాత్మిక నిర్వచనాన్ని ప్రవక్త మహనీయులు ఈ వాదీసులో మనకు తెలిపారు. 


40. ఇక్కడ 'ఈర్ష్య' అన్న పదం ద్వేషభావంతో కూడుకున్నది కాదు. అది 
సర్వత్రా పరిత్యజనీయమే. కాని ఒకరికున్న దాన్ని తాను సాధించాలన్న దీక్ష (ప్రశంసా 
భావాలతో కూడుకున్నదయితే అది అభిలషనీయమే అన్నమాట. ఇలా ఈర్ష్య 
చెందవలసిన రెండు రకాల వ్యక్తుల్ని ప్రవక్త [శేష్ణలు ఇక్కడ పేర్కొన్నారు. ధనంతో పాటు 
దాన్ని దెవమార్గాన ధారాళంగా ఖర్చుపెట్టాలన్న సద్బుద్ధి చాలా అరుదుగాగాని 
కన్పించదు. ఎక్కడయినా ఉందంటే అలాంటి వారిపట్ల -ఈర్ష్య' చెందవలసిందేమరి. 


34 (ప్రవక్త ప్రవచనం 


జ wer! = న ల వ (చు హా ణి క 
gles II రేక gs ప్రై! లోగో) 


, భష“ భం ws 
(fA వాడో! Use plot) alles 


41. ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం, ఆయన ఇలా అన్నారు: రాతి 
వేళ జాగరణచేసి ఆరాధనల్లో నిమగ్నమవడంకన్నా రాతిలో కొంత భాగం 
జ్ఞానసముపార్షన చెయ్యడం, బోధించడం ఎంతో ఉత్తమం. 
(దారిమి - మిష్కాల్‌ 
4 యాంటీ hs ం న యా స 
Aas emt టు! రయ రక OE ప్ర er 
Mey Vee టమ చాకు 
(rf NM) వ. 


42. అబూహురై రా(రజిఅన్‌ ) ఉల్లేఖించారుః (ప్రవక్త మహనీయులు ఇలా 
ఉపదేశించారు, “వివేచన నిండిన మాట విజ్ఞాడయిన మనిషి పోగొట్టుకున్న 
విత్తం. అది అతనికి ఎక్కూడ | పాప్తమయినా దానికీ అధికంగా యోగు డయిన 
వాడు అతనే. (తిర్శిజి మిష్మా_ల్‌) 


ఆలాగే విజ్ఞతా వివేచనల విషయంలోనూ, వాటిని యధేచ ఎగా ఇతరులకు పంచి 
పెట్టేవారిని చూసినా మననులో సదా భవం ఏర్పడటం సుగుణవంతులకు సవాజం. 


41. మతం, ఆధ్యాత్మికత అన్న వీదాలు విన ్నంతనే ఆరాధనా లాంఛనాలు, తత్సం 
బంధిత ఆచార వ్యవహారాలు గుర్తుకువస్తాయి. ఇన్టాం ఆరాధనలకు తగిన స్థాయినిస్తుంది. 
దైవ సామీ ప్యానికి అవి సాధనాలని అంటుంది కూడా. అయితే (ప్రపంచంలో మనిషికి 
జ్ఞానసము పార్దనలో ఉన్న అనుబంధాన్ని, జ్ఞానానికున | (పాముఖ్యాని (పాధాన్యాని య 
అది ఎంతవరకు గుర్తించిందో ఈ వాదీసు ద్వారా ద్యోతకమవుతుంది. 

42. జ్ఞాన సముపార్టనలో దురభిమానాలు, విద్వేషాలు ఏ మాత్రం పనికిరావని 
బోధక (చేమలు ఈ హాదీసులో విశదపరిచారు. విజ్ఞానదాయకం, వివేక భరితమయిన 
మాట ఏ నోట విన్నా, ఏ చోట గ్రహించినా తక్షణం దాన్ని స్వీకరించడం, తన సాంతం 
చేసుకోవడం విజ్ణుడయిన వ్యక్తీ లక్షణం. ఎందువల్లనంటే విజ్ఞానం, వివేకం అన ఎది 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 35 


Aas Meh sn Et Goes ఈల న. 
MBE iD) Ge NU SIE క్కు స కుతే 


43. హజత్‌ ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖనంలో మహనీయ ముహమ్మద్‌ 
(సఅసం) ఒకసారి ఇలా బోధించారు! “వివేచనాపరుడయిన ఒక విద్వాంసుడు, 
వేలాది ఉపాసనాదీక్షాపరుల కన్నా షె తాన్‌ కు అధికంగా భారమయినవాడు.” 
(తిర్జిజి మిష్కాల్‌ 

Bsc టు! OS రత OE లు! తగగ 


భ్‌ 
win 


UII SG లా క్ల 
గ్ర లో | యక్క ను 
న TINE దశ'యిీ ఆ! కా 3a 


44. ఇబ్బు మస్‌ఊద్‌ ఉల్లేఖనం (ప్రకారం దైవ (ప్రవక్త ఇలా బోధించారు, 
నా మాటను విని, దాన్ని భ| దంగా ఉంచి, జ్ఞాపకం ఎట్టుకుని, విన్నది విన్న 
ట్టుగానే యధాతథంగా ఇతరులకు చేరవేసిన దాసుళ్లీ దైవం సదా ప్రపుల్లంగా 
ఉంచుగాక! అనేకసార్లు, నేరుగా విన్నవానికన్నా పరోక్షంగా ( ఇతరులద్వారా 
విన్నవాడు మాటను అధికంగా జ్ఞాపకముంచుకుంటాడు. (మిష్కాత్‌. 


మానవాళి యొక్క ఉమ్మడి సొత్తు. మనిషి దాన్ని ఎప్పుడు (గ్రహించినా తాను ఎన్నడో 
కోల్పోయిన సొత్తుగా భావించి దాన్ని తన హృదయానికి వత్తుకోవాలి. విజ్ఞాడయినవాడే 
అలా చేస్తాడు. అలా చేసినవాడే దానికి తగినవాడు. ఎవరు చెప్పారన్నది కాకుండా ఏమి 
చెప్పారన్న విషయానికి (పాధాన్యతనివ్వాలి. 


43. “భారమయినవాడు' అనంటే అతన్ని షై తాన్‌ త్వరగా తన వలలో వేసుకోలేడు, 
అపమార్గం పట్టించలేడు అని అర్థం. ఆరాధనా దీక్షలో ఉన్న వ్యక్తి తన సొంత పరిధిలో 
ధార్మిక జీవనసరళికి సంబంధించిన కొన్ని విషయాలను అమలుజరుపుకోవచ్చు. 
అతని వల్ల అంతే సాధ్యమవుతుంది కూడా. అతడు తన ఆరాధనల వల్ల తన ఆత్మ 
లోకాన్ని జ్యోతిర్మయం చేసుకుంటాడేమోకాని బహిర్‌ (ప్రపంచాన్ని మార్చనూలేడు, 


36 (ప్రవక్త ప్రవచనం 


AE ఈ! DOE రితూ హం్రై| లోగల 
SOTTO SION 


LS oh voy 


45. హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించినదాని |పకారం, (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఒకసారి ఉపదేశిస్తూ, “జ్ఞానాన్ని బోధించండి, 
సౌలభ్యాలను సృష్టించండి” అని మూడుమార్లు అన్నారు; ఇంకా “కోపావేశం 
పెచ్చరిల్లినప్పుడు మౌనం వహించండి” అని రెండుసార్లు పలికారు. 
(అల్‌ అదబుల్‌ మృఫద్‌) 


దాన్ని పై శాచిక ప్రమాదాల నుండి కాపాడనూ లేడు. సమాజంలోని చెడును చెరపడం 
అతని వల్ల అయ్యే పని కాదు. కాని సరయిన జ్ఞానం కల వ్యక్తి ఏది హానికరమో, ఏది 
లాభదాయకమో తన వివేచన ద్వారా విచక్షణా జ్ఞానం ద్యారా తెలుసుకోగలడు. 
తద్వారా ధర్మ సంస్థ్రాపనా మార్గంలో ఇతోధికంగా కృషి చెయ్యనూగలడు, ఇలాంటివాడే 
షైతానకు కొరుకుడు పడని కొయ్యలా తయారవుతాడు. 





44. మహాప్రవక్త (సఅసం) నుడివిన ఒక మాటను (శ్రద్ధగా తెలుసుకోవడం దాన్ని 
ఉన్నది ఉన్నట్టుగానే, మార్పులూ చేర్పులూ చెయ్యకుండా ఇతరులకు అందజెయ్యడం 
మహా గొప్ప కార్యం. అందువల్లనే ప్రవక్త సహచరులు ఎంతో జాగ్రత్తగా ఆయన పలికిన 
మాటల్ని వినడానికీ, వాటిని తిరిగి అలాగే తమ తరువాతి వారికి అందజెయ్యడానికి 
కృషి చేశారు. (ప్రవక్త (సఅసం) సెలవిచ్చినట్లే ఆ తరువాత వారు వాటిని భద్రపరచి 
హదీసు సంకలనాల రూపంలో మనకు అందజేశారు. అల్లోహ్‌ కారుణ్యం వారందరిపై 
వర్షించుగాక. 


45. “బ్ఞానం' అంటే ధర్మజ్ఞానం అని భావం. ఈ ఉపదేశానికి భావమేమిటంటే ధర్మ 
బోధనల్లోనూ, ధర్మప్రచార కార్యకలాపాల్లోనూ ఉదారంగా వ్యవహరించాలి. ప్రజలను 
ధర్మమార్గంలో ఉన్న సారిభ్యాలను, సరళతను విశదపరచాలి. అంతేగాని ధర్మ నియ 
“మాలు అనుసరణీయంకావన్న భావం ప్రజల్లో జనించేలా ధర్మబోధనల్ని క్షీష్ట్రతరం 
చేసి చూపరాదు; ధర్మంలోని సరళతరమయిన మార్గాలను ఎత్తిచూపాలి. మూడుసార్లు 
ఆ మాటల్ని చెప్పి దాని [ప్రాముఖ్యాన్ని స్పష్టం చేశారు (ప్రవక్త మహనీయులు (సఅసం). 
మనిషి కోపావేశంలో తనపె పై అదుపు కోల్పోయినప్పుడు మౌనం వహించడం ధార్మి 
కంగానేకాక (పాపంచికంగా మూర ఎంత ప్రయోజనకరమో వేరుగా చెప ఎనవసరంలేదు. 


ధార్మిక విద్యాబోధన 37 


mf 2 


థు G2 pi WwW = Mena Pa తు త ట్‌ యర వరం 
చపప ds WII OSS AE ల మహమ త్ర; 
రం MOE Se ENE AS 


46. షకీక్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు! (ప్రతి గురువారంనాడు అబ్బు ల్లా బిన్‌ 
మస్‌ఊద్‌ (ప్రజలకు ధర్మబోధ చేసేవారు. ఓ రోజున ఓ వ్యక్తి ఆయనతో, 
ఓ అబూ అబ్బు[(రహ్మాన్‌, మీరు (పతి దినం ధర్మబోధ చెయ్యాలన్నది నా 
ఆకాంక్ష అని అన్నాడు. దానికి ఆయన, “మీరు ధర్మబోధ అంచే విసిగెత్తి 
పోతారేమోనన్న విషయం దృష్ట్యా నేను మీకు రోజూ సమయం కేటాయిం 
చలేను. (ప్రవక్త మహనీయులు, మేము విసుగెత్తిపోతామేమోనని ఏ విధంగా 
(శద్దచూపేవారో, అదే విధంగా నేనూ ధర్మబోధన విషయంలో మిమ్మల్ని 
కనిపెట్టుకుని ఉంటాను” అని బదులిచ్చారు. (బుఖారి, ముస్తీము, మిష్మా_ల్‌) 


WERTH eT 

SEN AES ORCS Ae OE జలు GINS. 

శయ ESN SIO gE 
Wo Er Uely bo ye) 





46. ధర్మబోధన చెయ్యడం మంచిదేకాని దానిక్కూడా సమయం, సందర్భం 
ఉండాలి. ముఖ్యంగా ధర్మం విషయంలో, ధార్మిక బోధనల విషయంలో ఎలాంటి 
తొందరపాటు పనికిరాదు. వినేవారి మానసిక స్థితిని, వారి సంసిద్ధతను, వారి మానసిక 
పరిపక్యతను దృష్టిలో ఉంచుకోవడం అవసరం. ప్రవక్త మహనీయులు (సఅసం) ఈ 


38 (పవక్త ప్రవచనం 
47. హజత్‌ అనస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు: దైవప్రవక్త (సఅసం)కు 
ఏదయినా విషయం నచ్చకపోతే ఆ వ్యక్తిని ముఖతః ఆక్తేపంచడం అన్నది 
చాలా అరుదుగా జరిగేది. ఓ రోజున ఓ వ్యక్తి ఆయన (సఅసం) సన్నిధిలో 
హాజరయ్యాడు. అతని దుస్తులకు ఏదో పచ్చ రంగు అంటుకుని ఉండింది. 
అతను ఆ సమావేశంలో నుండి లేచి వెళ్ళిన తరువాత (ప్రవక్త మహనీయులు, 
“అతను ఆ పచ్చ రంగును మార్చుకున్నా లేదా దాన్ని ఉతికివేసినా 
బావుండేది' అని సెలవిచ్చారు. (ఆల్‌ అదబుల్‌ మృఫట్‌) 


A జ a ప whe yO ల 
OES SOE QE EEE rn 
యు ఆచ ల Po ద ర్‌ > > లో శ శ A 
య్‌ అవ డక ముగ దకఅర దక్కు! అం క 
Pa 


నాలో వో 


7” or జ! కకం పళ Nh జ 

దక ఆయ గ్రే ఏ3 ఘ1త్రత EET SU ఈ ఈ! 
ae Es Brae Jala 2 aE వల 
టా 3 4 22? i PARTS ల అ VT AE PLAYA 


క్‌ 


లేళ ర సగ 


న శ 


న గ్రేకషల్రకత 
SI 

48. ఇక్రమా (రజిఅన్‌) ఉల్లేఖనం (ప్రకారం, ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఈ 

విధంగా ఉపదేశించారు. ధర్మబోధన (పతి శుక్రవారంనాడు (వారంలో) 


ఒకసారి మాత్రమే చెయ్యండి. ఇంకా అధికంగా కావాలని కోరితే రెండుసార్లు. 
మరీ ఎక్కువగా అరిసే మూడుసార్లు. అంతేగాని (పజల్ని ఈ ఖుర్‌ ఆన్‌ పట్ల 
(“a 3) 





విధానాన్ని పాటించేవారు. ఆయన్ని అనుసరించేవారు సయితం ఆ పద్ధతిని 
అవలంబించాలి. 


47. ఎవరినయినా సరే నలుగురి మధ్య వారిస్తే, ఆక్షేపేస్తే వారిలో తమను కించ 
పరిచారన్న భావం కలుగుతుంది. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్టానాన ఉండే 
వ్యక్తులు చిన్న చిన్న విషయాలపై మొహం మీదే తప్పుపట్టినట్టయితే దానివల్ల మంచి 
(ప్రభావానికి బదులుగా సంబంధిత వ్యక్తిలో మొండితనం, తిరుగుబాటు రోగాలు 
పాడసూపవచ్చు. అందువల్ల ఎంతో విజ్ఞతతో వ్యవవారించవలసి ఉంటుంది. సంస్కరణ 
అన్నది వివేకవంతమయిన పద్ధతుల దా రానే సుసాధ్యమవుతుంది. వాటిపట్ల అవగావాన, 


ధార్మిక విద్యాబోధన 39 


విసుగెత్తించకండి. జనులు తమ మాటల్లో నిమగ్నులయి ఉన్న సమయంలో 
వెళ్ళి మీరు ధర్మబోధన చెయ్యడం మొదలెట్టడం జరగరాదు. ఈ విధంగా 
వారి మాటల్లో మీరు అవాంతరం ఏర్పరచినట్లయితే దానివల్ల వారిలో ద్వేషం, 
నిరాశ చోటుచేసుకోవచ్చు. అందువల్ల మీరు మౌనంగా ఉండటాన్ని చూచి 
వారే స్వయంగా ఉత్సాహంతో, ఆసక్తితో కోరినట్లయితే వారికి హదీసులు 
వినిపించండి. వేడుకోలులో యతి,ప్రాసలకై (ప్రాకులాడకండి. రను (ప్రవక్త 
(సఅసం)ను ఆయన సహచరుల్ని చూశాను. వారు అలా చేసే వారు కాదు. 
తతత స! VII yt 


pm 1 3 EL} లండు Sd} Ew 


(a లో 
ఇ శ “గ న్‌ య ధ్ర 9 న య IL 
అటు! దము Ua S13 Ma పి gw (యిరు ని 
తీ 


49. హజత్‌ ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖించారు: (ప్రవక్త మహనీయులు 
(సఅసం) హ్మజత్‌ ముఆజ్‌ (రజిఅన్‌ )ని యమన్‌ వైపునకు గవర్నరుగా 
పంపారు, అప్పుడు ఆయన ( రజిఅన్‌ ని ఇలా బోధించారు “నీవు [గంథవహుల 
వివేచన, ఓరిమి అవసరం. బాధ్యతాయుతమయిన స్థానాల్లో ఉండేవారి విషయంలో 
మరీను. దైవ ప్రవక్త (సఅసం) బట్టలకు అంటుకున్న మరక విషయంలో ఆ వ్యక్తిని, 
ఇంకా ఇతర సహచరులకూ బోధించాలనుకున్నారు. అయితే దానిగ్గాను అతను లేని 
సమయంలో దగ్గరి సహచరులు మటుకు వున్నప్పుడు వారితో చెప్పారు - వారు 
అతనికి తన అభిమతాన్ని తెలుపాలని. ఈ పధోక్షమయిన పద్దతి ఉత్తమమయింది. 


(5) 


40 (ప్రవక్త ప్రవచనం 
(కె స్తవుల) వద్దకు వెళుతున్నావు. ముందు “లా ఇలావా ఇల్రల్లావు 
మువామ్మద్శురసూలుల్లావా” సాక్ష్యం పలికేందుకు (విశ్వాసం వైపునకు 
పిలుపునివ్వాలి. వారు దాన్ని స్వీకరిస్తే, అల్లాహ్‌ రేయింబవళ్ళల్ల్‌ అయిదు 
పూటల నమాజ్‌ని విధిగా చేశాడని తెలుపాలి. వారు దాన్ని ఒప్పుకుంటే 
అల్లాహ్‌ వారికి సదకా (జకాత్‌) విధిగా న్నిర్ణయించాడని, అది వారిలోని 
శ్రీమంతుల నుండి వసూలు చేసి నిరుపేదలకు పంచడం జరుగుతుందని 
తెలుపాలి, వారు దాన్నీ ఒప్పుకుం#ే వారివద్ద నుండి విలువయిన వస్తువులు 
తీసుకోరాదు. పీడితుని మొరను తప్పించుకో. ఎందువల్లనంకే దానికీ 
దై వానికీ మధ్య ఎలాంటి తెర ఉండదు.” (బుఖారి ముస్తిమ్‌, మిష్కాల్‌) 
ne Are లం ర, ul? 97 
sos A ant ఈ! రఘు OE OU సూట్రూందిం 
ఏ౬ త్రం దు క్రో! ఇక లం త్ర! యస్తు 
{rn లలో గ. ర ol30) యప టా! 
50. హ్మజత్‌ అలి (రబిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః “ధర్మజ్ఞానంలో విజ్ఞత వివేకాలను (గబా ంచే 
వ్యక్తిది ఎంత ఉత్తమ స్థానం! ఆతని ఆవశ్యకతను గుర్తించినట్లయితే అతను 
అందరికీ ప్రయోజనం చేకూర్చుతాడు. అతని పట్ల ఉపేక్షాభావం కనబరిస్తే 
అతను స్వయంగానూ నిరపేక్షాపరుడిలా తృప్తితో మెలుగుతాడు.” (మిష్మాల్‌) 
48. ధర్మ బోధన వల్ల మనుషుల్లో ధర్మం పట్ల (పేమ, దాని అనుసరణ పట్టు 
మక్కువ జనింపజెయ్యాలిగాని ధర్మం పట్ల విరక్తి కాదు. అలాగే దైవంతో దుఆ 


వేడుకునేటప్పుడు యతిప్రానలకు (పాకులాడి వృదయాంతరాళాల నుండీ 


వెలువడవలసిన మాటల్ని మెదడుకు మేతగా మారి ఎవెయ్యరాదు అన్నది కూడా ఈ 
హదీసు తెలుపుతోంది. 





49. వ(జత్‌ ముఆజ్‌ ప్రవక్త (సఅసం) సహచరుల్లోని ప్రముఖుల్లో ఒకరు. అయితే 
వారిని కూడా హెచ్చరించడం మానుకోలేదు ప్రవక్త మహనీయులు (సఅసం). దైవ 
ధర్మ ప్రచారం ఎలా దశల వారీగా, ప్రజలకు ఆమోదయోగ్యంగా జరగాలో ఈ 
వాదీసులో దైవప్రవక్త (సఅసం) బోధించారు. ఇంకా ఎవరిపై దౌర్జన్యం చెయ్యరాదని, 
అన్యాయం ఎవరికీ జరగరాదని కూడా దైవప్రవక్త (సఅసం) బోధించారు. పీడిత 
వ్యక్తుల ఆవేదన దైవ సన్నిధిలో ఎలాంటి అడ్డులేకుండా స్వీకరించబడుతుందని, దాని 


ధార్మిక విద్యాబోధన 41 


లల కల్‌ 


| పయన EES SHI Es) 
LI EAR 42 టే తత Hb 2 Es 
(rd Try Tureen hes 


51. హ(జత్‌ అనస్‌ ఉల్లేఖించారుః దై వప్రవక్త (సఅసం) ఏదయిన ముఖ్య 
విషయం తెలిపే మాటయితే దాన్ని మూడుసార్లు పలికే వారు - దాన్ని 
బాగా అర్ధం చేసుకోవాలని. ఒక జన సమూహం దగ్గరికి వస్తే దానికి మూడు 
సార్దు సలామ్‌ చేసేవారు. (బుఖారి, మిష్కాత్‌ 


> తకు +? య ఎలో త (సా 1 9, 2 hoe 
ప Sl 


గ > > ళ్‌ ర స ళన ర pw 
ధు 1 రకస త్ర క రవ ష్నవ రత లిక oh he 
అట ని wl య్‌ శి Pad a. 
(౮10 ల జో ప్రి 


52. అయ్యూబ్‌ బిన్‌ మూసా (రజిఅన్‌) తన తండి చెప్పగా ఆయన 
తన తాత చెప్పగా (ప్రవక్త ముహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు 
ఉల్లేఖించారు, “ఏ తం(డీ తన సంతానానికి ఉత్తమ సంస్కారాన్ని మించిన 
మంచి ఉపహారాన్ని ఇవ్వలేడు.” (మిష్కాత్‌, తిర్శ్మిజి) 


ఫలంగా దౌర్జన్యపరుడు నష్టానికి గురికావలసి ఉంటుందని, అందువల్ల దానికి భయపడాలని 
బోధించారాయన. 

50. ధార్మిక జ్ఞానంగల వ్యక్తులు, అందులో విజ్ఞత, (పౌఢత సంపాయించినవారై తే 
గొప్పవారు. వారిని గుర్తించి వారి ద్వారా ప్రయోజనం పొందడం సమాజంలోని ప్రజల 
బాధ్యత. వాళ్ళను ఉపేక్షిస్తే వారేమీ నష్టపోరు, వారు ధర్మజ్ఞానం గలవారు కాబట్టీ తృప్తీ 
గానే ఉంటారు, వారిని అలక్ష్యం చేసినవారే ఆ జ్ఞానంవల్ల ప్రయోజనం పాంద్‌క నష్ట 
పోతారు. 

51. ముఖ్యమయిన మాటను చెపే బృటప్పుడు ఎదుటి వ్యక్తీని మూడు మార్డు సంబో 
ధించడం, సంబోధితులు అధికంగా ఉన్నప్పుడు ఆ మాటను మూడు పర్యాయాలు 
పునరుక్తం చెయ్యడం దైవ ప్రవక్త పద్ధతి. ఆ విషయాన్ని గమనించి సహచరులు ఆ 
మాట (ప్రాముఖ్యాన్ని గుర్తించేవారు. ఆయన (ప్రవచనాలను ఉల్లేఖించిన సహచరులు 
అలాంటి సందర్భాలను వాదీసులో (* ఉల్లేఖించేటప్పుడు అలాగే మూడేసి సార్టు దాన్ని 
పలికారు. హదీసుల్లో అది మనం “గమనీంచవచు క 


42 (ప్రవక్త (ప్రవచనం 
స AIP Mas DD ళం 
సదుం le ol de ol YF OG O65 le 


35 రం rc 9 ss ఎ ళో భక జే 
కు దం సతు నడు అం స! మయ మున (దయా చు రేవ! 


యం త SL Se 


ళ్‌ 


\e 


53. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (పకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) (ప్రబోధించారు: “మనిషి చనిపోయినపుడు అతని ఆచరణలు 
అంతమవుతాయి. కాని మూడు రకాల ఆచరణలు ఇంకా కొనసాగుతాయి. 


(1) సదకాజారియా (2) (పయోజనకరమయిన జ్ఞానం (3) అతనికె 
(పార్టించే ఉత్తమ సంతానం. 


స (1 Nm We su SE 572 > 5c న 
౦ ఆరక పాత్య! రూం దమ రం బ్ర 
క త లో య CD వ Me bh 

LEDS య Sede PENI 


“9 war de 


జ క rss 2D Mere లే లో 
© ene styl |; Cw బ్రాను 


ఈ గీర wl PT తలలో పటు వ 
మ రర! 013) Ell త్రయో లో 


52. తండ్రి తన సంతానానికి సం|క్రమింపజే సే ఉత్తమ బహుమానం, అమూల మయిన 
కానుక ఎమిటంటే మంచి సంస్కారం గరపడం, సరయిన శిక్షణ నివ ఇడం అన్నమాట. 
కేవలం డిగ్రీలు చదివించి లేదా గొప్ప ధన సంపదలు ప్రసాదించి, ఉన్నత హోదాలో 
గొప్ప (బ్రతుకుతెరువు |ప్రాప్తమయ్యేలా కృషి చెయ్యడం ముఖ్యం కాదు. మనిషి 
నిరుపేద అయినా ఉన్నత సంస్కారం, ఉత్తమ |క్రమశిక్షణలుంటే అవే (ప్రపంచంలో 
మనిషని ఉన్నత సోపానాల నధిరోహింపజేస్తాయి. 

53. సదకాజారియా అంటే అందరికీ ఉపయోగకరంగా, సుదీర్ణకాలం వరకు (పజ 
లకు ప్రయోజనకరంగా ఉండే సత్కార్యం, దానధర్మంలాంటిదన్నమాట. ఉదావారణకు, 
పాఠశాలలు, ధర్మశాలలు కట్టించడం, ధార్మిక సంస్థలు స్థాపించడం, రోడ్లు నిర్మించడం, 
బావులు (త్రవ్వించడం ఇత్యాదివి అన మాట. ప్రయోజనకరమైన జ్ఞానం అంటే, 
స్వయంగా జ్ఞానం పొందడమే కాక దాని దా ఏరా ఇతరులకూ ప్రయోజనం చేకూర ఎడం 
అన ఎమాట. ఉదావారణలకు విజ్ఞానదాయకమయిన (గంథాలు (వాయడం, జ్ఞానాన్ని 
ఇతరులకు బోధించగా అది ఆ శిష్యగణం ద్వారా వ్యాప్తిచెందడంలాంటిీ సత్కార్యం 


ధార్మిక విద్యాబోధన 43 


రడ. అ(మబిన్‌ అయ్‌బ్‌ తన తండి ద్వారా ఆయన తన తాత ద్వారా 
విని ఉల్లేఖించిన దాని(పకారం (ప్రవక్త మహనీయులు (సఅసం), “మీ 
పిల్లలకు వాళ్ళు ఏడేళ్ళ (ప్రాయంలో ఉన్నప్పుడు నమాజ్‌ కై తాకీదు 
చెయ్యండి, వాళ్ళు పదేళ్ళ వయసుకు చేరుకున్న తరువాత నమాజ్‌ను 
త్యజిస్తే వాళ్ళను కొట్టండి. వాళ్ళను వేర్వేరు (పక్క లపై పడుకోబెట్టండి” 


అని ఉపదేగించారు. (మిష్టాల్‌, అబూదావూద్‌.) 
సస em de eee 


Ca 
nn 3 


AE యల bp SONS Ig లత రక బు 


ల జ్‌ 


రంల అద దం కము మయ ey Ud త్త తత థో 


Hot ways 


55. (ప్రవక్త మహనీయులు (సఅసం) (ప్రబోధించినట్టు హ్మజత్‌ ఇబ్బు 
అబ్బాస్‌ ఉల్లేఖించారు, “ఎవరయితే దివ్య ఖుర్‌ ఆన్‌ విశదీకరణలో తన 
సాంత అభ్మిపాయంతో వ్యాఖ్యానాలు చేస్తాడో అతను తన నివాసాన్ని 
నరకంలో కట్టుకుంటాడు. అలాగే ఎవరయితే ఖుర్‌ ఆన్‌ విషయంలో 
సరయిన పరిజ్ఞానం లేకుండా మాట్లాడతాడో అతనూ తన నివాసాన్ని 
నరకంలో కట్టుకుంటాడు.” (తిర్మిజి మిష్కాల్‌ 


అన్నమాట. ప్రార్థించే సంతానమంటే, ఆ వ్యక్తీ తన సంతానానికి మంచి విద్యాబుద్దులు, 
సభ్యతా సంస్కారాలు, ధార్మిక జ్ఞానం బోధించి తదనుగుణంగా ఆచరించే శిక్షణ 
ఇచ్చినట్లయితే ఆ సంతానం కృతజ్ఞతా సూచకంగా, తన బాధ్యతనెర్తిగి సదాచార 
సంపన్నమవడమేకాక మృతులయిన తన తల్రిదండ్రులకై టప్రార్ధిస్తుంది అని భావం. 


54. ఈ వాదీసులో సంతానానికి బాల్యం నుండే ధార్మిక ఆచరణ, గిక్షణలను 
గరపాలని ఉపదేశించడం జరిగింది. దానిపై పై శద్దచూపక సంతానం పెద్దదైన తరువాత 
ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. బాల్యంలో వారు మంచిగా 'నచ్చజెప్పినా 
మాట వినకపోతే, నమాజ్‌కై సన్నద్దులు కాకపోతే సముచితరీతిలో కఠినంగా ప్రవర్తించడం 
కూడా సబబే అని తెలుస్తోంది. పదేళ్ళ వయసున్న పిల్లల పక్కలు వేర్వేరుగా వెయ్యడం 
అవసరం. కలిసి పడుకునే అలవాటును మాన్నించాలి. 


(ప్రవక్త (ప్రవచనం 


జ్‌ 


we 54 hy, శ ను AEA 5“ > dl ga బో 
డు! Jw al ఊత రై yer gh! టం దూత 


« లలా >” ” వా ల ప FM 557 9% 
కద త్రయ! ఆనక దు] సయ ఏక ము కు! 
య! ఫే సో! ౮ గట రం WwW PBZ Ar nr, 
ధర bss మటు de WY దయ 
ఇ నొ స లో Pa 4 న చడ wn 
Fm 6 ఈ ఈ టీ! రయ దవే! 


portale TD 


56. _ అబ్బుల్హా బిన్‌ ఉమర్‌ (రబిఅన్‌) ఉల్లేఖించారు: ఒక రోజు మధ్యాహ్నం 
వేళ నేను మహనీయ ముహమ్మద్‌ (సఅసం) వద్దకు వెళ్ళాను. ఆయన 
ఇద్దరు వ్యక్తులు ఖుర్‌ ఆన్‌ ఆయత్‌ ఒక దాని విషయంలో విభేదిస్తూ 
ఉండగా వారి సంభాషణ విన్నారు. ముఖాన కోపం తొణికిస లాడగా ఆయన 
బయటికి విచ్చేశారు, అప్పుడు ఇలా అన్నారు, “మీకు పూర్వపు జాతులు 
దివ్య (గంథంలో అభి పాయభేదం వలనే నాశనమయ్యాయి” 
(మిష్మాల్‌, ముస్తిమ్‌) 


భో ( 
ఉను! ల్‌ ౮ క స్రమషస్మెత్సుడల్రా అక రక (౨2 
వ242 ౨ 


Os ER Use 3 CN ss Es] 


57. బాఫ్‌ బిన్‌ మాలిక్‌ అష్‌జయోన్‌ ఉల్లేఖనం (పకారం, (పవక్త మహనీ 
యులు (సఅసం) ఇలా సెలవిచ్చారు, “అమీర్‌ లేదా అమీర్‌ చేత 
నియుక్తుడయినవాడు లేదా సాంతంగా సాకులు వెదికేవాడు తప్ప మరో 
వ్యక్తీ (పసంగాలు చెయ్యడు.” (ఆబూదావూడ్‌) 

ర్‌ర్‌. ధార్మిక విషయాల్లో వేటిలోనూ కేవలం ఊహించి ఏదయినా చెప్పడం, 
కల్పించి మాట్టాడటం ఘోరమయిన పాపం, ముఖ్యంగా దైవ (గ్రంథమైన ఖుర్‌ఆన్‌ 
విషయంలో ఏ మనిషయినా ఈ వైఖరిని అవలంబిస్తునా 'ఇడంటే ఆతను ఎంత బాధ్య 
తారహితంగా వ్యవవారిస్తున్నాడో తెలుస్తూనే ఉంది. అలాంటి వ్యక్తీ ఖుర్‌ఆన్‌ని 
దై వగ్రంథమని విశ్వసిస్తాడంటే ఎలా నమ్మడం. ఖుర్‌ఆన్‌పట్ల అజాగ్రత్తగా, విశ్వాసరాహిత్య 
వె ఖరినవలంబించే వ్యక్తీ స్థానం నరకం కాకపోతే మరేమవుతుంది? 


ధార్మిక విద్యాబోధన 45 


SI NIG Roles Es EI SII OG 
ఉరి టనే దయ్‌ 12 సక! Ce GRC 


న్‌ 


Hoi ౧-౬ పుత్ర త Va 


58. ఇబ్బు అబీ నయీమ్‌ ఉల్లేఖించారు, “నేనొక రోజున అబ్బు ల్లాహ్‌ బిన్‌ 
ఉమర్‌ (రజిఅన్‌) వద్ద ఉండగా ఒక వ్యక్తి వచ్చి దోమ రక్తాన్ని గురించి 
(ప్రశ్నించాడు. ఇబ్బు ఉమర్‌ అతన్ని, నీవెక్కడివాడివి అని అడగ్గా అతను 
ఇరాక్‌ కు చెందినవాణి అని తెలిపాడు. అపు ఎడు ఇబ్బు ఉమర్‌ అక్కడున్న 
వారినుద్దేశించి, “ఇతన్ని చూడండి, దోమ రక్తం గురించి అడుగుతున్నాడు, 
కాని వాస్తవానికి ఇరాక్‌ (ప్రజలు (పవక్త(సఅసం) సంతానాన్నే హతమార్చారు. 
ఆయన (సఅసం) వాళి ఇద్దరినీ పపంచంలో నా రెండు పువ్వులు వీరు” అని 
అంటూ ఉండగా నేను విన్నాను” అని అన్నారు. (ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 


56. దివ్య ఖుర్‌ఆన్‌ అవగాహనకై అనుశిలన, అధ్యయనాలు, చర్చాగోష్మలు, 
ఆధారాలతో నిండిన పరిశోధనాత్మక చర్చలు అభిలషనీయమే కాని వాదులాడుకోవటం, 
వితర్కవాదం చెయ్యడం ఇన్టామీయ సంస్కారానికి కడు విరుద్ధం. 


57. ధార్మిక విషయాల్లో బోధలు చెయ్యడం, బాధ్యతాయుతమయిన విషయాల్లో 
(ప్రసంగాలు చెయ్యడం అందరి పని కారాదు. అమీర్‌ అంటే ధార్మిక నాయకుడు, లేదా 
ఆ నాయకుడు నియమించిన వ్యక్తీ మా(తమే (ప్రజలనుద్దేశించి ఈ (ప్రసంగాలు 
చెయ్యాలి. ఈ రెండు విధానాలు కాక ఎవరయినా తన సొంత అధికారంతో ఈ 
బాధ్యతను తలపై వేసుకుంటున్నాడంటే అతను బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నాడని, 

పాగరుమోతుగా వ వ్యవవారిస్తున్నాడని అర్థం. అతనికి నియమాలు, నిబంధనల్ని ఖాతరు 
చేసే అలవాటు లేదన్నమాట. తం వ్యవహారం వల్ల సమాజంలో అల్లకల్లోలం 
చెలరేగే ప్రమాదముంది. మహనీయ మువామ్మద్‌ (సఅసం) చేసిన ఈ హెచ్చరిక 
మనందరికీ కనువిప్పు కాగలగాలి. 

58. దోమ రక్తం గురించి ఆడగడమంటే అది బట్టలకయినా, శరీరానికయినా 
అంటుకుంటే అది నజాసత్‌( ఆశుద్ధత) క్రిందికి వస్తుందా లేదా అని ఇంకా ఆది ఆశుద్ధమే. 


46 (పవక్త (ప్రవచనం 


శ ఓ .ో సం మభ op Be OD > ల 
ఉ్తయాసు! టు! లేమ రత DE Saf? (౨4) 
rf yy ఎలో డా లో ” శ ఈ ల్‌ ఇం ల sar సో 
CE EN se gE ళు 


Pad 


i rican Cana i sf oie 
CPA ల్లభత్ర మ! SIS eas & 


59. అబూ హురై రా ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు (సఅసం) 


ఇలా సెలవిచ్చారు “ఎవరయినా సరయిన ధార్మిక జ్ఞానం లేకుండానే 
ధార్మిక తీర్పునిస్తే దాని పాపఫలం తీర్చు నిచ్చేవానికే (ప్రాప్త్రమవుతుంది. 
ఇంకా ఒక వ్యక్తీక ఓ పని చెయ్యడంలోనే మేలు, శ్రేయం ఇమిడి ఉన్నాయని 
తెలిసి ఉండీ అతడు తన తోటి సోదరునికి ఆ పనికాక మరో పని చెయ మని 
సలహా చెప్పినట్టయితే అతను నిస్సందేహంగా విశా ;సఘాతుకం చేసినట్లే 
అవుతుంది.” (ఆబూదావూద్‌) 


అయితే పరిపుద్ధప రచడానికి చెయ్యవలసిందేమిటీ అని అడిగి ఉంటాడు. (ప్రవక్త 


సంతానమంటే ఆయన మనుమడయిన వజత్‌ వుసైన్‌ (రజిఅవ్‌ అని భావం. 

“ఇద్దరు” అంటే హ(జత్‌ వాసన్‌, వత్‌ వుసై న(రజిఅన్‌ అని భావం. ఇరాక్‌ ప్రజల తే 

వజత్‌ వుసై న్‌రక్తం చిందించడంలో ఎలాటి జంకుచూపలేదు. ఇప్పుడేమో దోమ 

రక్తానికి సంబంధించిన ఆదేశాలేమిటని ప్రశ్నిస్తున్నారని ఎత్తి చూపారు ఇబ్బు ఉమర్‌ 
(రజిఅన్‌. ఇందులో ఇలాంటి మత భావనను కూడా దుయ్యపట్టుడం జరిగింది. 

అత్యల్ప విషయాలనయితే ఎంతో రంధ్రావ్వేషణ జరిపి పాటిస్తారు కాని ధర్మంలో 

మౌలికమయిన, (ప్రాధాన్యంగల విషయాల పట్టు నలువైపు 
వాటిని కాలరాస్తుంకే చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు పడి 
విధంగానూ సరయిన ధార్మిక వైఖరిగా చెప ఎలేము. 

59. విషయం తెలియకపోయినా ధార్మి 


లా నిర్హక్ష్యం కానవస్తుంటే, 
వుంటారు. ఈ వైఖరిని. ఏ 


కమయిన వ్యవహారాల్లో నోరు విప ఎడంచేత 


ట్లయితే దాని పాపభారమంతా ఆ పనులకు 


ధార్మిక విషయాల్లో నిరయాలు చేపే వారు ఈ సందర్భంలో ఆత్మపరిశీలన 


ధార్మిక విద్యాబోధన 47 


EEE సంలు సా 6 06525 SHOE (1) 

టు AE a SCAT 

అపు! సప్తమి! రకమ CONG 
seq 


60. (అబూహురై రా ఉల్లేఖనం (ప్రకారం) దైవ సందేశహరులు (సఅసం) 
ఇలా బోధించారు, “ఎవరయినా దైవ [ప్రసన్నత పొందే విద్యనభ్యసించి 
దాని ద్వారా కేవలం (పపంచ వస్తు సామ్మగిని పొందాలని సంకల్పిస్తే అతను 
స్వర్గం పరిమళాన్ని సయితం ఆ(ఘాణించలేడు.” 


చేత్తదయ పు; Dn 0 రకకుభణి స్రీ తో ర్‌ు (41) 
సక్‌ క గా Sass రిప ద్ర 
(టో! ఇ! Fe Silly A lol JE 


61. హ్నజత్‌ అబూహురైరా ఉల్లేఖించారు, (పవక్తేమ్మలు ఇలా 
సెలవిచ్చారని, “ఒక వ్యక్తిని ఆతనికి తెలిసిన ఒక విషయాన్ని గురించి 
(పశ్నించినప్పుడు అతను దాన్ని దాచిపెట్టినట్లయితే (పళయదినాన అతనికి 
అగ్ని కళ్ళెం బిగించడం జరుగుతుంది.” (అబూదావూద్‌, తిర్మిజీ 


చేసుకోవలసిన అవసరమెంతయినా ఉంది. అలాగే శ్రేయస్కరమైనదని తనకు తెలిసిన 
విషయాన్ని తెలియపరచక ఇతర వ్యవహారంపట్లు సలహానివ్వడం అంటే, మిత్రుడు 
మంచి సలహానిస్తాడని తనపై ఆ వ్యక్తి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముజెయ్యడమే 
అన్నమాట. నమ్మక (ధోవాం మహా నేరమని వేరే చెప్పనవసరం లేదు. 


60. దైవ ప్రసన్నతకు వినియోగించవలసిన మార్గాన్ని కేవలం ధనార్దనకై వినియో 
గించడం ఎంతో bేయమయిన విషయమని చేరుగా చెప ఎనవసరం లేదు. అలాంటీ 
వారికి స్వర్గసౌరభాలు అందకపోవడం కాదు అందినట్లయితేనే ఆశ్చర్యపడవల సింది! 
నాన ;(తమయిన పారలోౌకిక సాఫల్యానికి వినియోగించవలసిన ధర్మజ్ఞానాన్ని క్షణకమయిన 
ఐహిక లాభాలకై దుర్వినియోగం జెయ్యడం ఎంత ఘోరమయిన నేరం! 


48 ప్రవక్త ప్రవచనం: 


తో 


Sol రత ఆం ఉమ! ప్రయా ప Sw Ee nar) 


ర్స లతా 
ల “1 


దయ ౮ రత రేపడం వేదవ ఈ ఫే] రతన! ఉర! 
(tr 9 క OG MUTE) yc పేని నడా! 


62. హ్మజత్‌ సుఫ్యాన్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు, “ఒకసారి హ(జత్‌ 
ఉమర్‌ బిన్‌ ఇత్తాబ్‌ (రజిఅన్‌) హ్మజత్‌ కలబ్‌ (రజిఅన్‌ )ని అడిగారు, 
“జ్ఞానులని ఎవరిని అంటారు?” అని. దానికి కఅబ్‌ (రజిఅన్‌ ), “ఎవరయితే 
తమ జ్ఞానానికనుగుణంగా ఆచరిస్తారో వారే” అని బదులు పలికారు. తిరిగి 
హ్మజత్‌ ఉమర్‌ (రజిఅన్‌ ), “పండితుల హృదయాల్సొని జ్ఞాన శుభాన్ని, 
జ్ఞాన జ్యోతినీ అంతమొందించే వస్తువు ఏది?” అని అడగ్గా ఆయన సమా 


et 


ధానంగా, “ప్రపంచ వ్యామోహం” అని పలికారు. ( మిష్కాత్‌. లీ 


యము యాటు! OS OE రత తుం Fas ఈగల 


జ్‌ ల క 


లంచ టీ లో “Ti హ్‌ వ. 
syed JED సడి! ఓ GE lire 3 


ow 


SST) JENA UE Rll ENE’ టి పృ! 
(లో సు 
63. (హ్మజత్‌ కఅబ్‌ బిన్‌ మాలిక్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం) దైవ 
సందేశహరులు (సఅసం) ఇలా ఉపదేశించారు! “ఎవరైతే ఇతర విదా $0సు లతో 
సమానం కావాలన్న కాంక్షతో లేదా అవివేకులతో వాదోపవాదాలు చేస్తూ 
సంచరించాలన్న అభిలాషతో లేదా జ్ఞానం ద్వారా (ప్రజల్ని తన వైపునకు 
(తిప్పుకోవాలన్న కోరికలో జ్ఞాన సముపార్హన చేస్తాడో అతన్ని అల్లాహ్‌ 
నరకంలో పడవేస్తాడు.” (తిర్మిజి మిష్మా-ల్‌) 
61. తనకు తెలియని విషయాన్ని తెలిసినట్టు ఇష్టమయిన రీతిలో చెప్పడం ఏ 


విధంగా నేరమో, తెలిసిన విషయాని అడిగినప్పుడు చెప్పకపోవడమూ అదే విధంగా 


నేరం. ఉభయ సమయాల్లోనూ మనిషి జాగ్రత్తగా నిక్కచ్చిగా మసలుకోవడం 
ఎంతయినా అవసరం. 


ధార్మిక విద్యాబోధన 49 


పపము! యటు! OS 06 OE EE యి! ఠాంగ 


దురద! రేపూ ఆపరు ట్రూ రు! ద! 
అల్ల రుదు డక ఈ టంహ టి! రక ప్రీ కక 
Pe ఆ పరర్చుక త 
CNS ee ర6ఫ త దం 


(r9 Ae) ప! ది [8/0 


64. (ప్రవక్త మహనీయులు (సఅసం) సెలవిచ్చినట్లు ఇబ్బు అబ్బాస్‌ 
(రజిఅన్‌) ఉల్లేఖించారు. “నా అనుచర సమాజంలో కొందరు ధార్మిక 
విషయాల పరిజ్ఞానాన్ని, వివేచనను పర్మిగహిస్తారు, దివ్య ఖుర్‌ఆన్‌ 
అనుశీలనం చేస్తారు. దాన్ని ఇతరులకూ బోధిస్తారు. వారు ఇలా కూడా 
అంటుంటారు “మేము (పభుత్వాధికారుల వద్దకు వెళ్ళుతూ ఉంటాము - 
వారి (ప్రాపంచిక సంపద నుండి మాకూ కొంత లభించాలన్న ఉద్దేశ్యంతో. 
అప్పుడు మేము మా ధర్మాన్ని వారికి దూరంగా ఉంచుతుంటాము” అని. 
కాని ఇది అసంభవం. ముండ చెట్ల నుండి ముళ్ళు తప్ప మరేమీ లభించని 
మాదిరిగానే (పభుత్వాధికారులకు చేరువయితే మరేమి లభిస్తుందని? 
(దీన్ని ఉల్లేఖించిన ముహమ్మద్‌ బిన్‌ సబాహ్‌ అన్నారుః) అలాంటి వారికి 
పాపపు ముల్లె తప్ప మరేదీ లభించదు అని ఆయన (సఅసం) నుడివిన 
దానికి భావం.” (ఇబు ఇ) మాటు, మిష్కాల్‌. లీ 


62. పండితులమని చెప్పుకునేవారికి కనువిప్పు కలిగించే వాదీసు! 


63. పేరుప్రతివ్టల కాంక్ష అయినా, నలుగురిమెప్పు పొందాలన్న ఆశ అయినా, 
ప్రజల మధ్య రాణించాలన్న కోరిక అయినా చిత్తశుద్ధి లేకపోవడాన్ని సూచిస్తాయి. 
చిత్తపుద్ధే లేకపోతే పుణ్యఫలాపేక్ష నిరర్థకం! అందువల్ల అసలు ద ఎప్రీలో నిత్యం పరలోక 
సాఫల్యం, ప్రభువు మన్నింపు, ఆయన ప్రసన్నతలే ఉండాలి. 


64. [ప్రాపంచిక సిరిసంపదల్ని (గ్రహించడానికి ధర్మ వివేచనను (గ్రహించిన మేధావి 
వర్గం పాలకులకు చేరువయినప్పుడు ధనసామ(గితోపాటు పాపపు మూట తప్పక 


50 (ప్రవక్త ప్రవచనం 


సల టా! రష ప్‌ | పరేత్త్ర మయ లు! తాగ 
మ | 


యం సరు ర టకం ప్రవ హస 
టా ర న GS దం న్‌ 


wes he se న్‌ా మి యషదరిషు పతా. 


ట్ర దుం కట్‌ ధ్ర కద! 
Mies rol El ass 531 రో త్రజు! 


65. హ్మజత్‌ ఇబ్బు మస్‌ఊద్‌ ఉల్తేఖిస్తూ ఇలా అన్నారు: “విద్వాంసులు 
విజ్ఞానాన్ని పరిరక్షించినట్లయితే, దానికి యోగ్యులయిన వారి కొరకే దాన్ని 
(ఆ వర్మపసాదాన్ని) వినియోగించి ఉన్నట్లయితే వారు తమ కాల 
(పజలకు నాయకులు, మార్గదర్శకులు అయ్యేవారు. కాని వారు దాన్ని 
(వాపంచికులయిన వారికొరకే వినియోగించారు - తమకూ వాతి 
(ప్రపంచంలో నుండి కొంత భాగం ప్రాప్తం కావాలని. (పర్యవసానంగా) 
ఇలాంటి విద్వాంసులు (ప్రపంచ (పజల దృష్టిలో హీ నమయిపాయ్యారు, 
నేను మీ ప్రవక్త(సఅసం) (పబోధించగా విన్నాను. “ఎవరయితే సకల రకాల 
వ్యధల, దుఃఖాలకు (పతిగా కేవలం పరలోకపు బాధను తన దృష్టిలో ఉంచు 
కుంటాడో అతని (పపంచ ఆవేదనలన్నింటినీ ఆదుకోవడానికి స్వయంగా 
అల్లాహ్‌ ఒక్కడు సరిపోతాడు. కాని మరెవడయితే (పాపంచిక చింతలతో, 

దుఃఖాలతో వికల మనస్కుడవుతాడో అతడు (ప్రపంచంలోని ఏ అగాధంలోపయి 
నాశనమైనా అల్లాహ్‌కు ఎలాంటీ చింత ఉండదు.” (ఇబ్బుమాజు ౨ 


CL es es eet 
పరిగ్రహిస్తారని ఈ హదీసు బోధిస్తోంది. ధర్మ వేత్తలు శ్రీ మంతులకు దూరంగూ 
ఉండడమే శ్రేయస్కరమని దాని ద్వారా తెలుస్తోంది. 

“ధర్మాని ఎ దూరంగా” ఉంచడమంటే, శీ మంతులు చేసే చెడుగు ప్రభావం తము 
ధార్మిక స్థితిపై పడకుండా జాగ్రత్తపడటం . మాట. ఇది సాధ్యపడదని, శ్రీమంతు అ 
దుష్ప్రభావం ధర్మవేత్తలపై తప్పకపడుతుందని వాదీసు చెబుతోంది. 


65. విద్వాంసులంటే ధార్మిక జ్ఞానార్హన చేసిన వారు అని అర్థం. జనసామాన్యం 


ధార్మిక విద్యాబోధన 51 


Gs యాస మడ OS OE OEE ప్రత uw 
JG రకము! ఉద aA May 
pains nar Pea 


యూ. en క్ట aa Re Uns Bue 


Pad 


Soa 


66. అబూహురె రా ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఇలా బోధించారు, “అల్లాహ్‌ను “జాబ బల్‌ హుజ్‌ నుండీ రక్షణను అర్థించండి” 
అక్కడున్నవారు, “దైవ సందేశహరా, జుబ్బల్‌ హుజ్‌ అంటే ఏమిటీ?” 
అని అడిగారు. “అది నరకంలో ఒక లోయ, దాన్నుండి స్వయంగా నరకమే 
రోజుకు నాలుగు వందలసార్హు రక్షణను కోరుకుంటుంది.” అని బదు 
లిచ్చారాయన. అప్పుడు తిరిగి అడిగారు (ప్రజలు, “అందులో ఎవరిని 
పడవేస్తారు?” అని. ఆయన ఇలా సమాధానం పలికారు, “తమ ఆచరణలను 
(పదర్శిస్తూ తిరిగే విద్వాంనులకు.” ఇది . తిర్మిజిలోని ఉల్లేఖనం, 
ఇబ్బుమాజాలోని ఉల్లేఖనంలో ఇంకా ఇలా ఉందిః “దై వం దృష్టిలో అత్యంత 
హేయమయిన విద్వాంసులు, సమకాలీన అధికార పీఠాల చుట్టూ (ప్రదక్షిణలు 
చేస్తూ ఉండేవారు” అని ఉంది. “ముహారిబీ ( ఓ హదీసువేత్త) (పకారం అధి 
కారులరకే దౌర్హన్యపరులయిన పరిపాలక వర్గం అని భావం. (మిష్కాత్‌+ 





అనుసరించడానికి వీలుగా ఉలమా (పండిత వర్గం) అందుబాటులో ఉండాలంటే వారు 
అధికారులకు దూరంగా ఉండటం అవసరం. ధర్మవేత్తలు ప్రజలకు చేరువగా ఉండి 
వారికి ధర్మావగావానలో సహాయ సవాకారాల నందించినంతకాలం (ప్రజలు వారిని గౌర 
విస్తారు, ఆదరిస్తారు. అలాకాక ఉలమా అధికారులకు దగ్గరయితే వారు చేసే 
కుచేష్టలకు అడ్డుచెప్పే నై వె తిక సాహసాన్ని కోల్పోతారు. తద్వారా ధర్మవిరుద్ధ కార్య 
కతా ల చేసినప్పటికీ 'దౌర్జన్యపరులయిన అధికారులు, సంపన్నులు సమాజంలో 
ఉన్నత స్థానం అధిష్టించే ఉంటారు. ఆలాంటి వారిని, వారి అండనుండే పండితుల్ని 


Dah ము! తోడు! cE FR GIO (46) 
సతు (లళు-2 హుం SIS UE 
ర 3 Se ఆ త BRR 4... నా 
LETC ELS టు స్రష్ట] శీర! 
(గ్రరు గ లో [Las 
67. దెవసందేశహరులు (సఅసం) (పవచించారుః “ధర్మం అపరిచిత పరి 


స్థితుల్లో | పారంభమయింది. తిరిగి ఆ అపరిచిత పరిస్టితు లే పునరావృతమవు 
తాయి. ఆనాటి “అపరిచితులికు శుభవార్త! శుభాకాంక్షలు!! (తిర్మిజీలోని 
ఓ ఉల్లేఖనంలో ఇంకా ఇలా ఉందిః) “ఆ అపరిచితులు ఎవరంటే, నా తరు 
వాతనా సం(పదాయాల్లో (పజలు కల్పించిన చెడులను సంస్కరించేవారు.” 
(ముస్టీమ్‌, మిష్కాల్‌ , అబూవాలరై రాం 


సామాన్య ప్రజలు ముఖతః ఏమీ చెప్పలేకపోయినా వారిపట్ల గౌరవాభిమానాలు 
మటుకు కలిగి ఉండరు. ఏ సమాజంలోనై తే ధర్మవేత్తలకు (ప్రజల్లో విలువలేకపోతుందో 
ఇక ఆ సమాజం ధార్మికంగా బాగా పతనమయిపోతుందన్న విషయంలో ఎలాంటి 
సందేవామూ లేదు. ఇడీ హ(జత్‌ ఇబ్బు మస్‌ఊద్‌ గారి ఉల్లేఖినానికి భావం. ఇకపోతే 
ప్రవక్త మహనీయులు (సఅసం) నుడివిన దాని భావమేమంటే, మనిషి “ప్రపంచం ఎలా 
గడుస్తుంది, (ప్రపంచ సౌఖ్యాలు ఎలా |పాష్తమవుతాయి' అని చింతకు లోనయి అదే 
బాధలో కుమిలి సోతే దె వం అలాంటి వ్యక్తిని - సరే నీవే నీ ప్రపంచాన్ని నిర్మించుకొమ్మని 
వదిలేసి తన అండ, నీడను ఉపసంవారించుకుంటాడు. దానికి బదులుగా ఏ వ్యక్తి 
అయితే తన పరలోకం ఎలా రూసొందుతుందో, పరలోక సాఫల్యాలు ఎలా లభిస్తాయో 
అని చింతిస్తూ వాటీక్రై పరితపిస్తాడో అలాంటి వారి [ప్రాపంచిక బాధలను దూరం 
చెయ్యడానికీ దైవం ముందుకు వస్తాడు. వారి అవసరాలను తీర్చుతాడు. అందువల్ల 
పండితులయినా, సామాన్య జనులయినా ప్రపంచంలోనే నిండా మునిగిపోకుండా శక్తీ 


మేరకు (ప్రపంచంలో కృషి చేసి ఫలితం దై వానికి వదిలేసి పరలోక చింతనలో 
లీనమవ్వాలని ఈ వాదీసు బోధిస్తోంది. 





66. ధర్మవేత్తలు తమ ధర్మనిష్టను (ప్రదర్శనాబుద్ధితో ఆచరిస్తే వారి గతి ఏమవుతుందో 
ఈ వాదీసు తెలుపుతోంది. అయితే ఇది కేవలం ధర్మవేత్తలకే వర్తించదు. ధర్మవేత్తల్ని 
పెర్కొనడానికి కారణం వారు ధార్మిక విషయాల్లో మార్గదర్శకులు అవడం చేత, 
వారిని చూసి ఇతర ప్రజలు కూడా ధర్మావలంబనలో వారి పోకడలనే అనుసరిస్తారన ఎ 


ధర శ్రసంన్హాపన తు 


పష | 
Bo a 
[= i 3 MONE నే 
ణా గో స్‌ | 
chy, త ఏ! ) JAE (ళో ఆ దశ 


(Piel 


68. అబూహురైరా (రజి అల్లాహు అన్‌ హు) ఉల్లేఖనం (పకారం, (పవక్త 
మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారు: “ఎవరయితే నా అనుచర 
సంఘం ( ధార్మికు ఉపదవానికి గురయినపు ప్పుడు నా ఆదర్శాన్ని గీ (సున | త్‌ ను) 
పటీషంగా పాటిసాడో ఆతనికి వంద షహీ దుల (అమరగతుల) పుణ్యఫలం 

స్తుంది.” (బై వాక్సీ మిష్మాల్‌) 


KOEI (44) 


నా య 


జవత త NIE Eth 


1లో ల్‌ 


oR 
శ 
G- 
\ 
' 
GN 
స 
గ్త్‌ 
Cr 
గ్‌ 
లా 
Cs 
గ్‌ 
వ 


(౧! లోలో దీ! చోటా! 


యదార్థం మాత్రమే. ఈ వాదీసులోనూ చివరి మాటల్లో అధికార వర్గానికి చేరువగాఉంటూ 
ధర్మాన్ని సందేహాస దంగా తయారుచేసేవారిని గురించి హెచ ఎరించడం జరిగింది. 


67. ధర్మం (ప్రారంభమయినప్పుడు అది అందరికీ అపరిచితమయిందే. పరదేశీయుత్లి 
ఏ విధంగా పురవాసులు అనుమానాలతో, కుశంకలతో చూస్తారో (పారంభ కాలంలో 
ధర్మాన్ని అవలంబించే వారిని అలాగే చూశారు. అలాగే వారితో ప్రవర్తించారు ఆనాటి 
(ప్రజలు. ప్రవక్త మహనీయులు చెప్పేదేమంటే ఉత్తాన పతనాల దశలన్నీ ముగిశాక ఓ 
కాలంలో నిజధర్మాన్ని దాని అసలు రూపంలో ఆచరించేవారు తిరిగి ప్రజల మధ్య 
అపరిచితుల్లా పరదేశీయుల్లా ఉండిపోతారు. ఆ కాలంలో దైవప్రవక్త నిలబెట్టిన 
ఆదర్శాలను, సంప్రదాయాలను రూపుమాపే ప్రజలు తమకు ఇష్టమయిన రిత్రలో 
వికృతం చేసిన దశలో వాటిని పునరుద్ధరించి సరయిన రీతిలో “ఆచరించేవారే ఆ 
సరికొత్త అపరిచితులు, వారికే ప్రవక్త మహనీయులు శుభవార్తలనందదేశారు. 


68. “సున షా పటిష్టంగా పాటించడం అంటే ఏమిటీ? ఏది ముఖ్యం, ఏది కాదు, 
ఏది ప్రధానం, ఏది అ|పధానం ఏడి ఎక ప్పుడు (ప్రాధాన్యతను సంతరించుకుంటుంది 
అన్న విషయాన్ని సదా దృష్టిలో ఉంచుకోవాలి. షరీఅతలో దేనికి ఏ స్థానం ఉంటే ఆ 
స్థానమే దానికి ఇవ్వాలి. ధర్మంలోని మౌలిక సున్నత్‌లు అడుగంటీపోతూ ఉంటే 


54 (ప్రవక్త ప్రవచనం 


69. హృజత్‌ అనస్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం (పకారం, దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా తెలిపారు: '“పజలు భావిలో ఓ కాలాన్ని ఎదుర్కోబో 
తున్నారు. అప్పుడు వారిలో తన ధర్మంపై సుస్థిరంగా నిలబడేవాడు 
చేతిలో నిప్పుకణిక పట్టుకున్న వానితో సమానమవుతాడు.” 


(తిర్మిజి మిష్కా-త్‌ 
జీ ల చ చ TR > భో 
JU IEEE FE (6) 


క 
టి లి 4g) కః CE వాలని Senn 
వే శీ టాలీ లం rors Ay dm re 


boost ws జ... 


70. హ్మజత్‌ అబ్లుల్లావ్‌ బిన్‌ ఉమర్‌ ఉలేఖించిన దాని (ప్రకారం (ప్రవక్త 
6 3p) 


మహనీయులు (సఅసం) ఇలా నుడివారు: “అల్లాహ్‌ నిర్ణయించిన శిక్షాస్మృతి 
లోని ఒక శాసనాన్ని సంస్థాపించడం దేవుని జనావాసాలలో నలభయి 
దినాలు కురిసే వర్షంకన్నా ఉత్తమమయింది.” (మిష్కాత్‌, ఇబ్బుమాజూ 
ల eC య్‌ న she 


మనం కొమ్మల్ని రెమ్మల్ని పట్టుకు (వేలాడుతూ ఉండడం జరగరాదు. ఇదే జరిగితే 
అంతకంటే ఆవివేకపూర్ణమయిన కార్యం మరేది కాగలదు. 


69. ధర్మాన్ని అవలంబించడం అంత (ప్రమాదకరం ఎలా కాగలదు? ఆలోచిం 
చవలసిన విషయం. ఇక్కడ ధర్మం అంటే దాని విస్తృత భావానే ఎ ఉద్దేశించడం జరి 
గింది. ఆ భావంలో ధర్మం జీవితపు సమస్త రంగాలకు వ్యాప్తమయి ఉంటుంది. 
అలాంటి విస్తృత భావంలో ధర్మోన ఏతి జరుగుతూ ఉంటే ధర్మధిక్కారశక్తులకు, ధర్మ 


ఉల్లంఘన శక్తులకు కంపరమెక్కుతుంది. అవి విజృంభించి ధర్మాన్ని అణచివేయాలని, 


దాన్ని అనుసరించేవారిని తుడిచి పెట్టాలని ప్రయత్నిస్తాయి. కానీ ధర్మమంటే ఆ భావం 
కాకుండా కేవలం ఆరాధవా నియ 


మాలు ఆచార వ్యవహారాల వరక్షే ధర్మాన్ని పరిమితం 


చేస్తే ఏ మిథ్యాష్తికీ కనుబొమలు కూడా ముడీపడవు. దానిని అనుసరించే వారికి ఏ 
ఆపాయమూ ఎదురవదు. 


70. శిక్షాస్మృతిలోని శిక్షలు దాదాపు అన్నీ మానవుల హక్కులకు సంబంధించిన 
అతి[క్రమణలకే వర్తిస్తాయి. మానవ సమాజంలో శాంతిభద్రతలు సర్వసామాన్యం 
కావాలంటే వాటిని అమలుషరచడం ఎంతో అవసరం. అవి లేకుండా కేవలం భౌతిక 


అవసరాల పరిపూర్తి వల్ల ప్రయోజనం సంపూర్ణంగా ఒనగూడదు. వర్షాన్ని భౌతిక 
ఆవపరాలకు (ప్రతీకగా తెలపడం జరిగింది. 


ధర శ్రసంన్హాపన 5౨ 


LRM Oc UE asdf ఆ 
FLO LIDAGAT ) - PE 9 gue రూ డ్రమ్ము ద్ర! 
(GLU gy 
71. “దుర్మార్గంతో, దౌర్దన్యంతో నిండిన (పభుత్వాధికారం సమక్షంలో 
సత్యవాక్కును పలకడం అత్యున్నతమయిన జిహాద్‌” అని మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) పలికినట్లు అబూ సయీద్‌ ఉల్లేఖించారు. 
(మిష్కాాల్‌, తిర్మిజి, అబూదావూద్‌, ఇబు మాజా 


నే 


Par రయం త్‌ ద్రవ బశ అని 
As Meee రక గక 65లో లక 
PDD ogy Ey డవ ఈక బన రిక" 
(pra లో- యాలో! 
72. హ్మజత్‌ అబూ సయీద్‌ ఖుదీ ఉల్లేఖనం (పకారం బోధక (శ్రేష్ణలు 
(సఅసం) ఇలా ఉపదేశించారుః “మీలో ఎవరు చెడును చూసారో వారు 
దాన్ని తన చేత్తో ఆపాలి. అంత శక్తి లేకపోతే నోటితో, అదీ సాధ్యం కాకపోతే 
హృదయంతో ఇది విశ్వాసంలో అత్యంత హీనమయిన స్థాయి.” 
(మిష్కాల్‌, ముస్తీమ) 


71. ఈచిన్న వాక్యంలో దౌర్జన్యాన్ని ఎదిరించే ప్రాముఖ్యాన్ని, ఈ చర్యకు ధర్మం 
లో గల స్థానాన్ని విశదీకరించడం జరిగింది. దుష్టుని ఎదురుగా నిలబడి నీవు దౌర్జన్యం 
చేస్తునా వని చెప్పడం సామాన్య విషయం కాదు. (ప్రాణాలకు తెగించినవారే ఆ 
సావాసం చెయ్యగలరు. జిహాద్‌ అంటే ప్రాణాలను పణంగా పెట్టి ధర్మ సంస్థాపనా కృషి 
చెయ్యడమేగా?! 


72. చేత్తో ఆపడమంటే దాన్ని శక్తీ ద్వారా రూపుమాపడమన్నమాట. అయితే 
చెడును శక్తి ద్వారా రూపుమాపడం ఎలా సాధ్యమవుతుంది? దానికి దై వభక్తిపరాయణతగల 
నాయకత్వం అధికారంలో ఉండాలి. లేకపోతే ప్రతి వ్యక్తి చెడును రూపుమాపాలని 
చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఇక మిగిలేది అరాచకమే. అందువల్ల ఆ పని అధికారంగల 
వారిదే. అయితే అధికారం వివిధ పరిధుల్లో వివిధ కేంద్రాల్లో కేంద్రీకృతమయి 
ఉండటం సాధ్యమే. ఆయా పరిధుల్లో ఎక్కడ అధికారం కేంద్రీకృతమయి ఉంటుందో 
ఆ అధికారంగలవారు మంచివారుగా ఉండేలా చూస్తే వారు చెడును నిర్మూలించడానికి, 
మంచిని అభివృద్ధిపరచడానికి కృషి చేస్తారు. 


(6) 


56 (ప్రవక్త ప్రవచనం 


MS ము మి 4 Ww FEC Peer 2 
రలు జ షురు స ధాం! ధో (4) 
Pw 


Ae wi అ DO Sag? 
ete se ds త్ర ఆమ రప 


GEIS Mi Gh Sd HI 


FET, 
గ్‌ 


బగు SE Ee బలే Ee 
JETT DTS ree eee Mel 
ah SGT ER es Ei 

(గాల త 


\ 
శ 
ళా 
శ 
\ 


i 


73. నోమాన్‌ దిన్‌ బషీర్‌ ఉల్లేఖనం (పకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ప్రవచించారు! “అల్లాహ్‌ (నిర్ణయించిన) శిక్షాస్మృతి విషయంలో 
అలసత్వాన్ని చూపే దానిని కాలరాచేవారి ఉపమానం ఇలా ఉంటుంది- 
కందరు వ్యక్తులు ఓ పడవలో (ప్రయాణం చెయ్యడానికి చీటీ వేసి వారిలో 
కొందరు పై అంతస్టులోక్తీ మరికొందరు (క్రింది అంతస్టులోకి వెళి | 
కూర్చున్నారు. [కిందిభాగంలో కూర్చున్నవారు (పై కి వచ్చి) నీరు తీసు 
కుని పైన కూర్చునేవారిని దాటుకుంటూపోయేవారు. దీని వల్ల పైన 
కూర్చునే వారికి ఇబ ఎంది కలిగి బాధపడేవారు. ఆది గమనించి క్రిందివారిలోని 
ఒకడు గొడ్డలితీసుకుని పడవ క్రిందిభాగాన బెజ్జం చెయ్యడానికి ఉప[క్రమిం 
చాడు. పై వారు అతని వద్దకు వచ్చి, ఏమిటీ వ్యవహారం అని అడగ్గా అతను, 
“మీరేమో మా కారణంగా బాధపడుతున్నారు. నాకేమో నీరవసరమాయొ 
అని బదులిచ్చాడు. ఇక వైవారు అతన్ని వారించి అడ్డుకుంకు వారు 
స$యంగానూ వినాశాన్ని తప్పించుకోగలరు, (కిందివారినీ రక్షించగలరు. 
అలాకాక అతన్ని అతని మానాన వదలివేస్తే వారు స్వయంగానూ నాశన 
మవుతారు, ఇతరుల వినాశానికీ కారకులవుతారు.” (బుఖారి, మిష్కాత్‌. 


73. ఈ ఉపమానం చాలా విస్తృతమయింది. అనేక అర్థాలను, తాత్సర్యాలను 
స్పురింపజేస్తుంది. పై అంతస్తులో ఉన వారంటే సమాజంలో ఉన ఎత హోదాల్లో 
ఉన్నవారని, అధికారం కలవారని భావం. క్రింది అంతస్తువారంలే పాలిత (పజలని, 


థర నె ంన్హాపన 57 


SEEM Ete SUEDE టో (ఉగ్గ) 
SS EC ir? he rea Site CaM pd 
SVU GDL ICE TY! tO) 


CTE Td 


ee) చదు పము! రు! PUI RH 
ఇ కము ర టీ న = యి లంత 
sro) - లమ WIE ముద్ర EON! 


74. హ(జత్‌ ఆయిషా (రజి అల్లాహు అన్‌ హా ఇలా ఉల్లేఖించారు, “ప్రవక్త 
మహనీయుల(సఅసం)కు రెండు కార్యాల్లో దేన్నయినా ఒకదాన్ని అవ 
లంబించవచ్చని దై వం అధికారం ఇచ్చినప్పుడల్లా ఆయన రెంటిలో సరళ 
తరమయిన కార్యాన్ని- అది పాపపు కార్యం కాకపోతే- ఎన్నుకునేవారు. ఒక 
వేళ అదిపాపపు కార్యమైనట్లయితే (పజలందరికన్నా అధికంగా దోనికి 
దూరంగా ఉండేవారు. దైవ (ప్రవక్త (సఅసం) వ్యక్తిగతంగా ఎన్నడూ (పతీ 
కారాన్ని తీర్చుకోలేదు. కాని దేవుని శిక్షాస్మృతి భంగమయినప్పుడు 
ఆయన అల్లాహ్‌ '(పసన్నతకై (ప్రతీకారం తీర్చుకునేందుకు ఉద్యుక్తు 
అయ్యేవారు.” (అల్‌ అదబుల్‌ మఫద్‌) 





సామాన్య మనుషులని అర్థం. సామాన్య (ప్రజలకు కావలసిన నిత్యావసరాలను 
అందజెయ్యడంలో “పై” వారు విఫలురయితే “క్రింది వారు శాసనోల్లంఘన చర్యలకు 
పాల్పడి, తిరుగుబాటు ఎ ఖరులనవలంబించి ఎఎత్తం నమాజాన్నే నటట 
ముంచివేసేందుకు సిద్ధమవుతారని దీన్ని సామాజిక దృక్పథంతో అర్థం చేసుకోవచ్చు. 


అలాగే ధార్మికంగా చూస్తే ధర్మజ్ఞానం కలవారు, ఆ విషయాల్లో సరయిన అవగావాన 
లేనివారికి తమ జ్ఞాన సంపత్తిని పంచి పెట్టకపోతే క్రిందివారు అధర్మపు కార్యకలాపాలకు 
పాల్పడతారని, వారిని వారించి సన్మార్గాన పయనింపజే సే బాధ్యత “పై వారిదే'నని, అలా 
చెయ్యకపోతే వీరూ వారూ అందరూ కలసి సర్వనాశనమయిపోతారని కూడా దీనికి 
భావం వర్తిస్తుంది. ఈ భావాలను అర్థం చేసుకుని తదనుగుణంగా మసలు కోవడం 
మనందరి కర్తవ్యం. 

74. “ధర్మం సులువయినేది' అని మరో చేట ప్రవక్త మవానీయులు సెలవిచ్చి 
ఉన్నారు. ఆయన స యంగానూ తన అనుయాయులకు సులువయిన బాటలో నడ 
వమని బోధిస్తూ తానూ దాన్ని అవలంబించి చూపారు. అయితే ఎంత సులువయినష ్పటికీ 


58 ప్రవక్త (ప్రవచనం 


స 


య ము రము రర దోర క కక శో టో అది) 


sre ని 


క 
d SUE డక “4 పవనము! డ్రం యో 


హయం! య. 
Te ee UE 1. 


త లో 


తభ తాం [మలం పతా తత లోతే 
IPD [ము ఖా Ben 


75. హ్మజత్‌ అబూహురై రా ఉల్లేఖించారు, “ఒకసారి మేము విధి (వాతను 
గురించి వాదోపవాదాలు జరుపుకుంటూ ఉండగా దైవ సందేశహరులు 
(సఅసం) అటుగా వెళ్ళారు. ఆగ్రహం వల్ల ఆయన ముఖం ఎ(రబడింది —- 
చెంపలు దానిమ్మ గింజల్లా ఎరుపెక్కాయి. “ఈ వాదనలు చెయ్యాలని 
మీకు ఆదేశమివ్వడం జరిగిందా? నా ఆవిర్భావానికి ఉద్దేశ్యం ఇదేనా? మీకు 
పూర్వంవారు నాశనమవడానికి కారణం, ఈ విషయంలో వాదోపవాదాలు 
జరపడమే. నేను మీకు తాకీదు చేస్తున్నాను, గట్టి తాకీదు చేస్తున్నాను, మీరు 
ఈ విధి విషయంలో వాదోపవాదాలు జరపడం మానుకోండి” అని 
ఉపదేశించారు.” (తిర్మిజీ మిష్మా_ల్‌) 


పాపపు పని అయినా, పాపపు పనికి చేరువయ్యే పని అయినా చెయ్యరాదని కూడా దీని 
ద్వారా బోధపడుతుంది. “సులువు అన్నది ధర్మపరిధిలోనే అని మరువరాదు. 


రెండవ విషయం ఏమిటంటే విశ్వసించినవారు ఎన్నటికీ తమ స్వంత విషయాల్లో 
పగతీర్చుకునే విధానానికి పాల్పడరాదు. అయితే ధర్మ మార్గాన దైవ శాసనోల్లంఘన 
జరిగినా, దైవ ధర్మాన్ని కాలరాచే పద్దతులు ప్రజలు న భరించి సై రణ 
వహించడం సవానం అనిపించుకోదు" ఆ సవానం (ప్రశంసనీయం కాదు. ధార్మిక విష 
యాల్లో, ధర్మం నిరాదరణకు గురవుతున్న సందర్భాల్లో ఆ అధర్మపు చర్యల్ని 
ఎదిరించడమే దైవ (పితికి కారణమవుతుంది. అయితే అది కూడా ధర్మ పరిధుల్లోనే 
జరగాలి. 


75. ఏ విషయాలయితే ప్రయోజనకరమయినవో మరే విషయాలయితే మనిషి 
తెలుసుకోవడం వల్ల అతని జీవితం బాగుపడుతుందో, ఏ విషయాలయితే అతని జ్ఞాన 
పరిదికి అందుబాటులో ఉంటాయో వాటికై కృషి చెయ్యడమే మంచిది. అలా కాక 


ధర శ్రసంన్హాపన 59 


మము రోడ రజి ల యు] క రృ పద్‌ (20) 


> సే Ee AIG A MIC a EPRICE గ 

SE FPSO OG NSIT EE కమలం 

రం భల, వు న య Bolt 

WIE) IIE EE I ముర బడు లాయ ర్య 
లో 1 


ట్ర 2 tr Pa TT ihe 
(gta) SELENE EG 0 గటు] 


76. ముజాహిద్‌, అబ్బుల్లా ద్వారా ఉల్లేఖించినదాని (పకారం, (పవక్త మహ 
నీయులు (సఅసం) ఇలా బోధించారు: “ఏ వ్యక్తీ తన గృహస్సులను 


(<a 


మస్టిద్‌ కు రాకుండా వారించరాదు” ఇది విన్న అబ్బుల్లా (బిన్‌ ఉమర్‌) 
కుమారుడాకడు ఆయన (తన తండి)తో, “మేము వారిని తప్పక వారి 
స్తాము” అని పలికాడు. దానికి అబ్బుల్లా “నేను నీకు దైవ (ప్రవక్త హదీసును 
వినిపిస్తే నీవీ విధంగా పలుకుతావా?” అని ఆ(గ్రహించారు. ఉల్లేఖన కర్త 
(ముజాహి ద్‌)చెపి ్పనదాని (ప్రకారం ఆ సంఘటన జరిగిన తరువాత హజల్‌ 
అబ్బుల్లా చివరి శ్వాస వరకు తన కొడుకుతో మాట్లాడలేదు.” 


(మున్నదట్‌ ఆహ్మాద్‌ - మిష్మా_ల్‌) 


SNC SCG MLW En Br ie 
WE ATR 7 Ce Ce (£2) 

లద [ఈడ గో ww Ped 4 sie a ss దడ ల ఆంటే 
౮కా!లిట రు! ఆరాక పయ యయా యాం భమ 


క 


\ 


త్త జో 


గ్లో జో లో | paw ' గ్గ ఉన 
SEMEL FEI దర ర్రళ త్‌ 


77. హ్మజత్‌ అలీ ఉల్లేఖనం: “ప్రవక్త మహనీయులు ఒకసారి (పయాణంలో ' 
కొందరు [పపజలకు సమీపంగా వెళ్ళారు. వారిలో ఒక వ్యక్తి శరీరాన పసుపు 
వన్నె సుగంధ [ద్రవ్యం ఏదో పులుముకున్నాడు. ఆయన (సఅసం) ఆ 
(పజల్ని చూసి సలామ్‌ చేశారు. అయితే ఆ వ్యక్తిని దాటిపాయ్యారు. ఆ 
వ్యక్తి “మీరు నన్ను ఉపేక్షించారే” అని పలికాడు. దానికి ఆయన, “అతని 
రెండు కళ్ళ మధ్య నిప్పు కణం ఉంది” అని సెలవిచ్చారు. (మిష్మా_ల్‌) 
పను టను. ees eee CU" SOG 


ఇతరత్రా శక్తీ సామర్థ్యాలను వెచ్చించడం వృధా ప్రయాస తప్ప మరేమీ కాదని ఈ 
వాదీసు బోధిస్తోంది. 


60 (ప్రవక్త ప్రవచనం 


5550353 క రత EI PS EMI PEE టన 
ఇ! | . ఖర సు అల 
(64లో Plo oy ట్రే! 


78. అబ్బుల్లాహ్‌ బిన్‌ అ[మ బిన్‌ ఆస్‌ (రజిఅన్‌ ) ఇలా తెలిపారు: “తాగు 
బోతులు రోగ గస్తులయితే వారి పరామర్శకు వెళ్ళకండి.” 
(ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 


SE wb GE Bl UE EF) 

ఉక రర దగ మటు 

oY) AB YS BTS Gs gts ey 
(PU jlo 


79. హృజత్‌ ఆయిషా ఉల్లేఖనం (పకారం, ఆమెగారి ఇంట్లో నివసించే 
కొందరు అతిధుల వద్ద “చెస్‌” లాంటి (గళ్ళ జూదమాడే) ఆట పావులూ 
ఇత్యాదిఏ ఉన్నాయని ఆమెకు తెలిసింది. వెంటనే ఆమె వారి వద్దకు 
మనిషిని పంపి, “మీరు ఈ జూదపు సామ|గిని బయటికి విసిరివెయ్యకపోతే 
నేను మిమ్మల్ని నా ఇంటిలో ఉండనివ్వను' అని చెప్పి పంపారు. ఇంకా ఈ 


విషయంలో వారికి బాగా చివాట్లు పెట్టారు. (అల్‌ అదబుల్‌ మట్‌ 
నలప ల టా న 
76. ధర్మానికి భిన్నమయిన విషయాల్లో మంకుతనంతో, మొండిగా వ్యవవారించేవారి 
పట్ట నిరసన ప్రదర్శించడం వారి ఎడల తమ అయిష్టతను వ్యక్తపరచడం విశా నసానికి 
ప్రతీక. అలాంటి వారు సాంత సంతానమయినా వారిని సయితం దూరముంచడమన ఎది 
గొప్ప ధార్మిక వై తన్యాన్ని సూచిస్తుంది. 

77. మూలం (వాదీసులో ఆ రంగుకు “ఖలూక్‌ొ అన్న పదం ప్రయోగించడం 
జరిగింది. కుంకుమ పువ్వు కలిపిన ఓ అత్తరును ఖలూక్‌ అనంటారు. దాని రంగును, 
ఆ అత్తరును ప్రవక్త మహనీయులు ఇష్టపడేవారు కారు. దీని ద్వారా తెలిసే మరో 
విషయమేమిటంటే, ఓ పని మంచిది కాదని తెలిసీ ఎవరైనా దాన్ని చేస్తూ ఉంటే 
దానిపట్ల అయిష్టతను కనబరచడానికి వారితో సాధారణ సంబంధాలు కలిగి ఉండకపోవడం, 
యోగక్షమాల పరామర్శను మానుకోవడంలో తపు ఎలేదు. 


ధర్మసంస్జాపన 61 


wi SE bE le Sa టూ 
తం ఉమ డోర్‌! మూ heh JAI 


> 
లలో 


లా ree Sle రోలు ప్‌ంట టక లత జూ BLES 


తో 


ప్ర కంపు men వక్ర రకరకా 


శ 
(౧0 ఆలీ! ను అ[లుపో! ఆలలీ!ఆ[ _ఈట్రు త్రో స్స ఫడు! 


2 
80. హ్మజత్‌ ఉమర్‌ (రజిఅన్‌) సేవలో ఉండే “అస్తం” ఉల్లేఖించారు, 
“మేము హృజత్‌ ఉమర్‌ (రజిఅన్‌)తోపాటు సిరియా వెళ్ళినప్పుడు 
అక్కడ ఒక ఊరిలో ఆ ఊరి పెద్ద ఉమర్‌ (రజిఅన్‌) వద్దకు వచ్చి, 
“అమీరుల్‌ మూిమినీర్‌,” నేను భోజనం తయారుచేయించి సిద్దంగా 
ఉంచాను. మీరున్నూ, సహచరు లున్నూ నా ఇంటికి రావాలని, భోంచెయ్యాలని 
నా కోరిక, దీనివల్ల న్లో కార్యనిర్వ హణలో బలం చేకూరుతుంది, నాకు 
గౌరవపరచినట్లూ అవుతుంది. దానికి ఉమర్‌ (రజిఅన్‌), “మేము మీ 
ఆరాధనాలయాల్లోకి (పవేశించలేము. అక్కడ బొమ్మలూ (విగ్రహాలు) 
ఉంటాయి అని బదులిచ్చారు. 


నీలో లో భి 1 
As ale ab 241 3s cree వ 
ss వ క D Pr లో ఓటి “a రసు షై నె న 
లో భో 4 శ ళీ 7 ణ్‌ లోలో ళీ i me 
యప్‌ ses భ్రమ! Ee Es దం మ hs Fs 


ds, న. ye pe Se aE 





78. మానవత రీత్యా అందరినీ పరామర్శించవలసిందే, కాని సమాజంలో అనేక రుగ్మ 
తలకు కారణమయిన మద్యపానాన్ని [ప్రాణ సమానంగా భావించి జీవించేవారి పట్ల 
అయిష్టతను, నిరసనను తెలపడం కూడా అంతే అవసరం. అపరాధుల్ని క్షమించే 
ఆధునిక కాలపు “ఉదారి బుద్ధి సమాజానికి వినాశకరం అని మరువరాదు. 

79. దుర్‌ వ్యసనాల పట్ట గల అసహ్యతను, ఏవ్యాభావాన్ని, మంచిని (ప్రేమించే 
వారెవరూ ప్రకటించకుండా ఉండలేరు. బజారులోనో మరెక్కడో ఉనా ఎ ఆ వైపునకు 


62 (ప్రవక్త ప్రవచనం 


81. హజల్‌ అబూహురైరా ఉన్లేఖినం (పకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “అంతిమ కాలంలో, దౌర్హన్యపరులయిన 
నాయకులు, అత్యాచారులయిన పరిపాలనాధికారులు, నిజాయితీ లేని 
న్యాయమూర్తులు, అబద్దాలు పలికే ధర్మవేత్తలు పైకి వస్తారు. మీలో 
ఎవరయితే అలాంటి కాలాన్ని చూస్తారో వారు, వారి పన్నులు వసూలు 
చేసే అదికారాని గొని వారి నాయకత్వాన్నిగాని, వారి పరిపాలనా వ్యవస్థలో 
కీలకమయిన పదవినిగాని స్వీకరించరాదు.” (ఆల్‌ మోజము” న్ఫృగీర్‌) 


క. pe MME dG ౮6 ల el Fear 
న. JE Csr Pewee 


rie te ట్రైనీ టం 


82. మహ్మాపవక్త మహనీయ ముహమ్మద్‌ (సఅసం) ఇలా బోధించారని 
ఇ[బాహీమ్‌ బిన్‌ మైసర ఉల్లేఖించారు, “ఎవరైతే బిద్‌అత్‌ చేసేవాణ్ణి 
గౌరవిస్తాడో అతను ఇస్లాంను పడగొట్టడంలో సహాయపడినవాడవుతాడు.” 

(మిష్కాల్‌ 





పోవడానికీ ఇష్టపడరు సున్నిత మనస్కులు. వాటిని సహించడం, భరించడం, పైగా తన 
ఇంటిలోనే వాటేకై చోటు కల్పించడం ఏ మాతం సవానం, ఇతరుల అభిప్రాయాల 
గౌరవం అనిపించుకోదు. వాజల్‌ ఆయిషా చర్య దాన్నే సూచిస్తోంది. 


80. వాజ్రత్‌ ఉమర్‌ (రజిఅన్‌) కాలంలో ఇస్లామీయ పరిపాలన క్రింద వచ్చిన 
సిరియాకు ఉమర్‌ ( రజిఅన్‌ వెళ్ళినప్పటి సంఘటన అది. ప్రభుత్వానికి లొంగిపోయిన 
ప్రజలు తమ మతాచారాలను, వాటి ప్రకారం తమ వ్యవహారాలను నిర $హించేందుకు 
అనుమతి ఇవ్వడం జరిగింది. తాను ఇస్లామీయ (ప్రభుత్వాధినేతగా ఏ చర్య తీసుకున్నా, 
ఏ పని చేసినా అందరికీ అదో దృష్టాంతమవుతుందని, ఉన్నత స్థానాన ఉన్న వ్యక్తి 
జాగ్రత్తగా ఆదర్శవంతంగా ప్రతి అడుగూ వెయ్యవలసి ఉంటుందని వాజత్‌ ఉమర్‌ తన 
మాటల వల్ల తేల్చి చెప్పారు. మరో విషయం ఏమిటంటే మనిషి అధికారం లేనపు ఏడు, 
తన మాట చెల్లనప్పుడు కొన్ని అనివార్య సందర్భాలను, మాటలను పనుల్ని 
సహించినా, మాటచెల్లే అవకాశం ఉన్నప్పుడు ఎలాంటి రాయితీలకు, వినాయింపులకు 


ధర్మసంస్థాపన 63 


కు wiih బ్‌ ఓ “ బోలో 7 A MN 
As ade aul జు! మం ఆఆ dU Be GI (ar) 
నే ఎల్‌ టం నవి వరదలో ¢ 12) 
RTs a. 4? PEED NY ఉడీ టు అ ప్రసవ దుల లో 
Par SCs . 
వో. లో 
ల... 


83. హ్మజత్‌ అబూహురై రా (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహ 
నీయులు ఇలా (పబోధించారుః “ఎవరయితే పోరాటంలో పాల్లానరో, 
దాన్ని గురించి తన మనసులోనయినా అనుకోరో అలాంటివారి చావు 
'నిఫాక్‌” శాఖల్లో ఒకదానిలో సంభవించినప్పే,” (ముస్త్రిం - మిష్కాత్‌ు 


వ ఏ రడ రర లహ లొ! తంల 
REE As ea Os SONGS gE 
Ail 3 


84. హ్నజత్‌ ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం, (పవక్త మహ 
నీయులు ఇలా నుడివారుః “రెండు నయనాలు నరకాగ్ని నుండి భ(దంగా 
ఉంటాయి. ఒకటి, దె వభీతి వల్ల అ(శుపూరితమయిన కన్ను. రెండు, దెవ 
మార్గంలో రేయంతా కాపలా కాసిన కన్ను.” 


తావివ్యనవసరంలేదని, తన మాటపై గట్టిగా నిలబడి ఆదర్శాన్ని నిలబెట్టి అందరికీ 
చూపవలసి ఉంటుందని కూడా దీనివల్ల తెలుస్తోంది. 


81. తుది రోజుల్లొ అంటే ప్రళయానికి పూర్వం అన్నమాట. మంచి వ్యక్తులు, 
విశ్వసించేవారు, దై వ ధర్మానుసారం జీవించాలని కోరుకునేవారు అధర్మమైన పరిపాలనా 
వ్యవస్థలో పదవులు, హోదాలు పొందినట్లయితే వారు కూడా ఆ దుశ్శీలురయినవారి 
అండన ఉంటూ తమ ఆత్మ గౌరవాన్ని, తమ వ్యక్తిగత వుందాను, మంచితనాన్ని 
పక్కకునెట్టి జీవించవలసి ఉంటుంది. ఉన్నత అధికారుల ఒత్తిడి వల్ల లేక వారి 
సవావాసం (ప్రభావం వల్ల లేక వారి ముఖస్తుతికి లోనయి అనేక అధర్మ కార్యాలకు 
పాల్పడవలసి ఉంటుంది. ఆ కారణంగానే మంచివారు వాటికి దూరంగా ఉండాలని 
బోధించడం జరిగింది. 


64 (ప్రవక్త ప్రవచనం 


82. “బిద్‌అతొ అంటే ధర్మంలో లేని విషయాన్ని ధార్మి కమయిందిగా భావించడం, 
అలా ఆచరించడం అని భావం. వాదీసు భావం ఏమిటంటే ఎవరయితే సమాజంలో 
ఇలాంటి కొత్త విషయాలను కల్పించేవారికి గౌరవాదరణలు ఇస్తారో వారు స్వచ్చ 
మయిన ఇస్టామ్‌ సౌధాన్ని పడగొట్టడంలో సహాయపడిన వారవుతారన్న మాట. 


83. ధర్మోన్నతికి, ధర్మరక్షణకు, ధర్మావలంబీకుల రక్షణకు నిరంతర కృషి 
జరపవలసి ఉంటుంది. అప్పుడప్పుడు తీవ సంఘర్షణ జరుగుతుంది, ప్రతీప శక్తులలో 
పోరాడవలసివస్తుంది. విశ్వసించినవారంతా ఆ కృషిలో, ఆ సంఘర్షణలో, ఆ పోరాటంలో 
పాల్గొనాలని ఉవ్విళ్ళూరుతారు. ఇది సవాజమైన కోరిక. అయితే అందరికీ దాని 
అవకాశం లభించడం దుర్లభం. అలాంటప్పుడు కనీసం మనసులోని మనస్సులో ఆ 
కోరిక, అందులో పాల్గొని అవసరమైతే తన (ప్రాణాలను సయితం అర్చించాలన్న 
(ప్రబల కాంక్ష తేలియాడాలి. అవకాశం లభించినా ఆ కృషిలో పాల్గొనకపోవడం, అవ 
కాశం లేకపోతే కనీసం దానికై కోరికయినా జనించకపోవడం ఓ విశ్వాసి స్థాయికి తగని 
స్థితి. అతని విశ్వాసంలో లోపం ఉందన్న మాట, లేదా ఆ వ్యక్తి కపట విశ్వాసాన్ని కలిగి 
ఉన్నాడన్న మాట. కాపట్యం ఎంతో హానికరమయిన రోగం. “నిఫాక్‌ అన్న పదానికి 
కాపట్యం, ద్వంద్వ స్వభావం అని భావం, కాపట్యం ఎన్నో రకాలు. పైన పేర్కొన్న 
కోరిక లేమి ఓ విధమయిన కాపట్యమే. అందువల్ల అలాంటి వ్యక్తి కాపట్యపు ఓ శాఖలో 
మరణించినట్లని పలకడం జరిగింది. కాపట్యం ఏ వ్యవస్థలోనూ గర్లనీయమే. ఇన్టాం 
ప్రకారం, అలాంటి వ్యక్తులకు ప్రపంచంలో ఏమీ జరక్కపోయినా పరలోకంలో వారు 
ఎంతో హేయమయిన శిక్షకు గురికావలసివస్తుంది. దైవం మనందరినీ రక్షించుగాక. 


84. పై హదీసుకు భిన్నమయినది ఈ వాదీసు. ధర్మ సంఘర్షణలో కవలం పవారా 
కాయడం కూడా ఎంతో ఉన్నతమయిన పుణ్యకార్యమని చాటు హదీసు ఇది. అలా 
పవారా కాసిన వ్యక్తీ కళ్ళను నరకాగ్ని సోకదంటే ఆ వ్యక్తి రక్షణ పొందాడన్న మాతు. 
అలాగే, 'దై వభీతి వల్ల అశ్రుపూరితాలయిన నయనాలు” అంటే దై వం పట్ల భయభక్తులతో 
మెలుగుతూ తప్పుచేసిన భావన కలిగి బాధపడే వ్యక్తి అన్నమాట. ఇతనికీ రక్షణ 
పాప్తమయినల్లే. 


4. ఆరాధనలు 


Jase ew! 5 రక VEE Sn 
Ey మస్‌ II IU lS 
హల EM IN PU AI 
COE PAN సశ 
85. హజత్‌ ఇబ్బు ఉమర్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారు, “ఎవరిలో అమానత్‌ 
లేదో అతనిలో ఈమాన్‌ లేదు. మరెవరిలో పరిశుద్దత ఉండదో అతని 
నమాజ్‌ నెరవేరదు. ఎవరి నమాజ్‌ నెరవేరదో అతనికి దీన్‌ (పాప్తం కాదు. 


దీన్‌ లో నమాజ్‌ కున్న స్థానం శరీరంలో శిరస్సుకున్నటువంటిదే” అని 
(ప్రవక్త మహనీయులు బోధించారు. (అల్‌ మో'జుమున్స)గీర్‌ -త్మిబాని) 


స. tar షా. ల ల Slims ఎ శ 
హ్‌ ఉం! టు | రిప లద dE పరప టై! Cay 

ss », లో ళో క్‌ చ చీ టల హ్‌ Po arr 
G2౦ రకు లువ డ్డ 154 SEEN 


0 సడ AL ait లో షట న లల 9 ట్ల టో గ > లోలో 
1 తోయ లం తు ట్ర అతత ఉద టం ద 
Uhre COE EEE కరము! Eel మయి! 
Jd సైగల 


86. హ(జత్‌ అబూహురైరా ఉల్లేఖించారు: “మీ అభి పాయమేమిటో 
కాస్త చెప్పండి. ఒకవేళ మీలో ఎవరి ఇంటి[పక్కనయినా ఓ కాలువ 
(పవహిస్తూ ఉండి అతను (పతి రోజూ అయిదు పూటలా అందులో స్నానం 
చేన్తూ ఉన్నట్టయితే అతని, వేనుపై మలినం అంటూ ఏమైనా 
మిగులుతుందా?” అని దై వ పవక్త (సఅసం) ఓసారి అడిగారు. సహచరులు, 
(స మాతం మలినముండదు” అని విన్నవించుకున్నారు. అప్పుడు 
ఆయన ఇలా బోధించారు: అయిదు పూటల నమాజ్‌ కు ఇదే ఉపమానం. 
అల్లాహ్‌ దీనిద్వారా అపరాధాలను తుడిచిపెడతాడు.” (సహీక్‌ బుఖారి 


66 (ప్రవక్త ప్రవచనం 


fa వ Sere గోర! యా వ యేసే బడా ట్రం 


త టో 


87. అబూహురై రా ఉల్లేఖనం (ప్రకారం: వ మహనీయులు (సఅసం) 
ఇలా అడిగారు: “రమ (పభువయిన అల్లాహ్‌ ఏ విషయాల ఆధారంగా 
అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేసాడో అలాంటి మాటల్ని 
మీకు తెలుపనా?” దానికి సహచరులు “దైవ (ప్రవక్తా తప్పక సెలవీయండి' 
అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారు: “(1)వాతావరణం, 
పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యడం, (2) 
మస్టిద్‌ వెపునకు అధికంగా అడుగులు వెయ్యడం, (3) ఒక నమాజ్‌ 
తరువాత మరో నమాజ్‌ కొరకు నిరీక్షించడం - ఇది రిబాత్‌ తో సమానం.” 

మరో హదీసులో “ఇది రిబాత్‌ తో సమానం” అన్న పదాన్ని రెండుసార్లు 
పలికారు. (ముస్త్రీమ్‌) 


85. “అమానత్‌ొ అనంటే అప్పగింతను భద్రంగా కాపాడి, ఇచ్చినవానికి తిరిగి 
అప్పగించడం అన్నమాట. ఈ అమానత్‌ భౌతిక వస్తువులు, అవసర సామగ్రి మొదలు 
కొని మానసిక, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాల వరకు విస్తృతమయింది. విద్యాజ్ఞానాలు, 
కళానై పుణ్యాలు కూడా దైవం ఇచ్చిన అమానతులు. వాటి సక్రమ వినియోగమే 
వాటిని కాపాడటమంటే. ధర్మ జ్ఞానం కూడా అమానతే. దాన్ని అందరికీ పంచిపెట్టుడమే 
దాని “కాపుదల'. 

“ఈమాన్‌ అంటే ధార్మిక విశ్వాసమని అర్థం. మనిషి తోటి మానవుల పట్ల అమానత్‌ 
దారుగా ఉన్నప్పుడే దైవం పట్లనూ అమానత్‌దారుగా వ్యవవారించగలడు. అదే అతని 
ఈమాన్‌కు ఆనవాలు. 


పరిశుద్దత సగం ఈమాన్‌ అని మరో వాదీసులో ఉంది. పరిశుద్ధతకు ఉన్న (ప్రాముఖ్యం 
ఏమిటో దీనిద్వారా బోధపడుతుంది. శరీరం మాలిన్యాల "నుండి ప్రక్షాళన పొంది 
మలమూత్రాదుల విషయంలో శుద్ధంగా ఉన్నప్పుడే నమాజ్‌ నెరవేరుతుంది. పరిశుద్ధత, 
వుజూ నమాజ్‌కు తొలి షరతులు కదా. 


ఆరాధనలు 67 


Nn సత ర లి రస త్ర టోని 
రర Abt Ged ise Oe ies 
Menu lr de 
టే థి) తుమ ప్రతి | 


88. హజత్‌ అబూ సయీద్‌ లం ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్తమహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు: “ఒక వ్యక్తిని మీరు నియమం, [కమం 
తప్పకుండా మస్టిద్‌ లో హాజరవుతుండగా చూస్తే అతని విశ్వాసం గురించి 
సాక్ష్యం పలకండి. ఎందువల్లనం లే, అల్లాహ్‌ మస్టిద్‌ లను సదా కళ కళలాడే లా 
చేసేవారు, దై వాన్ని, అంతిమ దినాన్నీ | విశ్వసించినవారే అయి ఉంటూరు.” 

(తిర్మిజి మిష్మా_ల్‌) 


మనిషి నమాజే సక్రమంగా నెరవేరకపోతే ఆతనికి “దీన్‌ (ధర్మం)లోని మేళ్ళు ఎలా 
(పాప్తమవుతాయి? 

మొత్తం హదీసు ద్వారా ఓ విషయం విదితమవుతోంది, గమనించారా? ధర్మం లేక దీన్‌ 
(ప్రాపంచిక విషయాల మధ్యనే పరిపూర్ణమవుతుంది - (ప్రపంచానికి దూరంగా కాదు. 
86. అయిదు పూటలా నమాజ్‌ చెయ్యడమంటే దై వాన్ని జ్ఞాపకముంచుకోవడం, 
ఆయన ఆదేశాలున్నాయని, వాటిని సతతం ఆచరించాలని నెమరువేసుకోవడమన 
మాట. తద్వారా సవాజంగానే మనిషి చెడులకు దూరంగా, దై వాదేశాలకు చేరువగా 
మసలుకుంటాడన్నది వాస్తవం. అయితే అచేతనావస్థలో, మొక్కుబడిగా, ఎదో 
అలవాటుగా చేసుకునే నమాజ్‌ వల్ల ఈ ప్రయోజనం ఒనగూడదు. దైవాన్ని 
గుర్తుంచుకుని, ఆయన్ని చూస్తున్నట్టు కాకపోయినా కనీసం ఆయన మనల్ని 
కనిపెట్టుకుని ఉన్నాడన్న ఆలోచనతో చేసే నమాజ్‌ ద్వారా ఈ మేళ్ళు | పాస్తమవుతాయి. 


87. వుజూ చెయ్యడం ముఖ్యంగా చలి కాలంలో ఫజ్ర్‌ నమాజ్‌ వేళ చెయ్యడం 
మహా యజ్ఞంలాంటిది. ఎముకలు కొరికే చలిలోనూ మొక్కుబడిగా కాకుండా పూర్తిగా 
నియమబద్ధంగా వుజూచేసేవారు దైవం పట్ల భయభక్తుల సంపద మెండుగా 
కలవారనడంలో సందేవాం లేదు. అలాగే మస్టిట్‌ దూరాన ఉన్నప్పటికీ అంతవరకూ 
వెళ్ళి జమాఅత్‌తో పాటు నమాజ్‌ చేసే నియమాన్ని పాటించేవారు కూడా 
నిషాపరాయణులనడంలో సంశయమే లేదు. మూడవ అంశం, నమాజ్‌ తరువాత 
తదుపరి నమాజ్‌ కోసం (పతీక్ష చెయ్యడం; ఇది కూడా దైవ భక్తిని సూచించే అంశం. 


68 (ప్రవక్త ప్రవచనం 
Us య 
CE ALi a sud 
Cos 
89. హజత్‌ బురైదా ఉల్లేఖించారు, (ప్రవక్త మహనీయులు ఇలా బోధిం 
చారనిః “ఎవరయితే చీకట్లల్లో మస్టిదు లకు వెళితారో వారికి [పళయంనాడు 


టి 
\ 
GN 
ర్న 
Ee 
గ 
Ee 
f 
is 
\ 
Gr 
(౪ 
౮ \ 


పరిపూర్ణమయిన కాంతి లభించే శుభవార్తను తెలుపండి.” (తిర్మిజు 
Ms Alen! టు! త్రం రత Ig af తాం 


ఇ 
స్మ 


లె ళ్‌ 
శి 


> య స. షే స్ట క క ల్‌ eet జోలీ త శ 
2A ww 2 ica ee “9c | > ఖ్‌. 5 
MSG gel GT ee లీక టల టం) 


Cra we pact లో > AA, rr ye 277 జా లో న యు 
హరయ sd ME భయప మడమ స WD తయ 

/ ఆ ప ఎం ఎ ఓ వ mm క 
(ఈ 1౭2ర FE యు సమన de bs; Sent 


90. హజత్‌ అబూహురైరా ఉల్లేఖనం (ప్రకారం, దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా బోధించారు: పసినారి, దానధర్మాలు చేసేవారి ఉపమానం 
ఇద్దరు వ్యక్తులకు పోలి ఉంది. వారిద్దరూ ఉక్కు. కవచాలు ధరించారు. ఇద్దరి 
చేతులూ రొమ్ము, కంఠం వరకు బంధించబడి ఉన్నాయి. దాతృగుణంగల 
వ్యక్తి దానం చేసినప్పుడు అతని కవచం వదులయి విశాలమవుతుంది. 
పనినారి దానం ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆ కవచం మరింత 
బిగుసుకుపోతుంది. కవచంలోని (పతి వలయం తన స్థానాన అతుక్కు 
పోతుంది.” (ముస్తిమ్‌) 
ఇందులో 'రిబాత్‌ అన ఎ పదం ప్రయోగించడం జరిగింది. రిబాత్‌ అంతే, సత్యాసత్యాల 
మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి 


కాలంలో నమాజ్‌ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో |పాణాలొడ్డి పహరాకాయడంతో 
సమానమని అర్థం. 


88. “అల్లహ్‌ మస్టిద్‌లు' అనంటే అల్లోహ ఆరాధనకై , సజ్జా చెయ్యడానికై నిర్మించిన 
ఆరాధనాలయాలన్నమాట. మస్టిద్‌లను సదా కళకళలాడేలా చెయ్యడమంటే వాటిని 


ఆరాధనలు 609 


డ్రయర్‌ ఉలవ Ah రం మను EE త్రూ (|) 
aT ls eC య Ba che 
Nd DE SEs sie ఆజ లా 


91. హజల్‌ ఆయిషా ఉల్లేఖనం: ఆమె (పవక్త మహనీయులు (సఅసం) 
ఇలా సెలవీయగా విన్నారు. సంపాదనలో జకాత్‌ ధనం కలసి ఉన్నట్లయితే 
ఆ సంపద సర్వనాశనమయిపోతుంది. (మిష్కాల్‌. 


చతు lea J isan 
ప ల అ Pe సరు. 
alt SOLE నస 
92. దైవ (ప్రవక్త (సఅసం) సెలవిచ్చారని హృజత్‌ అబూహురెరా 
ఉలేఖించారుః “ఏ వ్యక్తి అయితే అబదం పలకడాని ్న, అబద్దాన్ని ఆచరించడానీ ) 
(op) వ్‌ | లు 
మానుకోలేదో అలాంటి వ్యక్తిరోజా పాటించి అన పానీయాలు మానుకోవడం 
అల్లాహ్‌కు ని మాతం అక్కరలేదు.” (బుఖారి) 
ప యనక అనామాట 


అలంకరించడం ఎంత మాతం కాదు. వాటి అలంకరణ ఆరాధకులు అత్యధికంగా 
పాల్గానడంలోనే ఉంది. అందువల్ల అయిదు వేళలా జమాఅత్‌ తోటి నమాజ్‌ కొరకు 
మస్టీదుకు వెళ్ళేవారు దాని శోభను పెంచుతారు. దై వభక్తి, పరలోక భీతి లేని మనిషే 
నమాజీ్‌కు [క్రమం తప్పకుండా హాజరవడంలో బాప్యం చూపుతాడు. అదే ఈ హదీసు 
(ప్రబోధం. 


89. నేటి నాగరిక వసతుల గాలి సోకని చోట వీధి దీపాలు లేని పల్లెల్లో ఇషా 
నమాజ్‌కయినా, ఫజ్‌ నమాజ్‌కయినా ఇండ్ల నుండి మస్టిద్‌లకు చీకట్లలో వెళ్ళడం 
చాలా కష్టం. అయితే నేడు ఆ కష్టాన్ని భరిస్తే అంతిమ దినంనాడు మార్గం 
కాంతిమంతమవుతుందని దై వప్రవక్త సెలవిచ్చారు. ఈ శుభవార్తకు అర్లత పాందినవారే 
ధన్యులు. 

90. దైవ సందేశవారులు అతి సున్నితంగా మానవుని మనోమయ జగత్తును 
ఇక్కడ ఓ ఉపమానం ద్వారా చిత్రించారు. సహజంగా దాతృ గుణంగల వ్యక్తీ అయినా 
ఏసినారితనం నిండీనవాడయినా ఒకే వాతావరణంలో ఒకే ఆర్థిక వ్యవస్థలో జీవిస్తుంటారు. 
కాని సహజ లక్షణాల కారణంగా మనిషి ఆంతర్యం స్పందిస్తుంది. దానధర్మాల 
సందర్భం వచ్చినప్పుడు దాతృగుణం కలవాడి చెయ్యి, ఉన్నదానిలో నుంచి నిండు 


70 (ప్రవక్త ప్రవచనం 


చయయ hide! భ్రమ 06 OIE OIE (4) 
37 ల్‌ 


రర క టరు పయ త్వర! తత 
a Pars న య 
93. హ్మజత్‌ అబూహురైరా ఉల్లేఖనం (పకారం (ప్రవక్త మహనీయులు 
ఇలా తెలిపారు: “ఎవరయితే ఈ గృహం (బై తుల్హాహ్‌) సందర్శించి 
నీతిబాహ్యమయిన చర్యలకు, దురాచారం, దుశ్చేష్టలకు లోనవకుండా 
మరలిపోతాడో అతను తన తల్లికి పుట్టినప్ప టిలా (పరిశుద్దుడయి) మరిలాడని 
స్ట (నహీవ్‌ ముస్తీమ్‌) 


గ్ర 
స్మా 
a 
(| 
ఫే 
న్న 


అరం. 
(cn) 


హృదయంతో ఇవ్వడానికి సహజంగానే ముందుకు వస్తుంది. స్వతహాగా పిసినారి అయి 
తెచ్చిపెట్టుకున్న దాతృగుణం గల వ్యక్తి చెయ్యి సవాజంగానే ఏడుస్తూ ఇస్తుంది. 


91. జకాత్‌ ధనం సాధారణ సంపాదనలో కలవడమన్నది రెండు రకాలుగా 
జరగవచ్చు. (1) జకాత్‌ విధి అయినప్పటికీ ధనంలోనుంచి జకాత్‌ (మొత్తం 
ధనంలోనుంచి రెండున్నర శాతం ధనం) తీసి అర్హులయినవారికి ఇవ (కపోతే సంపాదన 
అంతా దౌర్హన్యపూరితమయిపోతుంది. అశుభసూచకమవుతుంది. నైతికంగా షరీఅత్‌ 
రీత్యా “ముస్లిం” అని చెప్పుకునే వ్యక్తి వినియోగించేందుకు అది అర్హత కోల్పోతుంది. 
ఈ విధంగా అది వినాశమయినట్లు. (2) ఒక ముస్లిం జకాత్‌ సీ కరించేందుకు అర్హుడు 
కాకపోయినప్పటికీ జకాత్‌ వసూలు చేసి ఈ దాన ధనాన్ని తాను చేసే సంపాదనలో 
కలుపుకున్నట్లయితే మొత్తం సంపద కలుషితమయి అశుద్ధమయి పోతుంది. 

92. అంటే రోజా మనిషిలో ఏ ఉత్తమ గుణాలనయితే పెంపొందించాలని కోరు 
తుందో వాటికే విరుద్ధంగా ప్రవర్తిస్తే మనిషి సచేతనావస్థలో రోజును పాటించడం 
లేదన్నమాట. ఉత్తమ నై తిక మూల్యాలను అలవరచుకోవడం లేదన్నమాట. అలాంటి 
నిషృయోజనమయిన ఆచారబద్ధమయినదే తప్ప మనసులోకి ఎక్కని వ్రతం 
పాటించడం దై వానికి ఏ మాత్రం ఇష్టం లేదని అంటుందీ వాదీసు - ఆత్మ పరిశీలనకు 
పిలుపునిస్తోంది! 

93. కాబా గృవా సందర్శనంలో సకల ఆరాధనా నియమాలు ఇమిడి ఉన్నాయి. 
ఆ కారణంగా వాటిని నియమబద్ధంగా ఆచరించి ఎలాంటీ పాప కార్యాలకు ఒడిగట్టుకుండా 
వాజ్జ్‌ను పూర్తి చేసుకున్న వ్యక్తి సచేతనావస్థలో దాన్ని నిర్వహిస్తే అతని మానసిక, 
ఆధ్యాత్మిక స్థితులు పూర్తిగా పరిశుద్ధమయిపోతాయి. దాన్నే ప్రవక్త మవానీయులు తల్లి 
కడుపున పుట్టినప్పటి పాపరహీత స్థితికి చేరుకుంటాడని అభివర్ణించారు. 


ఆరాధనలు క్‌ 
4 HE wine del DECC NING DBD yf ye 

Was ఉమ ము! టు! V5 OG లెత కయ గ్రే దంతం 

లయ యడ OBES RD CEC లోరీ 


4 
న య Fy BE ae dE Ot le 
రు be రజా lob Es; త్తుతు రపు ee EY ree ols cl 


Pa ర” Dre త 3 శ న SOW ee లి ఈ? బళ 
CU SE eS eo ge లప! యవ TU LOU 


Ciera GEN, re spl ల LICE RE Re సం! 
(గా సదు త్తం త్య! ఏ SL ONT lis లయ! 


| 
| 


ప! ర) EU యాతా de Ue! Wo Ets gee : స. 
Gav 


94. మహాప్రవక్త ఇలా ఉపదేశించారని హృజత్‌ అబూహురై రా ఉల్తేఖించారు: 
“దాసుడు (మనిషిని [ప్రళయంనాడు మొట్టమొదట నమాజ్‌ విషయంలో 
లెక్క అడగటం జరుగుతుంది. అది సవ్యంగా ఉన్నట్లయితే అతను 
సఫరీకృతుడవుతాడు, అది భంగపడినట్టయితే అతనూ భంగపడతాడు, 
నిష్పలుడవుతాడు. ఒకవేళ అతని విధు(లయిన నమాజుల్లో ఏవయినా 
కొరతలున్న పక్షంలో ఆఅల్లానా, “నా దాసుని అదనపు ఆరాధనలేవయినా 
ఉన్నాయేమో చూడండి అని అడుగుతాడు. (అవి ఉన్నట్లయితే) వాటిద్వారా 
ఫర్డ్‌ (విధులై నటువంటి లోని కొరతల్ని తీర్చడం జరుగుతుంది. ఆ 
తరువాత అతని ఆచరణలన్నింటినీ ఇదే విధంగా పరిశీలించడం జరుగుతుంది. 
మరో ఉల్ర్తేఖనంలో-“జకాత్‌ ని కూడా ఇలాగే లెక్క జూడటం జరుగుతుంది, 
తదనుగుణంగానే ఇతర ఆచరణల్నీ గణించడం జరుగుతుంది” అని ఉంది. 

(అబూదావూడ్‌, మిష్కాల్‌ 





94. మనిషి 'ఆచరణ'కు రెండు రూపాలుః ఒకటి, దేవుని వాక్కుల నిర్వర్తన. రెండు, 
మానవుల వాక్కుల నిర్వర్తన. ఫర్ట్‌ నమాజ్‌ దేవుని వాక్కు. దాని ్న సరిగా పాటించడంలో 
ఎవైనా తప్పులు జరిగి ఉంటే మనిషి చేసే నఫిల్‌ (అదనపు) నమాజ్‌ ద్వారా ఆ 
లోపాన్ని పూడ్చడానికి కారుణ్యస్వరూపుడై న (ప్రభువు ఆదేశాలిస్తాడు. అలాగే సకల 
విషయాలనూ పరిశీలించడం జరుగుతుంది. అందువల్లనే కేవలం ఫర్డ్‌ (విధి అయిన) 
ఆరాధనల్ని,. విధి అయిన సామాజిక, నై తిక బాధ్యతల్ని మటుకే కాక అదనపు ఆరాధ 
నల్ని ఆచరిస్తూ సామాజిక నై తిక రంగాల్లోనూ బొటాబొటీగా పనులు చేయడంతో 


(7) 


72 ప్రవక్త ప్రవచనం 


వ్‌ దక్షత రహ! ఈ చంక 3! salva 
గ వం ఏ4! 6 [00 - ప. భే మమా Globe 
గ యింటిలో 


95. దెవ సందేశహరులు (సఅసం) ఇలా ఉపదేశించారని అబూహురెరా 
ఉల్లేఖించారు, “అల్లాహ్‌ ఓ వ్యక్తిని కరుణించుగాక. అతను నడిరేయిన తానూ 
లేచాడు, నమాజ్‌ చేశాడు, తన భార్యనూ లేపాడు, ఆమె కూడా నమాజ్‌ 
చేసింది. భార్య లేవకపోతే భర్త ఆమె ముఖాన నీళ్ళు చల్లాడు. అల్లాహ్‌ ఓ (స్త్రీని 
అను(గ్రహి ంచుగాక. ఆమె నడిరేయిన తానూ లేచింది, నమాజ్‌ చేసింది, 
తన భర్తనూ లేపింది. అతను లేవకపోతే ఆమె అతని ముఖంపై నీళ్ళు 
చల్లింది.” (ఆబూదావూద్‌ - మిష్మా_ల్‌) 
ios Mel deg O50 dts Gs (41) 
భు రడ ర ఈర కత ss Eas es be 
HCE FF lmao BEY ( UTNE 
96. హ(జత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (రబిఅన్‌. ఉల్లేఖనం (ప్రకారం, 
దై వసందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చారు: “ముస్టిమ్‌ వుజూ చేసి 
దై వనామ సంస్మరణ చేస్తూ నిద్రపోయి, రాత్రికి లేచి అల్లాహ్‌ను శుభశ్రేయాలకై 
వేడుకుంటే అల్లాహ్‌ అతని దుఆ (వేడుకోలు)ను తప్పక ఆమోదిస్తాడు.” 
(అవ్మాట్‌ - మిష్మా_ల్‌) 


బ్‌ సై 


pen 
ఆ 

eared 
15 





ఆగిపోక విశాల వృదయంతో ఇతరుల పట్ట గల బాధ్యతల్ని ఇతోధికంగా నెరవేర్చడానికి 
కృషి చెయ్యాలి. అవి ప్రళయంనాడు మన లోటుపాట్ల సర్దుబాటుకు ఉపకరిస్తాయి. 
95. మహనీయ మువమ్మట్‌( సఅసం) ఇలా భూతకాల వర్ణనలో అనేక ఉపమానాలు 
చెప్పారు. అలా చెప్పి మంచి పనులకై (ప్రజలను పురికొలిపేవారు. ఎలా ప్రవర్తించడం 


ఆరాధనలు 73 


Ass ast? tle ENA UE iE 06 wen Bf 6 (49 
రట 6కు | ఆకర తద రర తలో టు! Je 04 


COUTTS Sees ఆర్తీ బో 
PA] GAs యుప! ఆతు EERE క్రమం ను! 
౮ he. టో + స 
యువ! Sw తక రి అనంతుడు థి లవ! 3 


(గు BV zal) 


97. అబూ సయీద్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు: “ఒక వ్యక్తి [పవక్త మహ 
నీయుల సన్నిధిలో హాజరయి, “దై వ (ప్రవక్తా నాకు ఏదయినా ఉపదేశించండి 
అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన ఇలా బోధించారు: “దేవుని తక్‌ వా 
(భయభక్తుల)ను నీవు తప్పనిసరిగా పాటించు, ఎందువల్లనంకే అది సకల 
నదాచారాలకు మూలనిధి. జిహాద్‌ ని తప్పనినరయినదిగా చేసుకో, 
ఎందువల్లనంకే అది ముస్టిములకె సన్యాసత్వంలాంటిది. ఇంకా, దై వనామ 
సంస్మరణను, దై వ గంథ పఠనాన్ని నియమ బద్దంగా పాటించు - అవి నీకు 
భువిలో జ్యోతికి, దివిలో నీ ప్రస్తావనకు కారణభూతమవుతాయి, నీ నోటిని 
మంచికై తప్ప (ప్రతిదానికీ నిషేధించి ఉంచు, తద్వారా నీవు షైతాన్‌ని 
అదుపులో ఉంచగలుగుతావు.. (అల్‌ మో'జమున గర్‌ - - తిబాని) 


ఉత్తమమో దై వానికి ఇష్టమెనదో తెలిపేవారు. ఈ హదీసులోనూ అదే జరిగింది. 
రాత్రిళ్ళల్లో చేసే తవబ్దుటో "నఫిల్‌( అదనపు) నమాజును ఆచరించేవారు కేవలం దాని | 
తాము పాటించడమే కాక తమ తోటీవారినీ, ఇంటివారినీ దానికై (పేరేపేంచాలని ఈ 
హదీసు సారాంశం. 


96. ఈ వాదీసులో మూడు విషయాలు బోధించడం జరిగింది. నిద్రపోయే 
ముందు ముస్తిములు వుజూ చేసి దై వాన్ని స్మరించుకుంటూ నిద్రపోవాలి. రాత్రిళ్ళల్టో 
తవాజ్జుద్‌ కై "లేవాలి, అప్పుడు నమాజ్‌ చెయ్యాలి. దానితోపాటు దైవంతో తన 
జీవితంలో శుభ(శ్రేయాలు, మేళు ఇ కలగాలని తనకున్న వాంఛల్ని విన బవించుకోవాలి. 
ఇలా పరిశుద్ధంగా దైవనామ సంస్మరణతోనే నిద్రపోయి లేచి తిరిగి దై వనామ 
సంస్మరణతోనే గడిపే పే వ్యక్తీ “దుఆ (ప్రార్థనులను అల్లోహ తప్పక స్వీకరిస్తాడు. 


74 ప్రవక్త ప్రవచనం 


i మ స పంట dp [ఈ ల rr 7 r 
oe 3 Ale ld! లయ EOE AE | (40) 


ఎ 


ల 3 FE Bi Wt. OE ను PO NY “HG 
Du Va ois ed Nees Bye NO) 


అ PANES అహల్య SRS AES Us hl రత 
(౮౧౫ లోట oO. ge rl ol3)) 


98. ఇబ్బు ఉమర్‌ ఉల్లేఖనం: (ప్రవక్త మహనీయులు (సఅసం) ఒకసారి 
“ఇనుముకు నీరు తగిలినప్పుడు [తుప్పుపట్టిన విధంగానే హృదయాలకు 
కూడా (తుప్పు పట్టుతుంది” అని సెలవియ్యగా అక్కడున్నవారు, 
“దైవ(పవక్తా! అయితే హృదయాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి?” అని 
అడిగారు. అప్పుడాయన ఇలా ఉపదేశించారు: “మృత్యువును ఇతోధికంగా 
గుర్తుచేసుకోవాలి. దివ్యఖుర్‌ ఆన్‌ పారాయణం కూడా అధికంగా చెయ్యాలి.” 

(బైవాకి - మిష్కాల్‌ 





97. “తక్‌వో అంటే తప్పించుకోవడం, కాపాడుకోవడం అని అర్థం. దుర్మార్గపు 
కంటకాల నుండి చెడుల మురికి నుండి తన్నుతాను భద్రంగా ఉంచడం - అదే 
ధర్మ నిష్టగా మసలుకోవడం అని భావం. “జిహాద్‌ అంటే దై వధర్మ మార్గంలో నిరంతర 
కృషి సలపడం, ఆ కృషిలో సుఖాలు, భాగ్యాలు వదలుకోవడం, కడకు అవసరమయితే 
ప్రాణాలను సయితం త్యాగం చెయ్యడం అని భావం. ఈ అత్యున్నత త్యాగనిరతినే 
“సన్యాసత్యం' అని చెప్పారు ప్రవక్త మవానీయులు (సఅసం). భోగిగా ఉంటూనే 
“త్యాగిగా అలరారడం అంటే ఇదేగా మరి! మనిషి నిష్కల్మష వృదయంతో అనవరతం 
దైవాన్ని జ్ఞాపకముంచుకుంటున్నాడంటే దైవం నిషేధించిన దాని దారి వె పులకు 
అడుగు వెయ్యడని చెప్పవచ్చు. మనిషి చిత్తపద్ధితో దైవ గ్రంథాన్ని పారాయణం 
చేస్తునా ఎడంటి దై దె వాదేశాలకు బభిన మయిన పనుల జోలికి పోడని భావించవచ్చు. ఈ 
ఆచరణ వల్లి అతని (ప్రాపంచిక జీవితం జ్యోతిర్మయమవడంలోను, పరలోకంలో 
అతనికి ఉన ఎక స్థానం లభించడంలోను సందేహమే లేదు. నోరు లెక్కలేని మేళ్ళకు 
నిలయం; చెప్పలేని కీడులకు మూలం కూడా ఇదే. నోరు మంచిదైతే ఊరు 
భం. నానుడి ఉండనే ఉంది. నోరు అదుపులో ఉంటే అనేక దుష్టత్వాలు, 
షైతాన్‌ (ప్రేరణలు తామై పారిపోతాయి. 


98. ఆంతర్యం నిగనిగలాడుతుంటే సవ్యంగా పని చేస్తూ ఉంటుంది. మనిషి చేసే 
చెడు పనుల వల్ల ఆంతర్యం మలినమయి ఇనుముకు (త్రుప్పు పట్టినట్లు వాదయానికి 
మాలిన్యం చుట్టుకుంటింది. అది సవ్యంగా పనిచెయ్యనిదయి పోతుంది. దాని | 


ఆరాధనలు 75 


AE ఓ! isa Oss; “రేక OE hl GE PAE 24) 
es WUE BIG య Ete SI Sis; 
Henares syle Trower 


99. జాన్టుబ్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ ఉల్లేఖనం (ప్రకారం, దై వ పవక్త మహనీయులు 
ఇలా హి తవు గరిపారు, “దివ్య ఖుర్‌ ఆన్‌ పఠనం చేస్తూ ఉండండి - మీకు 
అందులో మక్కువ ఉన్నంత వరకు. ఇక చాలనిపిస్తే దాన్ని నిలిపవెయ్యండి.” 
(బుఖారి, ముస్త్రీం) 

rales Sloat Aga బాహు లూ (౮) 
గేయా టా ODA OGRE లర క రడమే 
నయ క కండు ల 66 లియో SU! ఆటు! 05256 05 


వో 


(వీట్‌ ol HE న. Alyse 


ష్‌ 
~~ UG 


గ్య 
శ్‌ 


100. అబ్బుల్హాహ్‌ బిన్‌ బుస్‌ ఇలా ఉల్లేఖించారు: “ఒక పల్లెవాసి (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) సన్నిధిలోకి వచ్చి, “జనుల్లో ఉత్తమమయిన వాడెవడు? 
అని (ప్రశ్నించాడు. దానికి ఆయన్క “దీర్దాయువ్మంతుడు, సదాచార 
సంపన్నుడయిన వ్యక్తికి శుభవార్త” అని సెలవిచ్చారు. ఆ వ్యక్తి తిరిగి ఇలా 
అడిగాడు, “సదాచరణలోకెల్లా ఏ ఆచరణ ఘనమయింది?” “నీవు (పపం 
చాన్ని వదలి వెళుతున్నప్పుడు దై వ సంస్మరణతో నీ నోటి తడియారకుండా 
ఉంటే, ఆ ఆచరణ” అని దైవప్రవక్త సెలవిచ్చారు.” (మిషా ల్‌) 


ఆధ్యాత్మిక వికాసానికి ఆధారంగా మలచుకోవాలంటే చెయ్యవలసిన పనిని ప్రవక్త 
మహనీయులు ఇక్కడ సూచించారు. మరణాన్ని స్మరించడం మూలాన మనిషిని 
చెడుకై (ప్రేరేపించే ప్రపంచ వ్యామోవాం నశిస్తుంది. అలాగే దై వ(గ్రంథ పఠనం వల్లి 
(అర్ధం చేసుకుంటూ చదవడం అన్నమాట) దై వాదేశాలు తెలిసివస్తాయి. చెడులవల్ల 
కలిగే పరిణామాలు ద్యోతకమవుతాయి. మనిషీ ఆంతర్యం ఉజ్వలమానమవుతుంది. 


99. దేన్ని అతిగా చెయ్యరాదు. తినగ తినగ గారెలు చేదు అన్నట్టే, విసుగు అనిపించేలా, 
మొక్కుబడిగా చదివి తీరాలని దివ్య గ్రంథ పారాయణం చెయ్యరాదు. అలా చెయ్యడం 


76 ప్రవక్త ప్రవచనం 


హయ ప Rl తడు! IS ESET hj 
శ] 


ie 


లో ఉ Pa ata f నో స వె ల లో (తగ. 
4 ఓ లో 9 Pan ల నె mr V2 
DD ర్‌ం abies als Sess sla 


ald Seti 


101. హజత్‌ అబూహురెరా ఉల్లేఖనం: దెవ (ప్రవక్త (సఅసం) ఇలా 
సెలవిచ్చారు, “ఒక వ్యక్తీ దై వాన్ని సంస్మరించకుండా కూర్చున్న స్థితిలో 
ఒక్కసారి గడిపినా అతనిపె దేవుని అభిశాపం అవతరిస్తుంది. మరే వ్యక్తీ 
అయినా దైవాన్ని సంస్మరించకుండా కొంతసేపు పరుండినా అతనిపై 
దెవం తరపున ఎనాశం చుట్టుముడుతుంది.” (ఆబూదావూద్‌, మిష్కాల్‌ం 


Aas హు! de a FOE 06 1553 Gl der) 


రకర. ఉహ ముత SLD LE 
eI Mh 0 mw ag లీ న an ; 

అధర అక పతాక 0 06 ర ma 
Shien సయ! శరర EMA Cen స 


102. (ప్రవక్త మహనీయులు ఇలా సెలవిచ్చినట్లు క్‌ రా (రజి) 
ఉల్లేఖించారు: “దాసుని వేడుకోలు స్వీకరించబడుతూ ఉంటుంది - అతను 
పాపపు కార్యం చెయ్యనంతవరకు, బంధువుల పట్ల నిర్రయగా (పవర్తించనంత 
వరకు, తొందరపడనంతవరకు.” 'దెవ(పవక్తా, తొందరపడడం అంతే 
ఉద్దేశ్యం ఏమిటీ? అని అడగ్గా ఆయన ఇలా అన్నారు “దాసుడు “నేను దుఆ 
చేస్తూనే ఉన్నాను, కాని అది స్వీకరించబడలేదు” అని అంటాడు. ఆ తరు 
వాత విసుగెత్తి వేడుకోవడం విరమించుకుంటాడు.” (ముస్త్రిం మిష్మా_ల్‌) 

దివ్య (గంథం పట్ల నిరాదరణగానే పరిణమిస్తుంది. మనసు ఉల్లాసంగా ఉన ఇంత వరకు, 


దాని మాధుర్యాలను (గోలుతూ, అందులో లీనమయి పరించినదే సరయిన (గంథ 
పఠనం, సదా దీన్ని గుర్తుంచుకోవాలి. 


100. ఉత్తముడయిన మనిషి అంటే ఇవాపరాల్లో సాఫల్యం పొందేవాడని భావం. 


ఆరాధనలు 77 


eo క. 
bey mee cle eb) 
mn Ww SUE BWA sed Wr NOT 


క 
జ. 
us 
ల 
Gy 
x 
wy 
IN 
న 
లా 
EE 
శె హూ! 
| 


CY 


రట రప టర వసు 95 వచు వుల తుం 
దండి! 5 6 ad Seas wt ధిమి! 
nase de 


_ 


103. “దైవ సందేశహరులు (సఅసం) నమాజ్‌ ముగించి, సలామ్‌ పలికి 
తిరిగిన తరువాత బిగ్గరగా ఇలా పఠించేవారని హ(జత్‌ ఇబ్బు జుబై ర్‌ (రజి 
అన్‌ ) ఉల్లేఖించారు: “క్క అల్హాహ్‌తప్ప మరే ఇతర దై వంలేడు. ఆయనకు 
సహవర్తులెవ్వరూ లేరు పాలనాధికారమంతా ఆయనకే చెందింది. స్తోతం 
కూడా ఆయనకే చెందుతుంది. ఆయన (ప్రతిదానిపై అధికారం కలవాడు. 
అల్లాహ్‌ ఆధారంగా తప్ప మరే శక్తిగాని, సామర్హ్యంగానీ ఏద్‌ లేదు. మేము 
ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించము. మానవులకు లభించే వరాలన్నీ 
ఆయనవే. ఘనత ఏదయినా ఉంటే ఆయనకే కలదు, ఉత్తమ స్తోతం 
కూడా ఆయనకే చెల్లుతుంది. అల్హాహ్‌ తప్ప మరే దైవం లేడు. మేము 
ధర్మాన్ని (దాని అనుసరణను, ఆరాధనను) ఆయనకే (ప్రత్యేకిస్తున్నాము. 
దైవ తిరస్కారులకు (మా) ఈమాట ఎంతగా రుచించకపోయినా సరే.” 

(ముస్త్రిం, మిష్మాల్‌) 





ఉర్తయుష్న లభించి సత్కార్యాలు చేసే అవకాశం మెండుగా లభించే వ్యక్తి కన్నా ఇవాపర 
సాఫల్యం పొందే అర్లతలు అధికంగా ఎవరికుంటాయి? అలాగే చివరి శ్వాస వరకు 

దై వసంస్మరణ చెయ్యడంకన్నా ఘనమయిన సత్కార్యం ఏది కాగలదు? 

101. విశ్వసించిన వ్యక్తి అనుక్షణం - కూర్చున్నా, పడుకున్నా, నిల్చున్నా, నడు 

స్తున్నా దైవ సంస్మరణలోనే గడుపుతాడు. అలా గడపకపోతే అతని విశ్వాసం లోపభూ 

యిష్ట మయిందనడంలో సందేవామేముంటుంది? ఎక్కడ, ఏ స్థితిలో కొంత కాలం 


గడిపినా, ఏది చేసినా దై వాన్ని తలచుకుని మరీ గడుపుతాడు విశ '$సించిన మనిషి, దై వాన్ని 
మరచి పోయి వ్యవవారి స్తే స్తేఅతను తన సర్వ నాశనాన్ని కొనిదెచ్చుకున్నప్లు అర్థం. 


78 ప్రవక్త ప్రవచనం 


చయ ile is! టు! రం SE Sar) 
స ASS GIS 6 WY SN OE Si TOS! 


. ప Pare ల లోలో 
(Hay ఆటా? వ్‌ Ib leas 4 రయ 


104. హజత్‌ అబూఅయ్యూబ్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారు: “పవక్త 
మహనీయులు అన్నపానీయాలు పుచ్చుకుంకే ఇలా పలికేవారు, “స్తో తం 
కేవలం అల్లాహ్‌కే చెల్హు ఆయనే తినిపించాడు, (తాగించాడు, ఆహారం 
రుచికరంగా చేశాడు (అనవసరమయిన పదార్థాల) విసర్షనకు ఏర్పాటు 
చేసాడో (అబూదావూద్‌, మిష్కాల్‌ 


102. మనిషి దైవోన్ని వేడుకున్నప్పుడు ఆ వేడుకోలు స్వీకరించబడాలంటే 
మూడు నిబంధనలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. ఒకటి, అతను పాపపు పనులేవీ 
చెయ్యరాదు. రెండు, బంధువుల ఎడల సవ్యంగా ప్రవర్తించాలి, వారి వాక్కుల్ని 
సక్రమంగా నెరవేర్చాలి. మూడు, తన కోరిక మని ్నంచాలని వేగిరపడరాదు. దైవానికి 
తెలుసు, తన దాసునికి ఏది ఎప్పుడు (శేయస్కరమయిందో. ఆయన తదనుగుణంగానే 
వేడుకోలును నెరవేరు ఎతాడు. ఇంకా తన మొర ఆలకించలేదే స్వామి, అని విసుగు 
ప్రదర్శించి వేడుకోవడం మానివే స్తే దైవం ప్రార్ధనను స్వీకరించే భాగ్యమూ కోల్పోతాడు 
మనిషి, ఇది చాలా ప్రమాదకరమయిన పరిస్థితి. ఇది ఏర్పడకుండా మనిషి తన 
మానసికావస్థను సదా పరిశీలించుకుంటూ ఉండాలి. 

103. దైవాన్ని సంస్మరించే విధానం దైవప్రవక్త నేర్చిందే అత్యుత్తమమయింది. ఈ 
వాదీసులో దైవ ప్రవక్త నమాజ్‌ తరువాత విశ్వప్రభువును వేడుకున్న విధానం, దైవ 
సంస్మరణ చేసిన ఓ వచనాన్ని ప్రస్తావించడం జరిగింది. (మేము కేవలం భావాన్ని 
ఇక్కడ పేర్కొన్నాము. ఆసలు పదాలు మూలంలో నుంచి (గ్రహించి నేర్చుకోవడం 
మంచిది.) 

104. దైవనామ సంస్మరణ అనునిత్యం జరగవలసిందే. ప్రతి కార్యం చేసే ముందు 
దైవ నామంతోనే (పారంభించాలన్నది ఇస్లామీయ సంస్కృతిలోని ఆంతరా ఎగమయిన 
అంశం. అలాగే ప్రతి కార్యం చేసే సమయంలో ఏ దుఆ ప్రవక్త మహనీయులు 
చేసేవారో వాదీసుల్లో వివరంగా ఉంది. పడక నుంచి లేచినప్పటీ నుండి, వుజూ 
చెయ్యడం, మస్టిద్‌కు వెళ్ళడం, మస్టిద్‌లో ప్రవేశించడం, వెలికి రావడం, అన ఇ 
పానీయాలు పుచ్చుకోవడం, బయటకు వెళ డం ఇత్యాది సకల దినచర్యలతో పాటు 
చివరికి తిరిగి పడక పైకి చేరేటప్పటి వరకు అన్ని సందరా ఐకె దైవప్రవక్త చేసిన 
దుఆలు వాదీసు (గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. వాటిని తెలుసుకుని నేర్చుకోవడం 
మన దిన చర్యల్థొ ప్రయోగించడం సరయిన విధానం. ఇక్కడ అన్నపానీయాలకు 
సంబంధించిన దుఆ ఉల్లేఖించబడింది. 





ఆరాధనలు 79 


ల క్ష లో [ హ్‌ 4 REPT A లో 
SEAS] ఊలు! రము SUE (1-6) 

” స్థ చి చనద చం 4 Te 1 శల 1 
CTEM TeV NI] 
Sr 2 re w/e Mw, v7 7 aw pe , 4 ల 4 "మ 


గ ol 2 Liew aN Aas os Crs se 
SAA Ge FG SE GIES రసమయం At! 


టీం 

ను జ ora PLD ళం క PI ame శ wt 

id el Ta sO sti aaa Re దిశా 
_ Dr కో లీ టి 


Ee శ 2 aA క గ నాయ Ne? 
sees దం తృప ప్రయ! లి! తముడు! 3 
క ర భత క క ల | Co, లం TY 
SIE; EAE EIS) als Sula Aled! 

(i132) వ ఏవమ్యుడు ఉం ILE IYAAG Os Yar 


105. హ్మజత్‌ ఇబ్బు ఉమర్‌ ఉల్లేఖనం (పకారం, (పవక్త మహనీయులు 
(ప్రయాణానికి ఉద్యుక్తులయినప్పుడు ఒంటెనెక్కి మూడుమార్లు తక్సీర్‌ 
పలికేవారు. ఆ తరువాత ఇలా పఠించే వారు. “పరిశుద్దుడు ఆ దేవుడు, 
ఆయన దీన్ని మా కొరకు మా అధీనంలో ఇచ్చాడు. ఇంకా మేము మా 
(ప్రభువు వైపునకు మరలిపోవలసినవారమే. ఓ అల్లావ్హ్‌ మేము ఈ 
(ప్రయాణంలో పభాన్నీ, నిష్టనూ అర్థిస్తున్నాము. నీకు ఇష్టమయిన ఆచరణ 
చేసే బుద్దిని అర్థిస్తున్నాము. ఓ అల్లాహ్‌ మా ఈ [ప్రయాణాన్ని మా కొరకు 
సులభతరంచెయ్యి. దీని దూరాన్ని తగ్గించు, ఓ అల్హ్టాహ్‌ నీవు (పయాణా 
వస్థలోనూ మాకు తోడుగా ఉంటావు. (మా వెనకాల) మా ఇండ్లల్లోనూ నీవే 
మా (కుటుంబ రక్షణ) బాధ్యతలు వహించేవాడవు. ఓ అల్లాక్‌ నేను 
(పయాణంలోని ఇబ్బందుల నుండి నీ రక్షణకై వేడుకుంటు న్నాను - నేను 
నా భార్యాపిల్లల మధ్యన, నా ధన సామి మధ్యన దురవస్థలో తిరిగి 
రాకుండా, మరేదయినా బాధాకరమయిన దృశ్యం చూడకుండా ( కాపాడు)” 
ఆయన తిరిగి వచ్చిన తరువాత కూడా ఈ దుఆనే పలికేవారు. దానికి ఈ 
మాటలు అధికం చేసేవారుః “మేము తిరిగి వచ్చాము - పాపాల మన్నింపునకై 
వేడుకుంటూ, దైవదాస్యం చేసుకుంటూ, మన (ప్రభువు స్తోతగానం 
చేసుకుంటూ.” (ముస్రిం 


80 (ప్రవక్త ప్రవచనం 


106. హ్మజత్‌ అబూహురై రా ఉల్లేఖనం (ప్రకారం దైవప్రవక్త (సఅసం) 
ఇలా (ప్రార్ధించేవారు: క్‌ి అల్లాహ్‌, నాధర్మాన్ని, నా మోక్షమార్గాన్ని ఉత్తమంగా 
రూపొందించు. నా ప్రపంచాన్ని, నా జీవన సామిని ఉత్తమంగా చెయ్యి. 
నా పరలోకాన్ని, నేను తిరిగివెళ్ళే స్థావరాన్ని ఉత్తమంగా చెయ్యి. నా 
జీవితాన్ని (పతి శుభం అధికమవడానికి కారణమయ్యేలా చెయ్యి. మృత్యువును 
సకల చెడులకు దూరంగా, సురక్షితంగా ఉండేందుకు కారణంగా చెయ్యి.” 

(ముస్తీం - మిష్కాల్‌- 


ఖడం ల ” ల్‌ 4 ళీ | 3 త ల ల 
న. క్ర డ్ర్రురమలంటాను పి! ( (l« 

sis SB Ws nnn Lt Duels Pd 
Aes bls Gs UE Wd! a5 693 


5! త్రూ యకక 95215 సవ | ఈ తడల యు! 
వ. S15 E05 ధయ! ఈ 83 Sate 
ఆహం భీము యగు ఈక య రక దో 


Heol (0. ఆహ ౧2 ౮- త్తం 5 


105. ప్రయాణం నిజానికి ఓ పరీక్షలాంటిది. Cores మనిషి సాధారణంగా 
చెయ్యని పనులకు కూడా ఒడిగడతాడు. అతనిలో దైవ భావం సదా నిత్య నూతనంగా 
ఉంటే తప్ప తప్పుల నుండి తప్పించుకోలేడు. అందువల్లనే (ప్రారంభంలో దాన్ని 
తాజాగా ఉంచేందుకు దైవాన్ని సంస్మరించుకుంటూ దై దె వం తనకై కల్పించిన 
సౌకర్యాల పట్ల కృతజ్ఞతా భావం తెలుపుకుంటూ బయల్లేరేవారు (ప్రవక్త మహనీయులు. 


ఆరాధనలు 81 


107. హజత్‌ అబూ సయీద్‌ ఖి(దీ ఉల్లేఖనం: ఒక వ్యక్తీ వచ్చి ఇలా 
విన్నవించుకున్నాడు, “దైవ (పవక్తా బాధలు, అప్పులు నా (పాణాన్ని 
తొలిచివేస్తున్నాయి.” దానికి ఆయన, “నీవు విన్నవించుకుంటే అల్లాహ్‌ నీ 
కష్టాలను కడతేర్చేలా, నీ అప్పుల్ని తీర్చేలా చేసే వచనాలను నేర్పనా? 
అని అడిగారు. “తప్పక దై వ(ప్రవక్తా” అన్నాడతను. అప్పుడాయన ఇలా 
ఉపదేశించారు, “నీవు ఉదయం, సాయం[తం ఇలా వేడుకో, “ఆల్లావ్‌, నను 
నీ రక్షణ కోరుతున్నాను - విచారం నుండి దుఃఖం నుండి కాపాడమని; 
అశక్తత నుండి అలసత్వం నుండి కాపాడమని; పిసినారితనం, పిరికితనాల 
నుండి రక్షించమని; నీ రక్షణకై వేడుకుంటున్నాను - అప్పులబారి నుండి, 
ఇతరులు నాపై ఆధిక్యత పొందకుండా కాపాడమని.” ఆ వ్యక్తీ తరువాత 
తెలిపాడు, “నేను ఆ విధంగానే చేశాను, దైవం నా బాధలను దూరం చేశాడు, 
నా అప్పులు తీరేమార్గం చూపాడు” అని. (అబూదావూద్‌, మిష్కాల్‌ 


సేయ పే leg OA COE dEy eis ln) 
SOE సక 
WE DE OEE Cos స యారు! 


Cal 


PENS సు] ఓడ త్తు ట్రప్‌ శ త్‌ ర 


108. దైవపవక్త ఇలా తెలిపారని హ(జత్‌ ఇబ్ను అబ్బాస్‌ ఉల్లేఖించారు, 
“మీలో ఎవరైనా తన భార్య వద్దకు పోయినప్పుడు ఇలా పరిస్తే “బిస్మి ల్హాహి 
(దెవం పేరుతో), అల్లాహ్‌, మమ్మల్ని షైతాన్‌ కు దూరంగా కాపాడు. నీవు 
(ప్రసాదించే దాన్నీ (సంతానాన్నీ) షె చుతాన్‌కు దూరంగా కాపాడు” దైవం ఆ 
భార్యాభర్తలకు సంతానాన్ని (ప్రసాదించగా షైతాన్‌ దానికి ఎలాంటి హాని 
కలగజెయ్యలేడు.” (ముత్తఫకున్‌ అలైావ్‌) 





ప్రయాణం నుండి తిరిగి రాగానే ప్రయాణమంతా సుఖవంతంగా ముగిసినందుకు 
కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ కూడా దుఆ చేసుకోవాలి. ఇంటి పెద్దలు 
అటు (పయాణానికి వెళ్ళినప్పుడు ఇంటివద్ద తమ వారి రక్షణకై దెవం తప్ప మరెవరూ 


82 (ప్రవక్త ప్రవచనం 


నటు! టు! O35 06 రథ Gy EUG G1 E19 
రన ౯ TE యగ ప్ర al p 01 లయ ట్లు OWI 


ఎట తవయప్త్కన మయ 4! పరప MY WES 


త్‌ 


sl f 
యం! wl ple bHl oly) 


109. హజత్‌ అబూ మాలిక్‌ అష్‌అరి ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహ 
నీయుల్తు మనిషి తన ఇంటిలో (ప్రవేశించేటప్పుడు ఇలా పలుకుతూ 
(పవేశించాలని ఉపదేగించారుః “దేవా! నేను ఇంటీలో (పవేశించడమైనా, 
బయటికి వెళ్ళడమయినా శేయస్కరమే కాగలగాలని నిన్ను అర్థిస్తున్నాను. 
మేము అల్లాహ్‌ పేరిట (ప్రవేశిస్తున్నాము. ఆల్హాహ్‌నే మేము నమ్ముకున్నాము.” 
ఆ తరువాత ఇంటివారికి సలాములు తెలుపుకుంటూ (ప్రవేశించాలి. 
(అబూదావూద్‌) 


లేరన్న'భావన అటు ప్రయాణీకుల్లోనూ ఇటు ఇంటివారిలో నూ స్పష్టంగా రూపుదిద్దుకుని 
ఉభయత్రా దైవం వైపునకు మరిలే సద్బుద్ధి కలగాలి. 





106. దై వాన్ని విశ్వసించేవారు ఏది కోరుకున్నా దైవంతోనే కోరుకుంటారు. 
ప్రపంచాన వః దాని సామగగినీ కోరుకున్నా పరలోక సాఫల్యం కొరకే కోరుకుంటారు. 
అలాగే కోరుకోవాలి అన్న భావం ఈ దుఆల్గో ద్యోతకమవుతోంది. 


107. ఆపదల్లో ఉన్న మనిషి విశ్వాసి అయితే అతని ఆంతర్యం ఆర్షమయి 
ఉంటుంది. అతనిలో దైవ చింతన అధికమవుతుంది. అదే దైవ విశ్వాసం లేనివాడయితే 
ఆత్మహత్య చేసుకోవడమో, దౌర్జన్యాలకు పాల్పడడమో జరుగుతుంది. ప్రాపంచిక 
బాధలు మనిషిని ఏ అతివాదానికయినా తీసుకుపోగలవు. వేడు తీవ్రవాదులు, ఉగ్రవాదులుగా 
చెలామణి అవుతున ్న నక్సలె ట్టు అధికాంశం నిజానికి (ప్రాపంచిక బాధలు పడలేక అలా 
తయారయినవారే అంటే అందులో అతిశయోక్తి లేదు. అప్పుల భారాని. ఎ భరించలేక 
ఆత్మహత్యలకు పాల్పడినవారిని గురించి కూడా వార్తాపత్రికల్లో మనం వింటుంటాము. 
కారణం అదే - దైవ విశ్వాసం లేకపోవడం. దైవంపై భారంమోపే దైవ విశ్వాసి 
పరిస్థితుల్ని రై దై ర్యస్థయిర్యాలతో ఎదుర్కొంటాడు. . దేవుడు సహాయపడి కష్టాల నుండి 
బయటపడే మార్గాలు స్పురింపజేస్తాడు. ఆ నమ్మకం ఉండాలి, మనిషి ఆయన 
వైపునకు మరలాలి - అదే కావలసింది. 


గ్‌ 
108. భార్యతో కలవడం వెనకనూ దై వభావన ఉండాలని ఈ దుఆ నేర్పుతుంది. 


ఆరా ధనలు 83 


స! Seer Ham dg, BE SENG IT, 

DS AEE | AE hI ధల aE Eb ye Bl oll) 
రజ ప్రయుత రు! ఈ తడు యము 1 లిప్త 
Bes సప ద్‌ ఉరు ఈ డ్రి ఆ గక! 


thet Saye Ya | 513/953 NEA 


110. దైవప్రవక్త (సఅసం) ఇలా వేడుకుంటూ ఉండగా నేను విన్నానని 
ఉమ్ముమా "బర్‌ (రజిఅన్‌ హో) ఉల్లేఖించారు: “దేవా నా ఆంతర్యాన్ని కాప 
ట్యం నుండి, నా ఆచరణను (ప్రదర్శనా బుద్ధి నుండి, నోటిని అబద్ధం నుండి, 
నా కంటిని దొంగ చూపు నుండి - పరిశుద్ధం చెయ్యి. నీవు నిస్సందేహంగా 
కండ్ల దొంగతనాన్ని, హృదయాల భేదాని | ఎరిగినవాడవు.”  (బైవాళ) 


తల్లిదండ్రుల అభి,పాయాలు, భావాలు, నమ్మకాలు, వారి సంతానం పై (ప్రభావం 
చూపుతాయన్నది నేడు పరిశోధనలవల్ల ధృవపడిన విషయమే. తమ సంతానం 
మంచివారయి ఉండాలని కోరుకునే తల్లిదండ్రుల మానసిక స్థితిగతులు సదా 
దై వచింతనతో నిండి ఉంటే తప్ప అది సాధ్యం కాదని మనం తెలుసుకోవాలి. 


109. తన సొంత ఇల్లయినా సరే ప్రవేశించే ముందు తన రాకకు సంకేతంగా సలామ్‌ 
చేసి మరీ (ప్రవేశించాలన్నది దై వాదేశం. ఇక్కడ (ప్రవక్త మహానీయులు ఆ ప్రవేశం 
శుభప్రదం కావాలని దైవాన్ని వేడుకుంటూ మరీ అడుగు వెయ్యడం మంచిదని 
బోధించారు. సదా దైవ చింతన మదిలో మెదలాలన్నదే దీనిలోని మర్మ హేతువు. 
ఇంటిలో తమ కొరకు సదా మంచి అన్నదే ఎదురు రావాలన్న ఆకాంక్ష ఈ అర్థింపు 
లేక వేడుకోలులో గోచరిస్తుంది. 


110. సామాన్యంగా మనం ఆంతర్యంలో అనుకునేది, కళ్ళతో దొంగచాటుగా 
చూసేది ఎదుటివారికెవ్వరికీ గోచరించదు - ఒక్క దైవానికి తప్ప. అలా చేసే వ్యక్తి 
తాను అనుకున్న దానికి వ్యతిరేకంగా, చూసినదానికి భిన్నంగా అబద్ధం చెప్పే 
ఆస్కారముంది. ఈ పోకడ కాపట్యంతో కూడుకున్నది. ఈ వాదీసులోని చివరి 
మాటలు, నీవు నిస్సందేవాంగా కండ్ల దొంగచాటు చూపును, మనసులోని తలంపుల్ని 
ఎరిగినవాడవు అనేవి, దివ్య ఖుర్‌ఆన్‌లోనివి. (ప్రవక్ష మవానీయులు ఆ మాటలకు 
తగినట్టుగా ఓ వేడుకోలును, దుఆను బోధించి మనల్ని అబద్దాన్నుండి, కాపట్యం 
నుండి కాపాడటానికి అర్థించాలని బోధించడం ద్వారా మనం వాటికీ దూరంగా 
ఉండాలని కూడా పరోక్షంగా సెలవిచా రు. 


పూ నన. 


5. నైతికత 


CRs SA ము Oe OEE YU te 
(గక Ge ruby ity 
111. “నన్ను ఉత్తమ నై తిక (పమాణాల పరిపూర్తతకై పంపడం జరిగింది” 
అని దెవ సందేశహరులు (సఅసం) పలికిన సమాచారం తనకు తెలిపిందని 
ణా మాలిక్‌ (రహ్మ ఉల్లేఖించారు. (ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌) 


” 4 als ఉత! URS రత రత పీ 80! TEI 


see BIDET రల! ర్ర Sd క. 


112. అబూ హురైరా (రజి) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ప్రవచించారు: “విశ్వసించీనవారిలో ఎవరయితే నైతిక 
(ప్రవర్తనలో అందరికంటే ఉత్తముడో అతనే విశ్వాసంలోనూ పరిపూర్ణుడు.” 

(మిష్మా_ల్‌) 


111. నైతిక ప్రమాణాలంటే, ఓ పరిశుద్దమయిన మానవ జీవితానికి, సదాచార 
సంపన్నమయిన మానవ సమాజానికి మూలమయిన ఉత్తమ నై తిక భావనలు, ఉన్నత 
నైతిక సూత్రాలు, (శేష్ణమయిన గుణగణాలని అర్థం. ఈ “ప్రమాణాల పరిపూర్ణత కు 
భావమేమిటంటే, మవానీయ మువామ్మద్‌ (సఅసం)కు పూర్వం దైవప్రవక్తలు, వారి 
సజ్ఞనులయిన అనుచరులు, అనుయాయులు, విభిన్న పరిస్థితులు, వివిధ కాలాల్ల్‌, 
వివిధ జాతుల్లొ వేర్వేరు దేశాల్లో ఉత్తమ నై తిక ప్రమాణాలను, వాటి విభిన్న కోణాలను 
తమ బోధనల. ద్వారా విశదపరుస్తూవచ్చారు. తమ జీవితాల్లో ఆచరణాత్మకంగా ఆ 
గుణగణాలను నెలకొలుపుతూ వచ్చారు. వాటి ఆదర్శాలూ నిలిపారు. అయితే 
మానవ జీవితానికి సంబంధించిన సకల కోణాల నైతిక సూత్రాలను సంపూర్ణంగా 
విశదీకరించి, వాటికనుగుణంగా స్వయంగా తన జీవితాని ఎ మలచుకోవడమే కాక వాటి 
ఆధారంగా ఓ సత్సమాజాన్ని, ఓ పరిపాలనా వ్యవస్థను, రాజ్య వ్యవస్థను స్టా స్తాపించి, నడి 
పించి చూపిన సమగ్రమయిన వ్యక్తి ఎవ్వరూ ఆవిర్భవించలేదు. ఈ మహత్కార్యం 
సశేషంగానే ఉండిపోయింది. దాని ఎ పరిపూర్ణం గావించడమే ప్రవక్త మహనీయు 
(సఅసరుల జీవితాశయం. 


నైతికత 85 


113. అబూ ఉమామ ఉల్లేఖనం (ప్రకారం ఒక వ్యక్తి దె వ పవక్త (సఅసం)ను 
“ఈమాన్‌ (విశ్వాసం) అంతే ఏమిటీ?” అని (పశ్నించాడు. దానికి ఆయన 
“మంచి పని చేసి నీవు ఆనందానుభూతి పొందితే, చెడు పని వల్ల' నీకు 
ఆవేదన కలిగితే అప్పుడు నీవు విశ్వసించినవాడివి (మోమిన్‌ ).” ఆ వ్యక్తి 
మళ్ళీ అడిగాడు, “దై వ సందేశహరా, పాపం అని దేన టారు?” అని. దానికి 
ఇలా నుడివారు, “నీ మనసులో ఏదయినా జంకు కలిగితే ఆ పనిని 
మానెయ్యి.” (మిష్కాల్‌ 





మవానీయ ముహమ్మద్‌ స్వయంగా ఈ కార్యమే తన ఆవిరా భవానికి అసలు ధ్యేయమని 
చెప్పారు. అంటే అది ఏదో రెండవ (శ్రేణి పని కాదు. ఆయన జీవిత ధ్యేయం 
మరొకటీ కాదు. ఆయన్ని పంపిన అసలు ఉద్దేశ్యం ఇదే అన్నది ఈ వాదీసు ద్వారా 
ద్యోతకమవుతోంది. 

112. దైవ విశ్వాసం, ప్రవక్త పట్ల, పరలోకం పట్ల విశ్వాసం - ఈమాన్‌, దాని 
ముఖ్యాంశాలు, ఆరాధనలు, వాటి నియమాలు అన్నీ ఈమాన్‌ లేక విశ్వాసంలోని 
అంతర్భాగాలే. అయితే విశ్వాస సౌధాన్ని పరిపూర్ణం చేసేది మనిషిలోని నై తిక వర్తనం, 
నీతి, నడవడులే అని దీని ద్వారా మనకు తెలుస్తోంది. 

113. ప్రశ్నించిన వ్యక్తీ ఉద్దేశ్యాన్ని బట్టి సమాధానాలివ్వడం ప్రవక్త మహనీయుల 
విశిష్టత. అది తెలియనివారు ప్రశ్నమిటీ, సమాధానమేమిటీ అని ఆశ ఎర్యపోతారు. 
“విశ్వాసం అన ఏది మనసులో తిష్టవేసుకుంటే దానికి సంకేతంగా మనిషిలో కొని స 
గుణాలు, లక్షణాలు బహీర్ణతమవుతాయి. అలాంటి మౌ లికమయినవాటినే ప్రవక్త మవ 
నీయులు ఇక్కడ ప్రస్తావించారు. మంచి పని చేసి ఆనందానుభూతి కాక విచారం కలుగు 
తుందా అని ఎవరయినా అడుగవచ్చు. కాని దానధర్మాలు చేస ప్రజలకు హి 
“మా డబ్బు పోయిందే,నేనింత సేవ చేసినా కృతజ్ఞత లేదే' అని వాపోయేవారు మన 
సమాజంలో తారసపడరని గుండెపై చెయ్యి వేసుకుని చెప లేము. అలాగే దుష్ట కార్యం 
చేసి అంటే అబద్ధం చెప్పి, మోసం చేసి, మరే నీచమయిన పనయినా చేసి లోలోపల 
ఆనందపడేవారూ ఉన్నారు. అందువల్లనే ఈ (ప్రమాణాన్ని (ప్రవక్త మహనీయులు 


86 (ప్రవక్త ప్రవచనం 


డత! ర్త CUE OE Gye (lr) 


rene SE ee SE MEN NE 
meee ass. లట = OCs WU 


114. అతియ సఠఅదీ ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు ఇలా 
బోధించారు: “మనిషి భయభక్తులు గలవారి స్థాయిని పొందాలంటే, అతను 
అభ్యంతరకరమ యిన వాటిలో పడిపోతానేమోనన గ్‌ భయంతో, అభ గంతరం 
లేనివిగా అగుపించేవాటిని వదలుకోనంతవరకు అది సాధ్యపడదు.” 


(తిర్మిజి మిష్మా_ల్‌) 
CEE ఎయు సాయం టా పి దూగ1థ) 


ళ్‌ 
4 


ERE ఖలీ క ల 
ప సా తత తపా యుల 
pts 


115. (ప్రవక్త మహనీయులు (సఆసం) ఇలా (పబోధించినట్లు హ(జత్‌ 
ఆయిషా (రజి) ఉల్లేఖించారు: “ఆయిషా, అత్యల్పమయిన పాపాలకూ 
దూరంగా ఉండు. ఎందువల్లనంటే వాటిని గురించి కూడా దె వం సమక్షంలో 


(పశ్నించడం జరుగుతుంది.” (ఇబ్బుమాబి, మిష్మా_ల్‌) 


చూపారు. అలాగే ఒక పని చేస్తూ మనసు దాన్ని సంతోషంగా స్వీకరించక అందులో 
ఏదో చెడు ఉందన్న అనుభూతికి గురయితే అదే పాపానికి రూపమని చెప్పడం కూడా 
ఎంతో విజ్ఞతతో కూడుకున్న విషయం. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవలసి 
ఉంటుంది. మంచీ చెడుల ఈ ప్రమాణం, మనిషి అంతరాత్మ సజీవంగా ఉండి, అతని 
నిజ (ప్రవృత్తి వాతావరణంలోని దుష్ప్రభావాల కారణంగా, అతని చెడు నడత 
మూలంగా సమసిపోకుండా ఉన్న సందర్భంలోనే వర్తిస్తుంది. 

114. దైవంపై నమ్మకమున్న ప్రతి మనిషి ఆయన పట్ల భయభక్తులు గలవారిలో 
తానూ పరిగణించబడాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తి ఈ నియమాన్ని పాటించాలి. 
కొన్ని పర్యాయాలు ధర్మసమ్మతమయిన విషయాలు కూడా అధర్మ కార్యాలకు 
మార్గాలయిపోతాయి. అందువల్ల విశ్వసించిన వ్యక్తి కేవలం ఒక విషయం 
అనుమతించబడిందా లేదా అన్నదే కాదు. ఈ సమ్మతమయిన పని కూడా అధర్మ 
కార్యానికి మూలమవుతుందా అన్న విషయాన్నీ పరిశీలించి జాగ్రత్తగా మసలు కోవాలి. 


నైతికత 87 


Au ale legs Ow JOE OE “reer 


ESV a “ఓ పంప క వ. 
తయన ర. oe. esl Say erg 


(గ0 ౮ లవడ J. Asse 
116. హ్మజత్‌ అబ్బుల్లా ఇబ్బు మస్‌ఊద్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం (పకారం, 
(ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారు, “ఏ వ్యక్తీ అయినా 
దైవం నిర్ణయించిన ఉపాధిని పూర్తిగా పొందకుండా మృత్యువును 
సమీపించడు. వినండి, దె వభీతితో మెలగండి. ఉపాధి సాధనలో ధర్మ 
సమ్మతమయిన మార్గాలను అవలంబించండి. ఉపాధిని పొందడంలో ఆల 
స్యం వల్ల మీరు అధర్మ మార్గాలనవలంబించేందుకు పాల్పడరాదు. ఎందు 
వల్లనంకే దైవం వద్ద ఉన్నదేదయినా ఆయన విధేయత ద్వారానే సాధించ 
వీలవుతుంది.” (మిష్కాల్‌. 


115. విశ్వాసమున్నప్పటికీ పెద్ద పాపం వల్ల పరలోక మోక్షం ఒక్కోసారి ప్రమాదానికి 
గురై నట్టు చిన్న చిన్న పాపాల వ్యవహారం కూడా ప్రమాదకరమయిందిే. చిన్న తప్పు 
చూడడానికి చిన్నదిగానే అగుపిస్తుంది. కాని దాన్ని మాటిమాటికీ చేస్తూ ఉంటే 
ఆంతర్యం తుప్పుపట్టిపోతుంది. చెడుల పట్లు, పెద్ద పాపాల పట్ల అసవ్యాత, ఏవ్యూభావాలు 
తగ్గిపోతాయి. హాఫిజ్‌ ఇబ్బు కయ్యిమ్‌ ఓ చోట ఇలా |వాశారుః “పాపం ఎంత చిన్న 
దయిందో చూడకండి. ఎవరి అవీధేయతకు ఒడిగడుతునా సమో ఆ దైవం గొప్ప 
దనాన్ని దృష్టిలో ఉంచుకోండి.” 

"తీర్చు దినపు యజమాని గొప్పదనం, ఆయన ఇచ్చే శిక్ష భయంకర రూపం ముం 
దుంటే అత్యంత చిన్న పాపం చేసేందుకు కూడా మనిషి సాహసించలేడు. 


116. ఈ వాదీసులో కొని వాస్తవాలను వెల్లడించడం జరిగిందిః 


(1) మనిషికి సృష్టికర్త నిర్ణయించిన ఆహారం పూర్తికానంతవరకు అతన్ని 
ఏ శక్తీ అంతమొందిరచజాలదు. అలాగే ఆ పరిమితి ముగియగానే మరీ 
శక్తి కూడా అతన్ని నిలపజాలదు. 

(2) ఒకవేళ ఎప్పుడయినా మనిషికి ఉపాధి సముపార్దనలో నిషృలత 
కలిగినా లేదా ఆలస్యం జరిగినా అతను నిరాశకు గురికారాదు. దైవం 


(8) 


88 ప్రవక్త ప్రవచనం 


థ్‌ లో Vy (9 స అనీ 57 353357 9 b లో లో 
నదర Ale యు! ie ము! ట్ర eye ద్ర ALE టో (14 


జ్‌ లా ప ల r) a 
A రు ర Rs గ 
జో లప 
1] 


ల నై ర AOR OU త తం 
ఎవి! తే ళల OEM EEO S54 తద్వై 
క్ష కాగ Poly Ee wee 291 Ey సుష తగ్‌ eal 

త్యం ప్ర్రపయల తు దండు కు మి! వీ; 


నో 
pac ల 


(ర్త! బో! టో గగలో lot. పడడం! టుం EI ౧| 


117. హ్మజత్‌ అబ్బుల్లా ఇబ్బు మస్‌ఊద్‌ (రజిఅన్‌), దై వపవక్త (సఅసం) 
ఇలా సెలవిచ్చారని ఉల్లేఖించారు: “ఇలా జరగడం అసంభవల. ఒక వ్యక్తి 
అధర్మ సంపాదన ఆర్టించి అందులో నుంచి దానం చేస్తే దాన్ని స్వీకరించటం, 
ఆతని ధనంలో శుభలాభాలు (పసాదించటం అన్నది ఎన్నటికీ జరగదు. 
అతను వదలి (చనిపోయే ఆస్తి అతని ్న కేవలం నరకానికి గొనిపోయే దారి 
ఖర్చుగా పరిణమిస్తుంది. అల్లాహ్‌ విధానం ఏమిటంటే ఆయన చెడును 
చెడు ద్యారా నివారించడు. ఆయన చెడును మంచి దా రా రూపుమాపుతాడు, 
మలినాన్ని మలినం ద్వారా ప్రక్షాళన చేసి పరిశుద్దతను పొందలేము.” 


(మిష్కాల్‌ 
er 


తరపున ఏ ఉపాధి అయితే అతనికి కేటాయించడం జరిగిందో అది 
ఆలస్యంగానై నా సరే అతనికి లభించి తీరుతుంది. 


(3) ఒక్కోసారి మనిషీ దెవధిక్కార వై ఖరినవలంబిస్తూ కూడా బాహ్య 
పరమయిన సుఖ గేయాలు, భోగభాగ్యాల జీవితం గడుపుతున వై 
అగుపిస్తుంది. కాని వాస్తవానికి ఇది దైవం తరపున ఇవ్వబడిన వ్యవధి. 
ఆ తరువాత ఇక దైవం తరపున శిక్ష విఘాతాలే (ప్రాప్తమవుతాయి. 
నిజమైన ఆనందం, శాంతి [శేయాలు, దైవవిధేయతను పాటిస్తూ 
(పాప్తమయినవే! 

117. అతని ఆస్తి అతనికి నరకానికి గొనిపోతుందంటే భావం ఆ ధనం, ఆ సంపాదన 
వల్ల పరలోకంలో శుభ(శ్రేయాలు, సాఫల్యం [ప్రాప్తం కావని అర్థం. మలినాన్ని మలినం 
ద్వారా పరిశుద్ధపరచలేమన్నది' ఓ యదార్ధం. దాన్ని ఇక్కడ ఉదావారిస్తూ దైవప్రవక్త 
(సఅసం) కేవలం లక్ష్యశుద్ధి ఉన్నంత మాత్రాన సరిపోదు, దానితోపాటు సాధనాలు 
మార్గాల పరిశుద్ధత కూడా అవసరమే అని తెలపడం ఈ వాదీసు ఉద్దేశ్యం. 


వతికత 89 


Aas యీ! dea O55 OE OU త్ర En) 
Cob తమ! GED REIS త్‌ 9 LI Le 
SG ర be el Gel yo SLA 
Rt CY ON ట్టు. 
(rir లో జప లో sik Eo) 


118. హ్మజత్‌ అబూహురైరా ఉల్లేఖనం (ప్రకారం, దైవప్రవక్త (సఅసం) 
ఇలా సెలవిచ్చారు “ఒక ముస్లిమ్‌ వ్యక్తి మరో ముస్తిమ్‌ వ్యక్తికి సోదర 
సమానుడు. అతనికి అన్యాయం చెయ్యరాదు, అతన్ని నిస్సహాయకునిగా 
వదలి పెట్టనూ రాదు. “తక్‌ వా” (నిష్ట) అన్నది ఇక్కడ ఉంటుంది” 
(అంటూ ఆయన మూడు పర్యాయాలు) తన గుండె వైపు సైగ చేస్తూ 
ఇలా నుడివారు, “మనిషి చెడుకు లోనవడానికి అతను ముస్రిమ్‌ సోదరుని 
అల్పునిగా భావించడం చాలు, (పతి ముస్లిం రక్తం, ధనం, మానం ముస్త్రము 
లందరికీ హరామ్‌ (నిషిద్దం).” (మిషా ల్‌) 


బు! ఓటి! ట్ర్‌ ఈ ఈమ రేక ధ్ర త్ర! ధో 110 


( లో 
వ ae త్‌ హత తం? RNG Gs 4 VA rr pm భో 
మవ culo Log OLE SUR SSG ls 


ed న్‌ సో pe 
(Mol IA -CSu Aol) es ams 


119. హ్మజత్‌ హసన్‌ బిన్‌ అలీ (రజిఅన్‌ ) ఉల్లేఖనం: “నేను (ప్రవక్త మహనీ 
యుని నోట ఈ వచనాలు విని కంఠస్థం చేసుకున్నాను, “అనుమానా స్పద 
మయిన విషయాన్ని వదలి అన్ని శంకలకు సందేహాలకు తావివ్వని విష 
యాన్ని (ఆచరణకు) ఇష్టపడండి. ఎందువల్లనంటే సత్యం సదా సం తృప్తి 
స్వరూపం, అసత్యం నిత్యం సంశయ పూరితం.” (తిర్మిజ్తి మిష్కాల్‌. 


90 ప్రవక్త ప్రవచనం 


షం 42 పే ఖీ ee Ae ed శి rhe 9 9 
ne! ean! Os Es Ry Syl Er) 
జ మల AE పీ 14+ న ల ఈ 
మగల EAS CEES నేవ! IRA 
tf.» తీ sO, క Af లో “2 శు 
రర Ee oly fs ECA) 


120. అస్మా బిన్తెయజీద్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం ఆమె (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) ఇలా (పవచించగా విన్నారు: “ఉత్తమమయిన మనిషి 
ఎవరో మీకు తెలుపనా?” దానికి అక్కుడున్న వారు “తప్పక, ఓ దైవ 
(ప్రవక్తా!” అని అర్హించారు. అప్పుడాయన ఇలా నుడవారు, “ఎవరిని చూడ 
గానే దైవం గుర్తుకు వస్తాడో అతనే మీలో ఉత్తమ మయిన వ్యక్తి.” 
(ఇబ్బుమాది - మిష్కాల్‌. ల 





118. (1) ఇన్లామియ సౌభ్రాత్రత తెలిపేదేమిటంటే మనిషి తన సోదరునిపై తానూ 
అత్యాచారం జరపరాదు, ఆతను అత్యాచారుల పాలయ్యేలానూ చెయ్యరాదు. తన 
ఐశ్వర్యం కారణంగా, శారీరక దౌర్హ్యం కారణంగా, పంశోన ఇతి మూలంగా, జ్ఞానాధిక్యత 
వరి ఇతర సోదరుణ్ణి తనకంటే అల్పునిగా భావించరాదు. 


(2) 'తక్‌వా' (ధర్మనిష్టు అన్నదానికి ఆంతర్యమే కేంద్రం. మనోభూమిలో “తక్‌వా' 
బీజం నాటుకుంటే మనిషి బావ్యాం కూడా సత్కర్మ లతో సస్యశ్యామలంగా అలరారుతుంది. 
కావి ఒకవేళ ఆంతర్యంలోనే ధర్మనిష్టకు స్థానం లేకపోతే బావ్యంలో ఎన్ని నిష్టాగరివ్ట 
చిహ్నాలు రూపుదిద్దుకున్నా స్వభావ స్వరూపాల్లొో ఆహ్లాదకరమైన పరివర్తన రాదు. 
పరలోకమూ బాగుపడదు. 

(3) ముస్లిం సమాజంలో ఒక ముస్లిం వ్యక్తి ధనమాన ప్రాణాలపై దాడి జరపడం కఠిన 
శిక్షకు దారితీస్తుంది, ఇహంలోనూ పరంలోనూ. 

119. ఏ విషయంలోనయితే మనిషికి సంతృప్తి, సంతుష్టి (పాప్తిస్తాయో అదే 
సత్యమని ధర్మమని, మనిషిని కళవళ పెట్టేది, వ్యాకుల పరిచేది, పందిగ్దావస్థలోకి 
నెట్టివేసేది ఎంత మాత్రం సత్యధర్మం కాజాలదని ప్రవక్త మహనీయుని చివరి సూక్తి 
తెలియపరుస్తోంది. ఈ వాదీసు దా గరా తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, 
ఏ వ్యవహారమయినా ఆధారాల ద్వారా సందేహాస్పదంగా ఉన్న పక్షంలో, లేదా అది 
ధర్మమయినదో కాదో అన్న విషయం (ప్రష్పుటమయి ముందుకు రాకపోయిన 
పక్షంలో సందేహాలు, శంకలకు లోనయి సందిగ్దావస్థకు గురికావడానికి బదులు, కనీసం 
బలమయిన అంచనా ఆధారంగా నమ్మకం కుదిరిన మార్గంలో అడుగువెయ్యడం 
ఉత్తమం. అయితే అనవసరంగా లేనిపోని అపోవాలకు లోనయి కుశంకల్ని, అనుమానాన్ని 


నెతికత 91 


(cnn 


Aas ah టయ! ఈ II cr) 
ఉడురం కుట్‌ ఈ రయ i es Set యు 
(గర Sree Ely VII రా 
121. దైవ సందేశహరులు (సఅసం) ఇలా ఉపదేశించినట్లు హజత్‌ 
అబూహురై రా (రబిఅన్‌౨ ఉల్లేఖించారు, “మీలో ఎవరయినా తన ముస్తం 
సోదరుని వద్దకు పోయినట్లయితే అతని భోజనంలో నుండి భుజించాలి. 
ఆరాతీయ నవసరంలేదు. అతను (తాగే పదార్థంలో నుంచి (తాగాలి, కూపీ 
లాగరాదు.” ( బై వాక్కి మిష్మా_ల్‌. లీ 


122. హృజత్‌ అనస్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం (ప్రకారం ఒక వ్యక్త (ప్రపక్త 
మహనీయుల సన్నిధిలోకి హాజరయి, దై వ్యప్రవక్తా నేను ఒంటెను కట్టివేసి 
దైవంపై భారం మోపనా లేక వదిలేసి దై వాన్ని నమ్ముకోవాలా? అని అడి 
గాడు. (ప్రవక్త మహనీయులు దాన్ని కట్టివేసి ఆ తరువాత దైవంపై భారం 
పెట్టుకో అని అతనికి (ప్రబోధించారు. (తిర్మిబి) 
మనే తన న 


సృజించాలని టీని అర్ధం కాదు. వాదీసులోని ఆదేశం కేవలం నిజంగానే అనుమానాస్పద 
వ్యవహారం ముందుకు వచి ఎనప్పటి పరిస్థితులకు వర్తిస్తుంది. 


120. మనిషి ఆంతర్యంలో భయభక్తుల వసంతం వెల్లివిరియగానే దాని ప్రభావాలు 
బయల్పడనారంభిస్తాయి. విశ్వసించిన మనిషిలోని వివేచన, విచక్షణా జ్ఞానం అతను 
ధర్మ పురుషుడని గుర్తింపబేస్తాయి. అతనిలోని భయభక్తులే అతని పరిసరాలను 
సయితం ప్రభావితం చేశాయని తెలిసిపోతుంది. 


121. అంటే మంచి నమ్మకముంచి ముస్లిమ్‌ సోదరుడు అందజేసిన కానుకను 
గురించి, లేదా విందుభోజన సందర ఎ్రంలో ఆ భోజనం గురించి ధర్మాధర్మాల ప్రశ్నను 
లేవనెత్తరాదని దీని భావం. ఒక ముస్లీం తాను సయితం హలాల్‌ భోజనమే భుజిస్తూ 
తన మిత్రులు, సోదరులకు సయితం హలాల్‌, పరిశుద్ధమైన ఆహారాన్నే అందజేస్తాడని 
ఆగించాలి. 


92 (ప్రవక్త ప్రవచనం 
nis Aleta DS Ens EES rr) 
త 1 Ce వ qe యయ గతో ఆటో 
G6 FUSES JSG శే! మ SEE గయ 
VA హా VHP PTT ECO 
he Pe Gi CW CISC టవ; 


123. దైవప్రవక్త ఇలా [పవచిస్తూ ఉండగా విన్నానని హ[జత్‌ ఉమర్‌ 
(ర.అ) ఉల్లేఖించారు: “మీరు అల్జావ్‌పై భారం మోపవలసిన రీతిలో 
ఆయన్ని నమ్ముకుంకే ఆయన మీకు ఉపాధినిస్తాడు. పక్షులకు ఉపాధి 
లభించే రీతిలోనే మీకూ లభిస్తుంది. అవి (షాతఃకాలాన పరిగడపున తమ 
గూళ్ళనుండి బయల్దేరుతాయి, సాయం తానికి సుష్టగా భుజించి మరీ తిరిగి 
వస్తాయి.” (తిర్శిజి మిష్కాల్‌ు 


6 టయ EEE Ce (| 

రద ౮ద ము ఆరూ ట కు సవ) రడ అవ టు 
కకం మ్మో రపు క తద పర్చే పరక రడ 
el BE, Fh 91013) Os US AE 


124. బౌఫ్‌ బిన్‌ మాలిక్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
ఇద్దరు వ్యక్తులమధ్య తీర్పు చేశారు. ఎవరికి (ప్రతికూలంగా తీర్పు జరిగిందో 
అతను వెనుదిరుగుతూ “హసి బ్రయల్లాహు వ నీమల్‌ వకీల్‌” అని పలికాడు. 
అప్పుడు దైవ సందేశహరులు ఇలా (పబోధించారు, “దైవం ద ఎష్టీలో 
అరై ర్యపడటం గర్లనీయమయింది. నీవు మంచి ధైర్యస్థయిర్యాలతో 
వ్యవహరించవలసింది. అప్పటికీ నీవు పరాధీనుడివయితే అప్పుడు అనవచ్చు- 
'హస్పియల్లాహు వ నీ'మల్‌వకీల్‌” అని.” (ఆబూదావూద్‌, మిష్కా_ల్‌) 


122. దైవంపై భారం మోపడమంటే కొందరు చేతులు ముడుచుకు కూర్చోవడమని 
భావిస్తారు. అది సరయిన భావన కాడు. మనిషి తాను చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ 
చేసి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని, ఆ తరువాత తన కార్యఫలితాన్ని దై వానికి 


వదిలేసి “భారం ఆయనపై మోపానిని అంలే అందులో అర్ధముంది. (పపంచం 


నెతికత 93 


బటు ౮ IDS WEI dE gL నః 
outer Ges 3 HEE రక Breen 

| 
హల పం! రియ!) 9 06601 వయ [33 డు >“ ర 2. 


(౮/6! జ్ర as AE 


125. హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు: “హస్సునల్లాహు 
వ నీమల్‌ వకీల్‌' (దేవుడే మాకు చాలు, ఎంతచక్కగా పనులు చక్కబరిచేవా 
డాయన!) అనే వచనాన్ని హ్మజత్‌ ఇబాహీమ్‌ తనను అగ్నిలో పడవేసి 
నప్పుడు అన్నాడు. దాన్ని మహనీయ ముహమ్మద్‌ (సఅసం) కూడా 
పలికారు. (ముస్తిములతో) మీ శతుజనం మిమ్మల్ని ఎదిరించడానికి 
సమాయత్తమవుతున్నారన్సి వారికి భయపడండని (జనులు) అన్నప్పుడు 
ముస్లిముల దైవ విశ్వాసం ఇతోధికమయింది. వారప్పుడు అన్నారు: 
హస్స్ఫునల్హాహు వ నీమల్‌ వకీల్‌ అని.” (నహీక్‌ అల్‌ బుఖారి) 


(క్రీయారంగం. ఇక్కడ చేసుకున శ్రవారికి చేసుకున్నంత! ఫలితం మటుకు దె వానికే 
హస్తగతమయి ఉంటుందని, కృషి చేసి చేపట్టిన కార్యం నెరవేర్చడం ఆయన 
కరుణాను[గ్రహాల వల్లనే సాధ్యమని నమ్మాలి. 


123. పిచ్చుకలు, పక్షుల ఉపమానం ప్రస్తావించడానికి కారణం వాటి బీవన 
సరళియే. అవి కడుపు నిండా భుజిస్తాయి కాని నిలువ ఉంచుకోవు. ఏ దినం భుక్తి ఆ 
రోజు సంపాయించుకోవలసిందే. “ఈనాడు కడుపు నింపిన (ప్రభువు రేపు కూడా 
మార్గం చూపుతాడు అన్న తృప్తి సంతుష్టితో నిద్రపోవడం, తిరిగి తెల్లవారగానే తమ 
ప్రయత ంలో ఎలాంటి లోటురానివ కుండా కృషి [పారంభించడం ఉపాధి అనే ఏషలాలో 
బయల్లేరడం, వాటి దిన చర్య. మనిషీ గోళు + గిల్లకుంటూ కూరో ఎవడం దై దైవంపై 
భారం మోపడం అనిపించుకోదు, దైవం ప్రసాదించిన 'పాధనాస సంపత్తిని వినియోగించుకుని 
కృషి చేసి ఫలితాన్ని దై వానికి వదలి వెయ్యడం “తవక్కులొ లేక దైవంపై భారం 
మోపడం అనిపించుకుంటుంది. 


124. “వాస్పియల్లావు వ నీమల్‌ వకీల్‌ దైవమే నాకు చాలు, ఆయనవే అందరినీ 
మించిన అత్యుత్తమ సంరక్షకుడు, సహాయకుడు అని అర్థం. ఇక్కడ ఒక పరాజయానికే 
అధె వ లేదు, పరిస్థితుల్ని ఎదుర్కొని చివరి వరకు కృషి చేసి పరాజయాన్నే 
చవిచూడవలసి వస్తే అపు ఏడు భారం దైవంపై మోపి శాంతించవచ్చు అని హదీసు 
భావం. 


94 (ప్రవక్త (ప్రవచనం 


ఇ్న 


(a 


shel et రిం 06 $25 త్రో 60 
Hil) pes £ ess TAs 


126. హజత్‌ అబూహురైరా (రజిఆన్‌) ఉల్లేఖనం (పకారం, “క ఎతజ్జతా 
భావంతో భుజించే వ్యక్తి కూడా సహన భావంతో రోజా (ఉపవాస) (వతం 
పాటించే వ్యక్తికి సమానమ”ని (ప్రవక్త మహనీయులు (సఅసం) (పవచించారు. 
(తిర్మిజ్సి మిష్కాల్‌, 
క క ఉపమ! లర 06 35: లో ర! (12) 
St 5 511395 బడీ య ద gE 
తయ కంక త దు టీ యి మత ఈ 


rT 


ORAL Syd a 6 


127. హ్మజత్‌ అబూహురై రా ఉల్లేఖనంలో (పవక్త మహనీయులు (సఅసం) 
ఇలా బోధించినట్టుందిః “మీలో అధమస్థితిలో ఉన్నవారిని మీరు చూడండి, 
మి కంబు ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూడకండి. తద్వారా మీరు దేవుని 
అను[గహాలను హీనంగా చూడరు.” సహీహ్‌ ముస్తింలోని మరో ఉల్లేఖనంలో 
ఇలా ఉందిః “మిలో ఎవరి చూపయినా తన కరాటే సంపదలోన్తూ, శారీరక 
దారుఢ్యంలోను ఆధిక్యత గల వానిపై పడితే అతను తనకంటే అధముడయిన 
వాడని గమనించాలి.” (ముస్తీం, మిష్కాల్‌ు 


125. తన బాగోగులను గురించి కనిపెట్టుకుని ఉన్న స్వామిపై భారం మోపి 
రుజుమార్గాన పయనించడమే నిజమయిన విశ్వాసి ఆవలంబించవలసిన విధానం. ఆ 
మార్గాన ఆపదలు ఎదురయినా తన (ప్రయత్నం చేసుకుంటూ పోయి ఆయనపై 
భారం మోపినట్లయితే ఆయన తన దాసునికి నిరాశకు లోనవనివ్వడు. అయితే 
చిత్తశుద్ధితో, సంకల్ప నిరతితో ఆయన మార్గాన్నే అవలంబించడం తప్పనిసరి. 
వాజత్‌ ఇబ్రాహీమ్‌ ( అలై హిస్సలామ్‌)ని మంటల్లో వేసినప్పుడు ఆ దాసునికీ ఇక 
మిగిలిందేమిటి? ఆయన సంకల్పబలమే పరీక్షలో ఆయన్ని వెగ్గించింది. అంతిమ 


ఎతికత 95 
(= 

Loe Aes ము మటు! USS OE OE bern) 
లల్లో YY? rw Pe er) Pra వాటిలో 
టయ lols 3) త్త యు పాడ! WINS eit 


RATE Cisse, GD 9 mn (7 
UE యయ ET ds SEs ss 


els. Friel: డ్‌ 


128. హృజత్‌ సుహైబ్‌ (రజిఅన్‌) ఉల్లేఖనంలో (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా [పవచించారుః “మోమిన్‌ వ్యవహారం విచి తమయింది. 
అతను చేసే (పతి పనీ శుభకరమయిందే. ఈ శుభం ఒక్క మోమిన్‌ కు 
తప్ప మరెవరికీ లభించలేదు. అతనికి బాధకలిగితే సహనం వహి స్తాడు. అదీ 
అతనికి శుభంగా పరిణమిస్తుంది. సంతోషం కలిగితే దైవ కృతజ్ఞతా 
భావంలో మునిగిపోతాడు, అదీ అతనికి శుభమే కలగజేస్తుంది. అంటే 
అతను సర్వావస్థల్లోనూ శుభాన్నే (పోగు చేసుకుంటాడు.” (నహీవ్‌ ముస్త్రీం) 





దైవప్రవక్త, ఆయన అనుచరగణం కూడా దై వమార్గాన చెయ్యవలసిన కృషి చేసి భారం 
ఆయన పైనే మోపారు. ఆ కష్టాల కడలిని విజయవంతంగా ఈదుకు వచి ఎనందుకే 
నేడు దై వధర్మమయిన ఇస్లాం మనవరకు చేరింది. 


126. ఇక్కడ వచ్చింది అదనపు (నఫిల్‌) రోజాల (ప్రస్తావన. అంటే నఫిల్‌ రోజూ 
పాటిస్తూ అన్నిటా సవాన స్థయిర్యాలు కనబరిచేవాడయినా, ధర్మ సమ్మతమయిన 
భోజనం తింటూ దై వానికి కృతజ్ఞతలు తెలుపుకునే వ్యక్తి అయినా, సహనం, కృతజ్ఞతా 
భావం కారణంగా దైవం దృష్టిలో సమానులే. 


127. మనిషిలో ఈర్ష్య, ద్వేషం, ఆత్మ న్యూనతా భావం, ఇత్యాదివి జనించడానికీ 
కారణం అతను తనకంటే అధిక స్థాయిలో నుండేవారిని ఛూడటమే. దానికి బదులు 
మనిషి తనకంటే తక్కువ స్థాయిలో నున్న వారిని పరిశీలించడం మొదలెడితే అతనిలో 
దైవం పట్ల కృతజ్ఞతా భావం జనించడమే కాక, తనకు దైవం (ప్రసాదించిన వరాల 
విలువ అవగతమవుతుంది. తనకు ఇతరులకన్నా ఎన్ని వరాలు అధికంగా దేవుడు అను 
(గహించాడో ద్యోతకమవుతుంది. దైవం పట్లు కృతజ్ఞతా భావం, తన శక్తి సామర్థ్యాల 
పట్ల సంతుష్టి మనిషిని నిరాశా నిస్పృహలకు దూరం చేసి కార్యోన్ముఖునిగా చేస్తాయి. 
128. కష్టంలోనూ సుఖంలోనూ మనిషీ దైవ ప్రసన్నత బడయటానికి ఆతని 
నడవడి ఏ విధంగా దోవాదపడుతుందో ఈ వాదీసు తెలుపుతోంది. నిజమయిన 


96 (ప్రవక్త ప్రవచనం 


గ్రక ప్రడ్యాయే వ ర ప రక GED 


గ్రాం టీ 6 కో తద క ర్వ మ! శరమ యి 
(ధక మమ మము (కకక రత జహప 
డరడ భృ టట ర NOUN sais 
గరం టట srt ON LN E 


129. హజత్‌ అనస్‌ (రబిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం (పవక్త మహనీయులు 
(సఅసం)ఒకసారి, ఓ గోరి వద్ద కూర్చొనిరోదిస్తున్న (స్త్రీని చూశారు. ఆమెని 
ఆయన, దైవ నిష్ట అలవరచుకో, సహనం అవలంబించు, అని అన్నారు. 
దానికి “నీ దారిన నీవు పోవయ్యా, నాకు దాపురించిన కష్టం నీకు దాపురించ 
లేదుకదా!” అన్నదామె. ఆమె ఆయన్ని ఎరుగదు. ఆమెకు అక్కడున్న 
వారు, “ఈయన దైవ సందేశహరులు (సఅసం) అని చెప్పగా ఆమె దైవ 
(పవక్త ఇంటికి పరుగు పరుగున వచ్చి చూసింది. అక్కడ ద్వారపాలకులు 
ఎవ్వరూ లేరు. ఆమె “ప్రవక్తా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అని 
విన్నవించుకుంది. ఆయన ఇలా ఉపదేశించారు, “గుండెపై తొాలిపోటు 
పడినప్పుడు సహించేదే సహనం.” (బుఖారి, ముస్త్రిం, మిష్మాల్‌) 





విశ్వాసి కష్టాల్లో ఉన్నప్పటికీ ఓరిమి కనబరచి, సన్మార్గాన, నిలకడగా ముందుకు 
సాగుతూ దైవప్రసన్నతను, సత్సలితాలకు పొతుడవుతే ఆనందపారవశ్యంలోను 
దైవాన్ని మరువక తనకు ఆనందాన్ని కలగజేసిన ఆ ప్రభువు పట్ల కృతజ్ఞతా భావం 
కనబరచి, ఆయనకు తన భక్తి (ప్రతిపత్తుల్ని తెలియజేసి ఆయన ప్రసన్నతను 
చూరగొంటాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసి సరయిన పంథాన నడుచుకుంటే 
అనీ ్న అతనికి సాఫల్య సాధనాలే! 


129. ఈ వాదీసుద్వారా ఎన్నో విషయాలు బోధప పడుతున్నాయిః 1) మృతులను 
గుర్తుచేసుకుని రోదించడం దై వ నిష్టకు విరుద్ధమయింది. 2) దైవ (ప్రవక్త సజీవులయి 
ఉన్న చోటనే ఆయన్ని ఎరుగని మహిళలుండేవారు. ౩) మనుషుల సంస్కరణ 
చెయ్యగోరే వారు తమకు అగౌరవం, నిరాదరణ జరిగినా దాన్ని చీదరించుకోరాదు. 
సహృదయంతో స్వీకరించాలి. 4) (ప్రవక్త మవానీయుల 'దర్భారు'లో ద్వార పాలకుల్లాంటి 


ఎతికత 97 


బాయదు హాటు EEE ల (I) 
mee IL CESS pail ALS 


130. దైవ సందేశహరులు (సఅసం) ఇలా ఉపదేశించినట్టు హజత్‌ 

అబూహురైరా ఉల్లేఖించారు: “మనిషి ఆంతర్యం ఇష్టపడనివి స్వర్గాన్ని 
త శ 

చుట్టుముట్టి ఉన్నాయి. మనిషికి (ఎతిప్మాతమయిన కాంక్షలు నరకం 

చుట్టూ చేరి ఉన్నాయి.” (మిష్మా_ల్‌) 


త 


Joss anew రర 225 (౧౯) 

1 EAS ATE Eat wa ప MIE wu 397 
సహ య Tor 
pt! వే శ్‌ నవ య shor ya 
sellin OTE rT Tee Fe PAGAL 

(rev It re 


131. హజత్‌ హుజై ఫా (రజి అల్హాహు అన్‌ హు) ఉల్లేఖనం (పకారం (ప్రవక్త 
మహనీయులు (సఅనం) ఇలా ఉపదేశించారు, " “జనులారా; “అమ్మిలిగా 
రూపొందకండి. అంటే, “జనులు మాతో స(దృవర్తన అవలంబిస్తే మేమూ 
వారి పట్ల ఉత్తమరీతిలో (ప్రవర్తిస్తాము. ఒకవేళ వారు మా పట్ల దుర్వర్తన 
అవలంబిస్తే మేము కూడా వారిపట్ల అన్యాయంగా వ్యవహరిస్తాము అంటూ 
మెలగకండి. దానికి బదులు లోకులు మీ పట్ల మంచిగా ప్రవర్తించినా 
ఉత్తమరీతిలోనే మెలుగుతామని, వారు అన్యాయానికి ఒడిగట్టినా వారిని 
అనుసరించమని కుం. అదే విధానాన్ని మీ ఆంతర్యాల్లో 
అలవరచుకోండి.” (మిష్మా_ల్‌) 





వారెవరూ ఉండేవారు కాదు. ఎవరయినా ఆయన్ని కలవగోరితే ఎలాంటి ఆటంకం 
ఉండేదికాదు. 5) సంస్కరణ, శిక్షణలను చెయ్యగోరేవారు అదను చూసి తమ 
మాటను తప్పక అందజాయ్యాలి. ఆ మహీళ ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు తన తాలి 
బోధను మళ్ళీ చెప్పడం మరువలేదు ప్రవక్త మహనీయులు (సఅసం). 6) మనిషి 
తేరుకోలేని గాయం కలిగినప్పుడే నవానం అవనరమయ్యే్యేది. తాలిగాయం 


98 ప్రవక్త ప్రవచనం 


Ste REE tr 
పాడ 0 Eset JUS EGP Phi sid 


ళీ 
22 లీ రా 


Es Gia; DEI EEE OE 
vill l HD EES El En eel 
(14 Pw 


132. హజత్‌ అబ్బుల్లా బిన్‌ జాఫా ఇలా ఉల్లేఖించారు. “శ్షతువులు 
ఎదురయిన కాలంలో (ఓ రోజున) దైవ సందేశహరులు (సఅసం) 
సూర్యుడు పడమటికి వాలేంతవరకు నిరీక్షించి ఆ పిదప ఆయన ముస్లిముల 
మధ్యన నిలబడి ఇలా (ప్రసంగించారు, శ్మతువును మార్కొనాలని కొ రుకోకండి. 
దై వాన్ని సదా (శ్రేయంకై అర్జించండి. కాని శతువుల్ని ఎదుర్కోవలసి వస్తే 
మాతం స్థయిర్యం కనబరచండి. బాగా గుర్తుంచుకోండి స్వర్గం ఖడ్గాల 
ఛాయల్లోనే ఉంటుంది.” (బుఖారి, ముస్త్రం, రియాజాసాలిపాన్‌) 





భరించరానిదయి ఉంటుంది. అయినా దాన్ని సవానంతో ఎదుర్నొన్నప్పుడే అది 
నిజమయిన ఓరిమి అనిపంచుకుంటుంది. 


130. అంటే స్వర్గాన్ని చేరాలంటే మనిషి తనకు ఇష్టం కాని వాటిని అని ్నంటినీ 
భరించి ఇష్టమయిన వాటినీ, కోరికల్నీ, సుఖాల్ని, విశ్రాంతినీ, త్యాగం చెయ్యనిదే 
స్వర్గానికి అర్లత పొందలేడు. అలాగే ధర్మాధర్మాలను, వ్యాయాన్యాయాలను ఖాతరు 
చెయ్యకుండా కేవలిం వాంఛాప్రియత్వం వల్ల, కాంక్షా దాస్యం వల్ల నరకం తప్ప మరేది 
(ప్రాప్తం కాదు. ఈ సత్యాన్నే ఈ ఉపమానం ద్వారా వెల్లడి చెయ్యడం జరిగింది. 


131. సమాజం ఏ పంథాననుసరించినా, ఏ విధానాలవలంబించినా మీరు మాత్రం 
సదా న్యాయం, ధర్మం, పరోపకారం, ఉత్తమ సంస్కారం లాంటి విధానాలనే అవలం 
బించాలి అని అర్థం. 


132. ఇది యుద్దాలు జరుగుతున్న రోజుల్లోని సంఘటన. అలాంటి సున్నితమయిన 
గడియలోనూ ప్రవక్త మవానీయులు సవానాన్ని సంయమనాన్ని ఉపదేశించారు. ఈ 
వాదీషు బోధించే మరో విషయం ఏమిటంటే, శత్రువు మార్కొనాలన్న కోరిక కలిగి 
ఉండడం భావ్యం కాదు. అలా డంభాలు పలకడం, గొప్పలు చెప్పుకోవడం దై వానికి 
ఇష్ట మయింది కాదు. అయితే శత్రువు దాడి చేసి దెబ్బతీయాలని సన్నద్దుడయినప్పుడు 


వైతికత 99 


OMEN YE arr) 
అరా భక స్య టక క్రో ప్రవ! హూ ట్‌ కప౮ 
PENS BE GUSTS aba 
WIFI BE. rst ) 


133. హ(జత్‌ అబూ సయీద్‌ ఖ్యుది (ర.అ) ఉల్లేఖించిన దాని [పకారం, 
కొందరు అన్సారీలు మహాప్రవక్త (సఅసం) సమక్షంలో తమ అవసరాన్ని 
ముందుంచారు. ఆయన దాన్ని తీర్చి వేశారు. వారు తిరిగి ఆర్జించారు. 
ఆయన మళీ వారికి ఇప్పించారు. చివరికి ఆయన దగ్గర మరేమీ మిగల్లేదు. 
ఉన్నదంతా (ప్రదానం చేసిన తరువాత వారికి ఉపదేశించారు: “నా వద్ద 
ఉండేదేదీ నేను మిగిల్చి ప్రోగుచెయ్యను. ఏ వ్యక్తి అయితే సంతుష్టిని, 
ఆత్మాభిమానాన్ని ఆ(శయిస్తాడో అల్లాహ్‌ అలాంటి వ్యక్తికి ఆ గుణాలనే 
అను(గహిస్తున్నాడు. ఎవరయితే కోరికలకు అతీతంగా వ్యవహరిస్తాడో 
అల్లాహ్‌ అతన్ని కోరికలకు అతీతంగానే తీర్చి దిద్దుతాడు. మరెవరయితే 
సహనస్థయిర్యాల నవలంబిస్తాడో అతనికి అల్లాహ్‌ సహనస్థయిర్యాలను 
అనుగ్రహిస్తాడు. దైవం మానవునికి (ప్రసాదించే నైతిక గుణగణాలన్నిం 
.టిలోనూ ఉత్తమమయింది, విస్తృతమయింది సహనమే.” (బుఖారి, ముస్టిం) 


న శ. 
మటుకు వెన్నుజూపకుండా రైర్యశౌర్యాలను చూపుతూ ఎదుర్కోవడం చెయ్యవలసిన 


కొర్వం. 

క ఈ వాదీసు ద్వారా, ప్రవక్త మవానీయులు - అర్ధికి ప్రియము తోడ 
ఉన్నదంతా ప్రదానం చేసే వారని తెలుస్తోంది. ఇంకా ఆయన తన సవాచరులకు, 
అనుయాయులకు ప్రపంచం కన్నా పరలోకాని ్న (ప్రబోధించే వారని, ధన సంపదల 
విషయంలో సంతుప్టిని, సంత ని ఉపదేశించేవారని బోధపడుతోంది. మరో విషయం, 
మనిషి ఏ గుణాలను పెంపాందించుకోగోరుతాడో వాటి కోసమే దై వ సహాయం 
లభిస్తుందన్న సత్యం కూడా ఈ ప్రవచనం ద్వారా ద్యోతకమవుతోంది. 


100 ప్రవక్త ప్రవచనం 


EI వరో ష్ట్ర ప్రార రక GE లాలో (గ 
పు! RTD MI Ge soe ce "wr? 3 
JV పదం AF CU భార BUGS లయ! ల్లో 


PTE eC త న D2 ల “3 ౨ గ్‌ 
కది రెడ ట్య ఆం అయా డో దో దు. Jil at 


తో 2 PILATE wwii eu Sc. Dy! 
dems got es asd తీ hol Stil 


త త్‌ 


A Goes ey తోచే పతన ఉత తట! ఫ్‌ 
6 6 రతం ద ఉహ పక దు 6 ము; . రమ! రో 
(Lo GIP టరు - DEE Es 


134. హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖనం (ప్రకారం, ఉయెనా ఇబ్బు హిస్న్‌, 
హ్మజత్‌ ఉమర్‌ (ర.అ) వద్దకు వచ్చి, “ఓ ఇత్తాబ్‌ కుమారుడా, నీవు మాకు 
ధనం బాగా పంచవు, మా మధ్య న్యాయంగా తీర్పు చెయ్యవు.” అన్నాడు. 
దానికి ఉమర్‌ ఉగులయిపాయ్యారు. అతనిపై విరుచుకు పడబొయ్యారు. 
అంతలోనే హోూర్‌’” (హిస్న్‌కు సోదరసుతుడు) అడ్డుకుని, “అమీరుల్‌ 
మోమినీన్‌, అల్హాహ్‌ తన [ప్రవక్తను మన్నింపు వై ఖరిని అవలంబించమని, 
మంచిని ఆదేగించమని, అజ్ఞానులకు దూరంగా మెలగమని బోదించారు 
అని గుర్తుచేశాడు. (ఉల్తేఖనకర్త కథనం) అప్పుడు హజత్‌ ఉమర్‌ ఈ 
ఆయత్‌ వినగానే దాన్ని ఏమాతం జవదాటలేదు. ఆయన సాధారణంగా 
దై వ్యగంథం (దై వాదేశం) ముందుకు రాగానే ఆగిపాయ్యేవారు. 
(బిన్తువోరిన్‌-నవాకొ బుఖారి) 


134. (ప్రవక్త సహచర అ(గ్రగణ్యుల్లో ఒకరు, రెండవ ఖలీఫా అయిన వాజత్‌ ఉమర్‌ 
సవాజంగానే కోపిష్టి, అయితే ఇస్లాం స్వీకరించిన తరువాత ఆయన కేవలం సత్యానికి 
విరుద్ధంగా ఏదయివా విన్నప్పుడు లేదా చూసినప్పుడే ఆ(గ్రవాం చెందేవారు. ఇది 
కూడా ఆలాంటి సందర ఖమే- ఒక వ్యక్తి వచ్చి ఆయన ఏ విషయాలకు అతీతంగా 
వ్యవవారిస్తున్నారో వాటిలోనే ఆయన లీనమయినట్లు ఆరోపించి నప్పుడు, అవాస్తవిక 
మయిన ఈ మాటలు విన్నంతనే ఆయన కోపం కట్టులు తెచ్చుకుంది. అతనిపై 
చెయ్యి చేసుకువే వారే కాని మరో వ్యక్తి దై వాదేశాన్ని గుర్తు చెయ్యగానే తన కోపాన్నం 
తటినీ దిగ(మింగుకున్నారు. 


నైతికత 101 


తసప్పేరోల్లా రహో! తయ రక ఖ్యో ధ్ర ఈ 4) 

డా రపపుడండరు గయ రని రాక్‌ 4 దడ 
ఈ కంపే రట సెక గహ టట 
రి మయ రడి తే ధట గగ భయాడత్పుట లక్క Sd Se: 
ఈడ క న 
HOI ELEY Sk) EE 


by 


135. హ్మజత్‌ అబూహురై రా ఉల్లేఖనంలో బిన్తు హారిస్‌ (హారిస్‌ కుమార్తె) 
కథనం (పకారంః ము[షికులందరూ సమావేశమయిన సందర గంలో హజత్‌ 
ఖుబై బ్‌ (ర.అ) ఆమె (హారిస్‌ కుమార్తె) వద్ద ద్ద వెం[టుకలు గొరిగే కత్తి (పరిశు 
(భమయ్యేందుకు) వినియోగించుకోవడానికి అడిగి తీసుకున్నారు. ఆమె 
కత్తి ఇచ్చి వేశారు. (బిన్తు హారీస్‌ ఇలా అంటున్నారు?) “ఆ తరువాత ఆయన 
నా కొడుకును తన ఒడిలోకి తీసుకున్నాడు. పిల్లవాడు ఆయన వద్దకు పోవ 
డం నేను గమనిరిచలేదు. వాడు ఆయన తొడపె కూర్చున్నాడు. అప్పుడు 
కత్తి ఆయన చేతిలోనే ఉంది.(ఆ ద శ్యంచూసి) నేను గాభరా పడ్డాను. 
ఖుబై బ్‌ నా ముఖం చూసి నా ఆందోళనను పసిగట్టారు. “నేను ఇతని ) చంపి 
వేస్తానేమో అని భయపడుతున్నావు కదూ! నేను ఆలా ఎన్నటికీ చేయను” 
అన్నారాయన. ఖుబైబ్‌ కంటే మంచి ఖైదీని నేనెన్నడూ చూడలేదు.” 
(బుఖారి) 





మనిషికి కోపం సవాజమే. అయితే ఎవరయినా సవానం, సంయమనం పాటించమని 
బోధించినపు ప్పుడు దాన్ని పాటించాలి. మరో విషయం ఏమిటంటే అర్ధంలేని ఆరోపణలు 
వస్తే వాటిని అరికట్టడానికి వాటిపై ఆగ్రవాం వ్యక్తం చెయ్యడం తప్పుకాదు. అయితే 
సవానం వహించడమే ఉత్తమ విధానం. 


135. దీని పూర్వ రంగం ఏమిటంటే, ఒకసారి మక్కా బవు దై వారాధకులు 
ముస్రిములను మోసపుచ్చి మదీనా నుండి కొందరు సహాబా వారిని తెచి? ఎ మక్కాలోని 
వేర్వేరు ఇండ్లల్లో ఖై దీలుగా నిర్బంధించి ఉంచారు. వాదీసులోని సంఘటన హజ్రత్‌ 
ఖుబై బ్‌ అనే | ప్రవక్త  సవాచరునికి సంబంధించింది. ఆయని స, ఈ సంఘటన జరిగిన 
కొంతసేపటికి ఉరికంబానికి ఎక్కించారు. 


102 (ప్రవక్త ప్రవచనం 


Ashe ide Yc కరకు రే] ఈ (1౯౪) 
ప శల సమద మక ర 
(re he lll 5 rE) 


136. మహనీయ ముహమ్మద్‌ (సఅనం) ఉపదేశించినట్లు హ(జత్‌ 
అబూహురై రా ఉల్లేఖించారు, (శ తువును యుద్ధరంగంలో”) చిత్తు చేసినవాడు 
కాదు వీరుడు, కోపావేశంలో తన ఆంతర్యాన్ని అధీనంలో ఉంచుకున్న 
వాడే నిజమయిన హరుడు. (నహీ వ్‌ ముస్త్రీం) 


yar pew OE WC Fa 2౮కి పై! టూ (irs) 
క్‌ STMT 2 


(టక వటం హరిక IEP CEU GEE 


137. హజత్‌ అబూహురై రా (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, “ఏదయినా బోధించండి” అని 
ఆర్టించాడు. దానికి ఆయన, “ఆ(గహం చెందకు” అని ఉపదేశించారు. ఈ 
మాటను ఆయన మాటిమాటికీ పలికారు - “ఆ(గహం చెందకు” అని. 
(బుఖారి మిష్కాల్‌. 
వాజత్‌ ఖుబై బ్‌ తన మరణానికి కొన్ని గడియలకు పూర్వం కూడా శుచీ శుభ్రతలకు 
“ఎంత (ప్రాధాన్యత నిచ్చారో, ఇస్తాం పారిశుధ్యానికి పరిశుభతకు ఇచ్చిన [ప్రాముఖ్యం 
ఎలాంటిదో ద్యోతకమవుతోంది. మరో విషయం ఏమంటే ఈ బవుదై వారాధకులు 
కొన్ని గంటల తరువాత తన్ను చంపివేస్తారని తెలిసి కూడా ఆయన వారి పిల్లవానిపై 
తన ప్రతీకారాగ్నిని తీర్చుకోలేదు. ఇది షరీఆత్‌లో నిషిద్ధమనీ ఆయనకు తెలుసు. 
మహిళల్ని, బాలల్ని, వృద్ధుల్ని చంపరాదన్న షరీఆత్‌ ఆదేశాని ఎ ఆయన తన 
అంతిమశ్వాస వరకు పాటించారు. ఆయన నె తిక ప్రమాణాల ఆదర్శాని వ నెలకొలి పారు. 


136. క్రోధాన్ని దిగ్యమింగడం కన్నా గొప్ప శౌర్యం లేదన్న ఈ వాదీసు సర్వకాల 
సర్వావస్థల్లో సవానాన్ని సంయమనాన్ని ఎలా పాటించాలో మనకు బోధిస్తుంది. 
మనిషి కోపావేశంలో కొన్ని పర్యాయాలు నైతికతను, శాసనపరిధుల్ని అధిగమించి 


నైతికత 103 


ULE poe త్ల Eg వ (IFA) 

అ ro వరక దృడ! త్ర లో 

OI IMT CCE EF SDE 
(ల dhl said 1 ఓ 


138. హజత్‌ అనస్‌ ఉల్లేఖించిన దాన్ని బట్టి దై వసందేశహరు లు (సఅసం) 
ఇలా నుడివారు, “మూడు విషయాలు విశ్వాస నై తికతకు సంబంధించినవి. 
1.మనిషి కోపావేశానికి గురయి మిథ్యా కూపంలో పడరాదు. 2. ఆనంద 
భరితుడయినప్పుడు అతని ఆనందం అతన్ని సత్యమార్గానికి దూరం 
చెయ్యరాదు. 3. అధికారం, ఆధిక్యత సంపాయించినప్పుడు తనకు 
హక్కులేని దాన్ని దేన్నీ తీసుకోరాదు.” (అల్‌ మో'జమున్వ్త)గీర్‌. 





నష్టాన్ని కలిగించే ధ్యాసలో తానే సాంతంగా నష్టపోవడం కూడా కద్దు. అలాంటి 
వారందరికీ ఇది కనువిప్పు కాగలగాలి. 

137. దైవప్రవక్త సహచరులు మనలాంటి మానవులే. రకరకాల మనస్తత్వాలు, 
లోపాలు వాళ్ళల్లోనూ ఉండేవి. అయితే వారు తమను సంస్కరించుకునేందుకు సదా 
ప్రవక్త మహనీయుని (సఆసం) ఉపదేశాల దర్పణం తమ ముందుంచుకుని తమ్ముతాము 
చక్కదిద్దుకునేవారు. ఆయన (సఅసం) కూడా వ్యక్తినిబట్టి, అతనిలో సంస్కరించవలసిన 
లోటును బట్టి బోధించేవారు. (ప్రశ్నించిన వ్యక్తి బాగా కోపిష్టీలా అగుపడుతున్నాడు. 
అందువల్లనే ఆయన అతనికి కోపావేశానికి గురికారాదన్న బోధనను మరీ మరీ చేసి 
పంపారు. 


138. “విశ్వాసనై తికత అనంటే “విశ్వాసం' లేక ఈమాన్‌ ప్రవేశించిన వ్యక్తిలో సహజ 
పరిణామంగా జనించవలసిన నె తికత, గుణగణాలని అర్హం. ఇక్కడ మూడు విషయాలను 
విశ్వాసానికి తగిన నై తిక గుణాలని బోధించడం జరిగింది. ఇవి లేని వ్యక్తిలో విశ్వాసం 
ఇంకా బలమయిన స్థానం ఏర్పరచుకో లేదని చెప్పవచ్చు. 


మొదటిది మనిషి ఆగ్రహావేశాలకు లోనయి, పంతాలకు పోయి మొండివైఖరిని 
అవలంబించి సత్యానికి దూరమయ్యే (ప్రమాదముంది, ఆ తరువాత మిథ్యావాదపు 
అంధకారంలో పడిపోయే ప్రమాదమూ ఉంది. అలా జరక్కుండా తన్ను తాను 
కాపాడుకోవడం విశ్వాసి లక్షణం. 


(9) 


104 ప్రవక్త ప్రవచనం 


ఆటు! IO CEI EG AE ధో (ira) 
t కో rd : అ తో # ఎప సా EY తో వో లో జో 
_ DEE Ah AG EE IS GSE బయమయ 


[| లో 


(ho Lil = GE) 


139. హజత్‌ ఆయిషా (రజిఅన్‌ ) ఉల్లేఖించారు: “ప్రవక్త మహనీయులు 
తన సొంత విషయంలో ఎన్నడూ |పతీకారం తీర్చుకోలేదు. అయితే దైవం 
4 

నిర్ణయించిన పవ్మితతలు వినాశమవుతూ ఉంకే ఆయన దైవం కొరకు 

(పతీకారం తీర్చుకునేవారు.” (బుఖారి, ముస్తిం) 
రజక కక లెక ఆర్‌ కక! ల ఈ (10) 

రశ ఆట యో రమ ఉండో తడక ము 

(గా రజీ! 2) POU RFPs 1 


J 


చల్‌ 


3 ర 


(11 
\ 


140. అబుల్‌ ఆహ్‌వస్‌ జుషమి తన తండి చెప్పినట్లు ఉల్లేఖించారు, 
“ఒకసారి నేను దైవ (ప్రవక్తను ఇలా అడిగాను, “ఒకవేళ నేను ఓ వ్యక్తి వద్దకు 
వెళ్ళగా ఆతను నా ఆతిథ్యానికి ఎలాంటి ఏర్పాటు చెయ్యకపోతే, అతనునా 
వద్దకు వచ్చినప్పుడు నేను ఆతనికి ఆతిథ్యమివ్వాలా లేక అతని వై ఇరిని 
(తిప్పికొట్టాలా?” దానికి ఆయన, “అలా కాదు, నీవు ఆతనికి అతిథి 
సత్కారం చెయ్యి” అని బోధించారు. (తిర్మిజీ మిష్కాల్‌. 





రెండవది, ఆనందాతిరేకంలోనూ మనిషి సదాచారాన్ని,'సత్యపథాన్ని విడనాడే (ప్రమాదం 


ఉంది. “విశ్వాసం' జా([గ్రదావస్థలో ఉంలేనే తప ఎ ఈ ప్రమాదాన్ని అరిగమించలేడు 
మస్‌ 


మూడవది, అధికారం, ఆధిక్యత ఏమాత్రం లభించినా మనుషులు అదుపు తప్పి 
ఎవ్వరినీ ఖాతరు చెయ్యని దుస్థితికి చేరుకుంటారు. అలాంటప్పుడు అక్రమంగా, అన్యా 
యంగా కూడా ఇతరుల హక్కుల్ని కాజేసే ధోరణి కూడా పొడసూపడం కద్దు. దానికి 
దూరంగా ఉండాలన ్నదీ దీని సారం. 


139. మనిషి వ్యక్తిగత ప్రతీకారం తీరు కోవడం అసవాజమూ కాదు అన్యాయమూ 
కాదు. అయితే మానవత పట్ల (ప్రేమ, ఉన్నత నైతిక ప్రమాణాల పట్ల అభిమానమున్న 


నైతికత 105 


141. హ్మజత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (రజి) ఉల్లేఖించారు: “ఒకసారి (పవక్త 
మహనీయులు ఓ అన్సారి సహచరుని వద్దకు వెళ్ళారు. అప్పుడతను తన 
సోదరునికి (వీడు లజ్ఞాగుణాల విషయంలో ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆయన 
(సఅసం) అతనితో, “అతన్ని వదిలెయ్యి, లజ్జ అన్నది విశ్వాసంలోని 
అంతర్భాగమే.” అని సెలవిచ్చారు. (ముత్తఫకున్‌ అఆలావ్‌) 


వారు ఇలాంటి వాక్కును సయితం వదలుకుని ఉదారంగా వ్యవహరించడం, 
'చెల్లియుండియు సై రణ చేయు' గుణాన్ని పెంపొందించుకోవడం, నిగ్రవాం, సంయమనం 
పాటించడం ఆదర్శనీయమయిన వైఖరి. ట్‌ రర) 


140. మేలు చేసినవారికే మేలుచెయ్యడం మానవ సవాజగుణం. అయితే దానికన్నా 
కాస్త ఎదిగి మేలు చెయ్యకపోయినా అలాంటి వ్యక్తిపట్ల ఉదార వైఖరి నవలంబించడం 
ఉత్తమ మానవీయ లక్షణం. ప్రవక్త సవాచరులు చిన్నచిన్న అనుమానాలు వచ్చినా 
పరిష్కారానికి ప్రవక్తను ఆశ్రయించేవారు. ఆయన (సఅసం) వారికి తగిన రీతిలో 


ఉత్కృష్టగుణగణాలను బోధించేవారు. ౮౮ గుర (| 2eo7l| 

141. ఒక వ్యక్తి ఏదో లజ్ఞాకరమయిన పని చేసినందువల్లనో లేదా నిర్లజ్జగా 
వ్యవవారించడం వల్లనో అతని సోదరుడు అతన్ని మందలిస్తున్నాడు. అతన్ని చూసి 
'పవక్త మవానీయులు (సఅసం) ఆ మందలించే వ్యక్తికి మూలమం త్రాన్ని ఉపదేశించారు. 
నిషిలో “విశ్వాసం' స్థానమేర్పరచుకుని అతని జీవితంలో అది ప్రతిబింబించినట్లయితే 
ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదన్నది దాని సారాంశం. అందువల్ల సంస్కరణాకార్యానికీ 
తొలిమెట్టు విశ్వాసాన్ని పటిష్టం చెయ్యడం. అలాగే విశ్వాసంగల వ్యక్తి ఎప్పుడయినా 
తప్పి తవిరి తప్పుచేసినా అతని విశ్వాసం అతన్ని మేల్కొలిపి సంస్కరణాభిముఖం 
చెయ్యడం తప్పనిసరిగా జరిగే పరిణామం. దాన్ని జాగృత పరిస్తే పరిస్థితులు 
వాటంతట అవే చక్కబడతాయి. 


106 ప్రవక్త ప్రవచనం 


SIMS మ మీ పోటు! ర్రళరిక లోలో ౧౯0 
AMATI). EA 2 SU GEA సడ! 

142. హజత్‌ అనస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
సహజ అవసరాలకై వెళ్ళినప్పుడు నేలకు దగ్గరయి కూర్చునేంత వరకు 


బట్టలను లేవనెత్తేవారు కారు. (మిష్కాల్‌/ 
mf OPIN REEF F rr) 
రవ కంల లాట గతా 


లో 
3 A 


(౫|| రాహు ద్ర!) PEG Pasa సహో lad] 


ఆ \* 
\ 


అనాలా 


టీ] 


143. హ్మజత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించినట్టు తెలిపారు, “పూర్తిగా 

దిగంబరులవకుండా జాగ్రత్త వహి ంచండి. ఎందువల్లనంటే మీకు తోడుగా, 
ఎన్నడూ వేరు కాని వారుంటారు. అయితే సహజావశ్యకతకు వెళ్ళినప్పుడు 
లేదా తన భార్యతో సరయోగమయినప్పుడు మటుకు మినహాయింపు 
ఉంది. వీరి (దైవదూతల) సమక్షంలో లజ్జతో మెలగండి, గౌరవంగా 
మసలుకోండి.” (తిర్మిజ్సి మిష్కాల్‌- 


142. ఈహాదీసువల్ల కొన్ని అతిముఖ్యమయిన విషయాలు ద్యోతకమవుతున్నాయి. 


1. ఇస్లాం బోధించే జీవన సరళిలో మానవుని నిత్యజీవిత వ్యవహారాల్లోని అత్యంత 
అల్పమయిన విషయమూ ఉంది. మనకు చిన్న చిన్న విషయాల్లోనూ మార్గదర్శ 
కత్వంతోపాటు ఆదర్శజీవితమూ కానవస్తుంది. 


2. మహనీయ ముహమ్మద్‌ (సఅసం) జీవిత వివరాలు సూక్ష్మాతిసూక్ష్మంగా భద్రపరచబడి 
ఉన్నాయి. చివరికి ఆయనకు అత్యంత వ్యక్తిగతమయిన విషయాలు సయితం ఆ 
వివరణల్గో చోటు చేసుకున్నాయి. 


3. ప్రవక్త జీవితాన్ని, ఆయన బోధనల్ని భద్రపరచినవారు ముఖ్యంగా ఆయన్ని 
అనుసరించగోరిన ప్రపంచ (ప్రజలపై, ఇంకా ఆయన జీవితాన్ని అధ్యయనం 


నైతికత 107 


- ™ ఏ6 పులో 0౧0) 


144. హజత్‌ అబూహురై రా ఉల్లేఖనం (పకారం దె వసందేశహరులు ఇలా 

బోధించారు. “మీరు “ఇకామత్‌” విన్నప్పుడు నమాజ్‌ కోసం (పశాంతంగా 

హుందాగా వెళ్ళండి. ఆ సందర్భంలో తొక్కిసలాటకు పాల్పడకండి.” 
(మిష్మా_ల్‌) 


యబు! దాటు! ల గర్‌ ౪6 క ల 36 టో (170) 
wt 2 ల్‌ లో ౨ ల ల జో 
కర్ణా ager gt ais EF ss 


టో 


(rr Gb za) ree 


145. మహాప్రవక్త ఇలా బోధించినట్టు హ్మజత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ ఉల్లే 
ఖించారు. “మీ అవసరాల పరిపూర్తికై చేసే కృషిలో గోప్య విధానాన్ని అవ 
లంబించి తద్వారా సహాయం పొందండి. ఎందువల్లనంటే వర్మపసాదితుడ 
యిన (పతి వ్యక్తీ పట్ల జనం ఈర్ష్యకు లోనవుతారు.” (అల్‌ మౌ'జమునగీర్‌) 


చేయగోరిన వారిపై ఎనలేని మేళు ) చేశారు. వ్యక్తీగత జీవితానికి సంబంధించిన ఈ 
వివరాలు లేకపోతే దె దె వమార్షదర్శకత నం పూర్తయ్యేది కాదు. 


4. సిగ్గు బిడియాలను ఎల్లవేళలా కాపాడుకుంటూ జీవితం గడపడం విశ్వాసానికి 
ముఖ్యమయిన గుర్తు. 

143. దైవదూతలు మనిషి వెంట ఉంటూ అతని మాటలు, చేతలు అన్నీ. రికార్డు 
చేస్తూ ఉంటారని ఖుర్‌ఆన్‌ వాదీసుల ద్వారా తెలుస్తోంది. వారు అనునిత్యం తోడుగా 
ఉంటారు కాబట్టి రెండు అనివార్య సందర్భాల్లో తప్ప. (స్తీ పురుషులెవరయినా తమ 
మర్మస్టానాన్ని బహిర్గతం చెయ్యరాదని బోధించడం జరిగింది. మనకు కానరాకుండానే 
లోడుగా ఉండే దైవదూతల పట్ల గౌరవభావం కలిగి ఉండటం, వారి గౌరవం దృష్ట్యా 
అనవసరంగా దిగంబరులవకుండా మెలగడం, వారి ఎడల బిడియం ప్రదర్శించడం - 


108 (ప్రవక్త ప్రవచనం 


(1౫౩ SEI! allot) ట్ల క్‌ రం డమ 


146. హజల్‌ అమ్‌ బిన్‌ అల్‌ ఆస్‌ (రు ఓ ఉల్లేఖనంలో ఇలా నుడివారు. 
“నాకు, ఇలాంటి వ్యక్తి పట్ల ఆశ్చర్యం కలుగుతుంది. అదృష్టం నుండి 
పరారయ్యే వ్యక్తి; నిజానికి అతను అందులో చిక్కుకుపోవలసినవాడే. తన 
సోదరుని కంటిలోని నలుసునయితే చూడగలిగి, తన కంటిలోని దూలాన్ని 
మరచిపోయే వ్యక్తి. తన సోదరుని ఆంతర్యంలోని విద్వేషాన్ని పాఠ దోలాలని 
చింతిస్తూ ఉంటూ స్వయంగా తన హృదయంలో ఇతరుల పట్ల వై రాన్ని, 
వెషమ్యాన్ని పెంచి పోషించే వ్యక్తి. ఎప్పుడయినా నేను నా రహస్యాన్ని 
ఇతరునికి తెలపగా అతను దాన్ని బయలు పరచినందుకు నేను అతన్ని 
నిందించడం అన్నది ఎన్నడూ జరగలేదు. ఎందువల్లనంకే ఏ రహస్యమయితే 
నా గుండెల్లో దాగలేదో దాన్ని బయట పెట్టినందుకు నేను ఇతరుళ్లీ ఎలా 
నిందించగలను?” (ఆల్‌ అదబుల్‌ మ(ఫద్‌. ) 


అన్నీ దై వదూతల మహత్తును తెలపడమే కాక మనుషుల శీలనిర్మాణంలో (ప్రముఖ 
పాత్ర నిర్వహించే గుణాలు. 

144. “ఇకామల్‌ తరువాత సామూహిక నమాజ్‌ (ప్రారంభమవుతుంది. గనుక చాలామంది 
అది విన్నంతనే ఉరుకులు పరుగులతో తొలి వరుస (సఫ్‌)లో స్థలం పొందాలన్న 
ఆత్రుత కనబరుస్తారు. అలాంటి వారు ముందుగానే సిద్ధమయి వెళ్ళి సఫ్‌లో కూర్చొని 
నమాజ్‌కై నిరీక్షించడం పుణ్యప్రదం; కాని వుందాతనాన్ని వదలి తొక్కిసలాట జరిపితే 
స్వయంగా గాయపడటమే కాక ఇతరుల్ని గాయపరచడం కూడా ఖాయమే. 


145. మనిషి తన అవసరాల పరిపూర్తికీ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు రూపాం 
దించుకుంటాడు. వాటిని అమలు జరపనంత వరకు మాటను కడుపులో దాచుకోలేక 
శన సంకల్పాలన్నింటినీ ముందుగానే జనుల ముందు చెప్పుకుంటూ తిరిగితే ఫలితం 

ఏటీ? దీనిద్వారా ఈర్ద్యాపరులు విషం(క్రక్కి, కుతంత్రాలు పన్ని జరిగే పనిని 


నైతికత 109 


౨ రణ ౮ జ జా బోదె ger pe Pd అ 

| సమానులు రడ Ey dE; db ms థో dr 

— శ వ NE SE 4 స లో ఎల ఈ 
పా టా లో Uses eG మ! టాడు! రల డడ eb 
౨ ET, 


వ్‌ నే లో DI గ | 

. వచచ లలత aed 

ద్రం టో లా అల్లో! ప్రవ దత 5 హత జు, యవలు 
| గత 

wor ఆ 


rts YZ shirt లం య, sc. 9% hb నా 
హవ PET CDI eS లాట FET HS AN AEs HE 


fry dt వయా FES os పమ OH 
147. ఓ ఉల్లేఖనం (ప్రకారం, హ్మజత్‌ ఉమర్‌ (ర.అ) ఒకసారి మింబర్‌ 
నెక్కి (పసంగిస్తూ ఇలా (ప్రవచించారు, “జనులారా వినయ విన మతల్ని 
అవలంబించండి. ఎందువల్రనంటే నేను దై వసందేశహరులు ఇలా సెలవియ్యగా 
విన్నాను, “ఎవరయితే అల్లాహ్‌ కొరకు విన ముడవుతాడో అల్లాహ్‌ అతన్ని 
ఉన్నతునిగా చేస్తాడు. అతను తన్ను తాను అల్పునిగా భావిస్తాడు. కాని 
(పజల దృష్టిలో ఉన్నతుడయి ఉంటాడు. మరెవడయితే గర్వపడతాడో 
అతడు (ప్రజల దృష్టిలో అల్పుడయి ఉంటాడు. కాని అతను తన్నుతాను 
గొప్పవానిగా భావిస్తూ ఉంటాడు. చివరికి అలాంటి వ్యక్తి పజల దృష్టిలో 
కుక్కకన్నా, పందికన్నా నీచమయిపోతాడు.. (మిష్కాల్‌. 





చెడగొట్టే అవకాశం ఉంది. అందుకే వీలయినంత వరకు భావి కార్యక్రమాలకు కార్య 
రూపమివ్వనంత వరకు దండోరా కొట్టించడం భావ్యం కాదు. 


146. ఇవి వాస్తవానికి వజత్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ వచనాలు. మనిషి దై వలిఖితం తప్పం 
చుకుని ఎక్కడికీ పోలేడు. అయినా దాన్ని తప్పించుకోవాలని సకల ప్రయత్నాలు 
చేస్తాడు. అయితే అసలు ప్రయత్నాలు చెయ్యరాదని దీని అర్ధం కాదు. ప్రయత్నాలు 
చేసి అవి ఫలవంతం కాకపోయినా నిరాశ చెందకుండా జరిగిన ఫలితాన్ని అదృష్టానికి 
వదిలేసి కొత్త కోణంలో ప్రయత్నాలు (ప్రారంభించాలి. అయితే ఫలితానికి దైవంపై 
మాత్రమే భారం వేసి సతృలితాలక్రై (ప్రార్థిస్తూ ఉండాలి. ఈ వాదీసులో మనుషుల 
బలహీనతల్ని కొన్నింటిని ప్రస్తావించి వీటి పట్ల వాజత్‌ అమ్‌ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం 
చేశారు. చివరన తన రహస్యాన్ని దేన్నయినా ఇతరులకు చెప్పి వారు దాన్ని గోప్యంగా 
ఉంచలేదని ఇతరుల్ని నిందించే వ్యక్తుల గురించి కూడా ఆయన తన ఆశ్చర్యాన్ని 
వ్యక్తం చేశారు, తన గుండెల్లో దాగని తన రవాస్యాన్ని ఇతరులు భద్రపరుస్తారని ఎలా 
అనుకున్నాడని. 


110 ప్రవక్త ప్రవచనం 


వ! 


రీడటీ లిక క లకలిక్‌ జడ టైపు! భత టో గల) 


నో 
లే de 


bol) SIZ PASAT చత EEC Ss Re జీ! 
(All st 
148. హజత్‌ అబులా బిన్‌ అమ్‌ ఉలేఖనం: దె వ(పవక్త (సఅసరుని 
అలు వా రా 
ఎన్నడూ వీపు ఆనించి తింటూ ఉండగా చూడటం తటస్థించలేదు. ఇంకా, 
ఆయన వెనక ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉండగానూ నేనెన్నడూ చూడలేదు. 
(అబూదావూద్‌, మిష్కాల్‌/ 


ప కుజ శ 


PTET) J G15 యట్‌ మద క] ప్రో (129) 


లో 


శ్‌ నలో తం 


ఖం స్ట. CUE ప | BRIE 
(౧౯ PINS Cl వహ య్కర టు) 


149. హజత్‌ ఉమ్మె సల్మా (రజిఅల్హాహు అన్‌ హా) ఉల్లేఖించిన దాని 
(ప్రకారం, (ప్రవక్త మహనీయులు (సఅసం) ఒకసారి అఫ్‌లహ్‌ అనే బానిసను, 
సజ్ఞా చేసేటప్పుడు ఊది మరీ సజ్ఞా చెయ్యగా చూశారు. అప్పుడు అతనికి 
ఇలా ఉపదేశించారు: “అఫ్‌లహ్‌, నీ ముఖానికి మట్టి తగలనీ” 

(తిర్మిజీ మిష్మా_లత్‌) 





147. వినయం వల్ల - అనవసరమయిన అతి వినయం కాదు - మనిషిలో ఇతరుల 
పట్ల గౌరవ భావం జనిస్తుంది. ఇతరుల్ని గౌరవించినవాడు తప్పక తానూ గౌరవించ 
బడతాడు. ఎందువల్లనంటే గర్వం గల వ్యక్తిని ప్రజలు అతని సమక్షంలో ఏమీ చెప్పక 
పోయినా తమ ఆంతర్యాల్లో అతని పట్ల ద్వేషమే కలిగి ఉంటారు. మనిషి తన్ను తాను 
చిన్నవానిగా భావించినప్పుడు దేవుడు అతన్ని ఇతరుల దృష్టిలో పెద్దవానిగా చేస్తాడు. 


148. వీపు ఆనించి భోంచెయ్యడం, తాను ముందు నడుస్తూ ఇతరులు తన వెనకాల 
నడవాలన్న కోరికా ఇవి రెండూ అహంభావం, వె భవ ప్రతాపాల ప్రదర్శనకు సంబం 
ధించినవి. మహనీయ మువామ్మద్‌ (సఅసం)లో వినయ వినమతలు ఎంతగా 
ఉండేవంటే ఆయన ఎన్నడూ మెత్తలు చేసుకుని వీపు ఆనించి భోజనం చెయ్యలేదు. 
మరెన్నడూ తాను ముందు నడుస్తూ ఉంటే (ప్రజలు తన వెనక నడవాలన్నది 


నైతికత 111 


SLE ONE DE Ul yas న ద్రివ (1ద-) 
గ చలే ల్‌ PC YP.) dh ట్‌ 
JUL ట్టు IESE RI డేకు! తు 
150. హ్మజత్‌ సఅద్‌ ఉల్లేఖించారు, దె వపవక్త ఇలా ఉపదేశించారు, 
“పరమ (ప్రభువయిన అల్లాహ్‌, “తక్‌ వా గుణశీలుడు, సంతుష్ట హృదయుడు, 
మరుగున ఉండే తన దాసుడంకే ఎంతో ఇష్టపడతాడు.” (మిష్కాల్‌) 


Sh er టీ Dm Ct i 3 ఎ > టీ Ju qe 
ENG? WBE UE dboys FANE ద్ర గద) 
we. లల ముం ప తపం 
A ob) FE I ab DOI యమమ ద్రం EI ss 
(GICs 
151. దెవసందేశహరులు ఇలా బోధించారని అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
ఉల్లేఖించారు, “ఇస్లాం స్వీకరించిన వ్యక్తికి (బతుకు తెరువుకు సరిపోయే 
ఉపాధి లభించి, తాను (పనాదించిన దానిపె సంత ఎపిని, సంతుష్టని 
సయితం దైవం అనుగ్రహిస్తే అలాంటి వ్యక్తి విజయసాఫల్యాలకు 
చేరుకున్నట్లు.” (మిష్కాల్‌ 





ఆయనకు ఇష్టమయ్యేది కాదు. కనీసం ఇద్దరయినా ఆయన వెనక నడవగా రీవితో 
నడవడం కూడా ఆయన ఇష్టపడలేదని వాదీసు ఉల్లేఖన కర్త ఇక్కడ తెలుపుతునా ఎరు. 


149. మనిషిలో వినయ వినమతలు ఎల్లవేళలా ప్రతిఫలించాలన బది ఈ వాదీసు 
బోధన. ఎవరయినా దైవం సమక్షంలో నమాజ్‌ చేస్తూ కూడా తన నుదిటికి మట్టి 
అంటరాదని భావించి నట్లయితే ఆ వ్యక్తీ ఆంతర్యంలో వినయభావం చోటు చేసుకోలేదని 
అర్దం. అందువల్లనే దైవప్రవక్త ఆ విధంగా బోధించారు. 


150. “తక్‌వా' గుణశీలుడు అంటే నిష్ణాపరాయణుడు, ప్రతిపనిలోనూ దేవుని ఇష్టా 
నికి (పాముఖ్యమిచ్చి దెవం ఇష్టపడిన దాన్ని చేస్తూ ఇష్టపడని దానికి దూరంగా ఉండే 
వ్యక్తీ అని అర్ధం. అరభీలో “గని అన్న పదానికి మేము సంతుష్ట వాదయుడని అనువ 
దించాము. గని అన్నదానికి ఆత్మాభిమానం గల వ్యక్తీ అని, సంతుష్టి పొందిన వ్యక్తీ అని, 
సౌభాగ్యవంతుడని కూడా అర్ధం వస్తుంది. కలిగిన దానిపై సంతృప్తి, సంతుష్టి దానిపై 
ఆత్మాభిమానం కంటే గొప్ప సొభాగ్యమేముంది? భయభక్తులు, ధర్మ నిష్టతో పాటు 
మనిషిలో సంతుష్టి ఏర్పడి ఇంకా అతను పేరూ ప్రతిష్టలకు (పాకులాడకుండా 


112 ప్రవక్త ప్రవచనం 
స్ట్‌ అ త న గ! ra లో 
లా దు తయ లక ఈగ రాగి! ఆలో (105) 
AS RSD? UG ఇచ డం VET AES టు! 
చి ఎలో ఇ 2 re sr UAT 
(Mr పంటు. SENSES SJE” 


152. ఇబ్బు ఫరాసి ఉల్లేఖనం (పకారం (ఆయన తండి) ఫరాస ఇలా 
తెలిపారు, “నేనొకసారి దెవ(పవక్తను అడిగాను, “నేను అర్జింపుతో 
చెయ్యిచాచవచ్చునా?" అని. దానికీ ఆయన ఇలా బోధించారు, “కూడదు, 
అంతగా గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడితే సజ్ఞను అయిన వారిని అడగవచ్చు.” 

(అబూదావూద్‌, మిష్కాత్‌ 


పు 


క్‌ న 35 ణ్‌ 2 lb Perm we 7 
OL Eel 2 టు! OSS UE OE gE Jor) 
Pd 
Das py = Sia జి 2 మో చచ నట దం ( 
రం! ఆ ర్త అమి వేరు హరు 3 మము! 


ల్లో 


ly Fleet వటట. ఆం జ 


153. హృజత్‌ అనస్‌ (రజిఅల్హాహు అన్‌ హు) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారు, “ముగ్గురు మనుషులకు 
తప్ప మరెవరికీ అర్టించడం ధర్మసమ్మతం (హలాల్‌) కాదు - 1. కటిక 
దరిదుడు, 2. విపత్కరమయిన రుణభారం (కింద అణగిపోయినవాడు, 
౩. బాధాకరమయిన రక్తభారం కలవాడు.” 





మరుగున పడి ఉండడమే ఇష్టపడితే అది నిజంగా దైవ ప్రసాదితమయిన మహావరప్రసాదమే. 
ఇలాంటి సద్గుణ సంపన్నుడయిన వ్యక్తిని దైవం ఇష్టపడటంలో ఆ1 సర్యమే లేదు. 


151. సంతృప్తి, సంతుష్టి (Contentment) అన్న గుణం (ప్రాపంచిక సంపద 
అన్నింటిలో మహోన్నతమయింది. ఆధ్యాత్మిక సంపద అయిన ఇన్టాంతో పాటు 
ఈ (ప్రాపంచిక వరప్రసాదమూ మనిషికి లభిస్తే అతను ఉభయ లోకాల సకల 
విజయాలను సాధించినబ్లు. 


152. మనిషి ఆత్మాభిమానాన్ని చంపుకుని ఇతరుల్ని ఆర్థించడానికి సిద్ధమ వా (లంటే 
గత్యంతరం లేని స్థితిలోనే జరుగుతుంది. ఆలాంటి పరిస్థితుల్లోనూ సజ్జనుల వద్ద 
ఆర్థించడమే ఉత్తమం అని అంటున్నారు దైవప్రవక్త. సజ్జనులు తాము చేసిన మేలుకె 


నెతికత 113 


ize de Oe క్ర (బగ 

మీ బో న ld pie NE అట ఆ ౨ Pre 
sweet ps అ లీడు; 
భు ల్‌ 


| నంతర కే వ యబ ుర స్రీ 
rod iA. ot RE ATE 


154. హ్మజత్‌ ఉమ్ము సల్మా ఉల్లేఖించిన దాని (ప్రకారం దై వసందేశహరులు 
(సఅసం) ఇలా (పవచించారు, “1.సదకావల్ల సంపాదనలో కొరత ఏర్పడదు. 
2. అన్యాయాన్ని.అ| క్రమాన్ని మన్నించి వేస్తే అల్హాహ తప్పనిసరిగా ఆ వ్యక్తి 
గౌరవాన్ని ద్విగుణీకృతం చేస్తాడు. అందువల్ల (ప్రజల్ని మన్నించండి, 
అల్లాహ్‌ మిమ్మల్ని గౌరవపరుస్తాడు. మనిషి ఆర్జించే ద్వారాన్ని తెరచుకుంకే 
దైవం అతన్నికై బీదరికం, దారి ద్యాల ద్వారాన్ని తెరుస్తాడు. 

(అల్‌ మోిజమునగీర్‌) 


ఎలాంటి (ప్రతిఫలం ఆశించరు. ఇంకా చేసిన మేలును నలుగురికి చెప్పుకుని అర్పించే 
వాని ఆత్మాభిమానంపై దెబ్బతీయరు. అందువల్ల అనివార్య పరిస్థితుల్లో సజ్జనులముందు 
చెయ్యిచాచి అడగడం తప్పుకాదు. 


153. చీటికి మాటికి ఆర్టించడాన్ని ఎంతగా నిరుత్సాహాపరచడం జరిగిందో తెలు 
స్తోంది. ఇల్టూవాకిలి లేక నిరాధారులయిన దౌర్భాగ్యులు, మోయలేని రుణభారం గల 
వాడు, రక్తపరిహారం చెల్తించవలసినవాడు. రక్తపరిహారం అంటే ఏ కారణాల వల్లనయిన 
ఒకరికి (ప్రాణ నష్టం కలిగిస్తే ఇస్టామీయ న్యాయం ప్రకారం చెల్లించవలసిన దండన అని 
భావం. ఇది వాతుని వారసులకు చెల్రించవలసి ఉంటుంది. ఈ మూడు పరిస్థితుల్లోనూ 
మనిషి బయటపడే మార్గాంతరం ఏదీ కానరాదు గనక స్వచ ఎంద సంస్థలనో లేక 
(ప్రభుత్వ ఖజానానో అదీ లేకపోతే శ్రీమంతులయిన సవృదయులనో ఆర్థించడంలో 
తప్పులేదు. 

పూర రంగం 

ఈ హాదీసుకు పూర్వం ఓ గాధ ఉంది. దాన్ని ఇక్కడ ఉటంకించడం సబబుగా 
తోస్తోంది. ఇస్టాం భిక్షాటనను ఎలా రూపు మాపదలచిందో కూడా ద్యోతకమవుతుంది. 
ఒకసారి ఓ అన్సారీ, దై వసందేశవారుల (సఅసం) సమక్షంలో హాజరయి అర్థించాడు. 
ఆయన అతన్ని, మీ ఇంట్లో ఏమయినా సామాను ఉందా” అనడిగారు. దానికతను, 
“మా వద్ద ఒక గొంగళి ఉంది. దాన్ని మేము సగం పరచుకుంటాము, సగం కప్పు 


114 (ప్రవక్త ప్రవచనం 


పటు: FD ECVE తాక లోలో (1దిథి) 
“ Thy బు CE 
(CCU Gigli) BUG Pe AI) 
155. దైవప్రవక్త (సఅసం) బోధించినట్లు హ్మజత్‌ ఇబ్బు మస్‌ఊద్‌ ఉల్లే 


భీంచారు, “ఆస్తుల్ని సమకూర్చకండి ఆ తరువాత (ప్రపంచానికే అంకితమయి 
పోతారు.” ( తిర్మి జి) 


mI 3 2 a కే లో న 32 . 3 
రవ ధుల తో డక లై ఢోక రో (101) 
ష్య ఎ ల శ 
GUIS AE భారి గ ఫ్ర) తం తతత 
| క. సం లం లీ ళో శో ల లోలో 
బయత GE OGLE PRSI EE తీయ 


త్‌ 
ల! 


వ 


156. అబ్బురూమి ఇలా ఉల్లేఖించారు, “నేనొకసారి ఉమ్ము “తల్‌” 
వద్దకు వెళ్ళాను. నేను, “మీ ఇంటి కప్పేమిటీ ఇంత తక్కువ ఎత్తులో ఉంది” 
అనడిగాను. ఆవిడ ఇలా బదులిచ్చారు, నాయనా, అమీరుల్‌ మూ'మినీన్‌ 
ఉమర్‌ ఇబ్బు ఖత్తాట్‌ తన (పభుత్వ) ఉద్యోగులకు, “మీ కట్టుడాలు ఎత్త 
యినవిగా నిర్మించుకోకండి, అది ఎంతో దుష్టదినాలకు సంకేతం అని 
ఉత్తరువులు పంపారు.” (ఆల్‌ ఆదబుల్‌ మృఫద్‌) 
యన త తన కశత ఓ 
కుంటాము. ఇంకా ఓ పెద్ద గిన్నె ఉంది. అందులోనే మేము నీరు (తాగుతాము” అని 
బదులిచ్చాడు. 

ఆయన ఆ రెండు వస్తువులూ తెప్పించి పాట ద్వారా రెండు ద్తిర్షములకు అమ్మి వేశారు. 
ఆ రెండు దిర్లములు అన్ఫారీకి ఇచ్చి “ఒక్క దిర్లమ్‌తో భోజనానికి ఏదై నా కొనుక్కోమని, 
మరొక దిర్లమ్‌తో గొడ్డలి కొనుక్కుని నా వద్దకు రమ్మ'ని పురమాయించారు. ఆతను 
తిరిగి వచ్చిన తరువాత ప్రవక్త మహనీయులు (సఅసం) తన శుభవాస్తాలతో గొడ్డరికి 


కమ్మ వేసి అతనికి అందిస్తూ “వెళి J అడవి నుండీ కట్టలుకొట్టి (అమ్ముకో) పదిహేను 
రోజుల వరకు మళీ ) నాకు కనబడకు' అని సెలవిచ్చారు. 


అన్సారీ అలాగే కట్టలు కొట్టి అమ్ముకుంటూ ఉనా డు. పదిహేను రోజుల తర్వాత 
ప్రవక్త సమక్షంలో హాజరయినప్పుడు ఆతని వద్ద పది దిర్లమ్‌లు మిగిలాయి. దానితో 
అతను భోజనసామ (గి, బట్టలు కొనుక్కున్నాడు. అపు ఏడు దైవప్రవక్త ఇలా ప్రవచించారు, 
“కష్టించి పనిచేసే ఈ పద్ధతి, అర్థించడం వల్ల ప్రళయదినాన నీ ముఖాన కలిగే పరా 
భవపు మచ్చల కన్నా ఎంతో మేలయినది.” 


నెతికత 115 


rE ts PIP (యడ వం 
OAS ASE SEEN! ) సిచ( 6 టి డడ] శ్రే ట్ర (166) 
ర కు! ర రు ప్రక! 
(CUCU sh) 


157. హృజత్‌ అబూ ఉమామ(ర. అ) ఉల్లేఖనం (ప్రకారం దె వ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు, “జనులారా మీరు వినటం లేదా? మీరు 
వినటం లేదా? నిరాడంబరత నిస్సందేహంగా విశ్వాసానికి గుర్తు.” 
(అబూదావూద్‌, మిష్కాల్‌. 
CI ne, te 5 కా TAT Trap) లో ల తో 
హయం AE ADORE VE ఫశ రె (16౫) 
ప్రయ రదు 4 దహ లో లక 6 
క సడ 
158. హృజత్‌ అబూ హురైరా (ర.అ), దైవప్రవక్త (సఅనం) ఇలా 
నుడీవినట్టు ఓ ఉల్లేఖనంలో పేర్కొన్నారు, “ఎవరిలోనయితే ఆహంకారం 
ఉండదో అతనితోపాటు అతని నౌకరు కూడా భోజనం కలసి చేస్తాడు. 
అతను బజారులో గాడిదను సయితం స్వారీ చేస్తాడు, మేకను పెంచుకుని 
దాని పాలు పండుకుంటాడు.” 


154. ఈ వాదీసులో మూడు వె తిక గుణాలు చర్చించడం జరిగింది. సదకా అంటే 
దైవమార్గంలో ఖర్చు చెయ్యడం అన్నమాట. జకాత్‌ ఇవ్వటం, దాన ధర్మాలు 
చెయ్యడంవల్ల బయటికి ధనం తగ్గినట్టు అగుపంచి నా నిజానికి సమాజంలో సామూహిక 
సంపద పెరుగుతుంది. సమాజం సౌభాగ్యవంతమవుతుంది. జకాత్‌, సదకా ఇచే J 
వ్యక్తిలో లోభత్వం, పిసినారితనం చోటు చేసుకోవు. సాధారణంగా చెల్లి ఉండీ 
శతువుపై కక్షతీర్చుకోకపోవడం అవమానకరమని, పిరికితనమని భావిస్తారు. కాని 
తనకు జరిగిన అన్యాయాన్ని మన్నించగల ఉదార వెఖరి చూపే వ్యక్తి స ఫయంగా ఆ 
అన్యాయం చేసిన వ్యక్తి దృష్టిలోనే ఎంతో ఆదరణీయుడయిపోతాడు. అలాంటి వ్యక్తీకి 
అతని బై తిక ఆధిక్యత కారణంగా ఎల్లెడలా గౌరవమే |ప్రాప్తమవుతుంది. అలాగే మనిషి 
స్వయంగావే భిక్షాటనకు పూనుకుంటే అతనికి సోమరితనం, నిర్ణజ్ఞలాంటి నీచగుణాలు 
అబ్బుతాయి. ఆత్మగౌరవం దెబ ఎ్రతింటుంది. ఫలితంగా సంపాదించడం సుఖంగా 
(బతకడం, గౌరవంగా మసలుకోవడం అతనికి ఎంతమా(తం సాధ్యం కాదు. 


116 (ప్రవక్త ప్రవచనం 


వంట FMA le కరప ల (103) 
SAIL EES Vat LAT స మ ప. WED 


నో 


తకు Jl) Meu EI 


159. సాలెహ్‌ నాయనమ్మ ఓ ఉల్లేఖినంలో ఇలా అన్నారు, “నేనాొకసారి 
హ(జత్‌ అలీని చూశాను. ఆయన ఒక్క దిర్హానికి ఖర్జూరప్పండ్డు కొనుక్కుని 
దుప్పటిలో మూట కట్టుకుని ఎత్తుకున్నారు. నేనో, మరివరో ఆయనతో 
“నేను ఎత్తుకుంటాను, ఓ అమీరుల్‌ మోిమినీన్‌” అని అనగా, హ్మజత్‌ అలీ, 
“వద్దు, మోయడానికి బిడ్డల తండి అధికంగా యోగ్యుడయినవాడు" అని 
అన్నారు. (ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 





155. ధర్మపరిధిలో ఉంటూ ఇళ్ళు కట్టుకోవడం, అవసరం మేరకు స్థిరాస్థిని 
పెంపొందించుకోవడంలో తప్పులేదు. దాన్ని అతిగా తీసుకుని మనిషి కేవలం “డబ్బు 
మనిషి అయిపోవడం, బతుకుకు లక్ష్యమే ప్రపంచ భోగవిలాసాలయి పోవడంలాంటి 
దుర్గుణాలకు దూరంగా ఉండాలని ఇక్కడ బోధించడం జరిగింది. జీవన లక్ష్యం డబ్బు 
కన్నా, ఆస్తపాస్తులకన్నా మ హోన్నతమయింది. 

156. ఎత్తయిన భవంతులు ఆడంబరానికి చిహ్నాలు. ఒక జాతిలో దాని నిజాశయం 
నుండి దృష్టి మరలి ఆడంబరాలపై లగ్నమయితే అది దాని పతనావస్థకు రాచబాట 
వేసిందన్న మాటే. అదే మాట చివరి వాక్యంలో “దుష్ట దినాలకు చివ్నాం' అని 
చెప్పబడింది. 

157. అరబీలో “బజాజ అన్న పదం ప్రయోగించడం జరిగింది. బజాజ అన్న 
పదానికి, మొహమాటం, బలవంతపు మర్యాద, అసహజమయిన ప్రవర్తనలేని జీవితం 
అని భావం. అదే నిరాడంబధత. మంచి దుస్తులు ధరించడం, అలంకరించుకోవడం 
ఇస్టాంలో నిషిద్ధం కాదు. కాని ఈ అభిరుచి కాస్త మితిమీరితే మనిషి దుబారా ఖర్చుకు, 
వ్యర్థవ్యయాలకు, గర్వం, పై మెరుగులు ఇత్యాదివాటికి తన సంపదనంతా 
ధారపాయ్యగలడు. అందువల్లనే ఇస్లామ్‌ అటు విలాసమయ జీవితం, ఇటు సన్యాసత్వం 
రెంటికీ మధ్య మధ్యేమార్లాన్ని అవలంబించమని బోధించింది. దీన్నే ఉల్లేఖనంలో 
“బజాజ' అని పేర్కొనడం జరిగింది. 


158. తన సేవకుడు తనతోపాటు సవాపంక్తిలో తినడమంకే మనిషి తాను 


యజమాని అని గర్వపడటం మానుకున్నాడని అర్థం. పైగా ఇస్లామ్‌ ప్రతిపాదించే 
సమానతా భావం ఆతనిలో నాటుకుందని భావం. గాడిదపె సా సరి చెయ్యడం అంటే 


నైతికత 117 


| న్‌ 1 లో లో ౯. రోం లా (లో పాటా లో 
AWM RCE EI ప FE ప (144) 


న 


ల్‌ 
Xe tr 

a 
న ప రు 


తో 
>< 


2 Ww తనల md wT Pe wor Te తలో 
i ENFIELD 
(«8 Psd Pet Mo) AEE 


160. అమ్‌రహ్‌ ఉల్లేఖనం (ప్రకారం, ఆవిడ హ(జత్‌ ఆయిషా (ర.అ)ని 
“ప్రవక్త మహనీయులు ఏమి చేస్తూ ఉండేవారు?” అని అడగ్గా ఆమె ఇలా 
బదులిచ్చారు, “ఆయన సాధారణ మానవుల్లాంటి ఓ మానవుడు. బట్టుల్లో 
పేలున్నట్లయితే వాటిని ఏరివేసేవారు. మేక పాలు పిండుకునేవారు.” 
(అల్‌ ఆదబుల్‌ మ్యఫద్‌) 


ళ్‌ ww (టీ పీ (3 భో లోలో లల బలో 
Oe ఈగ AUC SE 3 టో (40) 
లసశణీగా సా wh wie ద, టహిడ వు | శాల భర 
ole అక (ఈం DEUS Es 0 
(మలక. లంట) 


161. హ్మజత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ ఇలా ఉల్లేఖించారు, ప్రవక్త మహనీయులు 
(సఅసం) తన్ను యమన్‌కు పంపేటప్పుడు, “చూడు ముఆజ్‌, 
విలాసవంతమైన జీవితం గడపబాకు. విలసమయ జీవితం గడపడం దేవుని 
దాసుల పద్ధతి కాదు.” ( అహ్మాద్‌, మిష్మాల్‌. లీ 


SRSA aa aaa ace తనంముటు వపను వోననటుల లాల naan wun త డత ననన నానా చలన తాన నాల ననన నల ననాలు ననన టతతయుటు నమన తలును 
అత్యంత అల ఎమెన వావానాని గ్‌ వాడటానికీ జంకకపోవడం అని అర్థం, తన హోదా, 


దర్పం పట్లు జాగ్రత్తపడే మనిషి ఎలాంటి భేషజాలకు పోకుండా దోరికిన వాహనాన్ని 
ఎక్క పోగలుగుతాడా! 


159. వాజత్‌ అలీ (ర.ఆ) నన్మార్గగాములయిన ఖలీఫాలలో నాల్లవవారు. 
ఖలీఫాలందరూ తమ ప్రవక్త ఆదర్శం ప్రకారం జీవించిన చాలా నిరాడంబర జీవులే. 
ఆనాటి ప్రపంచంలో ఓ మహా సామాజ్యానికి అధినేత అయి ఉండీ తన ఇంటికి 
కావలసిన ఆహార పదార్థం తానే కొనుక్కుని పోవడం అటుంచి దాని ్న తన దుప్పటిలో 
కట్టుకుని నెత్తిన ఎత్తుకోవడం కన్నా సాదాసీదాతనం మరేది కాగలదు? హజల్‌ అలి 
కాస్త చతురోక్షుడు. అలంకారభూషితమయిన వాక్యాలు పలికేవారని (ప్రతీతి, మంచి 
రచయిత కూడా. ఆ లక్షణం ఈ వాక్యంలో గోచరించడం లేదూ? 

160. ప్రవక్త సహచరులు, వారి అనుయాయులు, దైవ సందేశవారులు తమ రోజు 
వారీ కార్యక్రమాలు ఎలా గడిపేవారో తెలుసుకోవాలని చాలా ఉబలాటపడేవారు. 


118 ప్రవక్త ప్రవచనం 


De 


ల 


య ee le ములు గ్గ 
CUE BEB) LS CIEE 


162. ఆమ్‌ బిన్‌ మఅయ్‌బ్‌ తన తండి షముఅయ్‌బ్‌ చెప్పగా, ఆయన 
షుఅయ్‌బ్‌ తాత ముహమ్మద్‌ చెప్పగా ఉల్లేఖించారు! దైవ సందేశహరులు 
(సఅసం), “తినండి, (తాగండి, బట్టలూ తొ డుక్కోండి, సదకా దానధర్మం 
చెయ ్రండే- అయితే అందులో అహంకారం, దుబారా మి| శమం కానంతవరకు” 
అని (పబోధించారు. (నసాయి, మిష్కాల్‌- 


రో! ధరో ల్లో యు! కక ప్రా (114) 
35 కటు టడం! 


wm 


(గగ లోతు ల న 


2 
త 


ళ్‌ గ ౨ య్‌ 
ఏద ్రైటాజిం జైల్లో a rer 


al 


న్‌ 


163. అబ్బుల్లాబిన్‌ సర్దిస్‌ ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఇలా (ప్రవచించారుః “సౌశీల్యం, నిగ్రహం, సంతులిత వై ఖరి దె వదౌత్యంలోని 
24వ వంతుకు చెందినవి.” (తిర్మిబ మిష్కాల్‌ 


అందుకు ఈ వాదీసు ఓ నిదర్శనం. ప్రవక్త మానవాతీత శక్తిగల వ్యక్తి కాడని, సామాన్య 
మనిషిలా తన అవసరాలు, అగత్యాలూ తీర్చుకునేవారని చెప్పడానికి ఆయన ప్రియ 
సతీమణి వా(జత్‌ ఆయిషా రెండు విషయాలు ఉదావారణగా పేర్కొన్నారు. ఎక్కువగా 
ఉన్ని బట్టలు వాడటం మూలాన ఎప్పుడయినా వాటిలో పేలు చొరబడే అవకాశం 
ఉంటుంది కాబట్టి ఆయన వాటిని శుభపరచుకునేవారని తేటమవుతోంది. 


161. వాజత్‌ ముఆజ్‌ని ప్రవక్త మహనీయులు యమన్‌ గవర్నరుగా నియమించి 
పంపారు. పంపేటప్పుడు, అక్కడి సుభిక్షమయిన వాతావరణంలోపడి విలసమయ 
జీవితానికి గురికారాదని ఆయన హెచ్చరించారు. వుందాగా, అందంగా (అంటే 
పరిశుభ్రంగా, పరిశుద్ధంగా, మంచి వస్త్రధారణతో, జీవించడం వేరు, విలాసవంతంగా 
(అంటే దుబారా ఖర్చుతో, సుఖభోగాలతో) అలరారడం వేరు. రెంటిలో చాలా 
వ్యత్యాసముంది. అందంగా తయారవడం అన్నది ప్రవక్త మహనీయులు (సఅసం) 
స్వయాన ఇష్టపడేవారు. వాదీసుల్లో, ఆయన కొత్త బట్టలు తొడుక్కున్నప్పుడు చేసే 


నైతికత 119 


జ “yr bw Eo hs > జో హలో 
యమ అటు! లోటు! డల మం? Gas టా (145 
| త అవి రక కక సా SU EPPO 


dee A 


తంట. 
no CALL BE TD SIE 95 కకక 


164. అమ్మార్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం దై వసందేశహరులు (సఅసం) 
ఇలా ఉపదేశించగా ఆయన విన్నారు: “నమాజ్‌ ద్రీర్ణంగాను, ప్రసంగం 
క్షుప్తంగా చెయ్యడం మనిషి ఫకీహ్‌ (వివేచనా పరుడు) అవడానికి నిదర్శనాలు. 
నమాజ్‌ పొడిగించండి, (పసంగాన్ని వీలైనంత క్షుస్తంగా ముగించండి. 
నిస్సందేహంగా కొన్ని (ప్రసంగాలు ఇందజాలంలా పనిచేస్తాయి.” 
(ముస్తిం, మిష్మా_ల్‌) 


ఫ్ర Saif > = pe ఓ పు: రంల స. డవ కడ టో (140) 


Pd 


SME Boe dole 2s e315 gi క్‌ లలి! తం! 
(Lo wig 


165. హజత్‌ ఆయిషా (ర.అ), “ధార్మిక కార్యకలాపాల్లో మెచ్చదగిన 
పని - నిలకడతో (కమం తప్పకుండా చేసే పని” అని ఆదరణీయ (ప్రవక్త 
అన్నట్లు ఉల్లేఖించారు. (బుఖారి ముస్రిం) 





దుఆ - నా జీవితంలో దీనిద్వారా అందాన్ని (ప్రసాదించు - అని ఉంది. మరో చోట, 
కొత్త అతిధులెవరయినా కలవడానికి వచ్చినప్పుడు ఆయన, అందమైన బట్టులు 
తొడుక్కునేవారని కూడా తెలుస్తోంది. 

అయితే అందం, వుందాతనం అతిశయిస్తే విలసమయంగా రూపొందుతుంది. 
హుందాతనం తగ్గితే అది సన్యాపత్వం క్రిందికి వస్తుంది. రెండు అతివాదాల మధ్య 
సరిహద్దును తెలుసుకోవడం ఆయా వ్యక్తుల విశ్వాసమయ మనస్తాక్షికే వదిలేసింది 
షరీఅత్‌. “మీ ఆంతర్యాలను ప్రశ్నించుకోండి” అన్న ఆదేశం ఇలాంటి సందరా లనే 
ఉపయోగపడుతుంది. 


162. . ఈ వాదీసులో, ధర్మబద్ధంగా జీవిస్తూ, వీలయినంత మంచి ఆహార పానీయాలు, 
దుస్తులూ ధరించడం తప్పుకాదని, అలాగే వీలయినంత మేరకు దానధర్మాలు 


(10) 


120 (పవక్త (ప్రవచనం 


Prd 


ఫీ ఈ శ వె విం [భల తనో న ల ea 
lide VETOED GE లోటు! యు దొ (111) 
SHG eI WIRE EAE 


(HIE Be 
166. హజత్‌ అబ్దుల్లా బిన్‌ అమ్‌, దై వసందేశహరులు ఇలా ఉపదేశించారని 
ఉల్లేఖించారుః “అబ్బుల్తాహ్‌! ఫలానా వ్యక్తి మాదిరిగా అవకు, అతను 
తహజ్ఞుద్‌ కె రాత్రిళ్ళు. లేచేవాడు. తరువాత అతను రాత్రిళ్ళు లేచే ఆచరణ 
వద లివేశాడు.” (బుఖారి, ముస్తం) 





చెయ్యడం కూడా అవసరమేనని అయితే ఈ పనుల్లో అహంభావంగాని, గర్వంకాని, 
అదుపులేకుండా చేసే దుబారా ఖరు గాని చోటుచేసుకోరాదని బోధించడం జరిగింది. 


163. సౌశీల్యం అంటే రుజువర్తనం, నిజాయితీ అనిభావం. సంతులిత వైఖరి అంటే 
ఏ అతి వాదానికీ గురికాకుండా ఉండడమని అర్ధం. వాదీసులో ప్రస్తావించిన లక్షణాలు 
దైవప్రవక్తల జీవితాల్లో ప్రముఖ స్థానం కలిగి ఉంటాయి. ఎవరు ఎంతగా వాటిని 
అవలంబిస్తే ఆమేరకే అతను దె దై వ ప్రవక్తల అనుసరణలో పరిపూర్ణతను సాధించగలడు. 
మరో విషయమేమంటే జీవిత వ్యవహారాల్లో ఏ ఒక్క వై పునకూ మొగ్గకుండా మధ్యస్థ 
విధానాన్ని అనుసరించడమన్నది అభిలషణీయం. ఉదావారణకు ఆర్థిక వ్యవహారాల్లో 
అటు దుబారా ఖర్చులకు పాల్పడడమో, ఇటు పిసినారితనానికి లోనవడమో 
కాకుండా ఈ రెండు అతివాద ధోరణుల్ని వదలి వాటి మధ్యన అనవసరమయిన 
చోట ఖర్చు చెయ్యకుండా అగ FETE సహాయపడటంలో వెనకాడకుండా 
మెలగడమే మధ్యస్థ వం షరీఅత్‌, జీవితంలో అన్నిటా దీని ఎ అవలంబించాలని 
కోరుతుంది. | 
164. వినేవారికి విసిగించేలా సుదీర్థమయిన ప్రసంగాలు చేస్తే ప్రసంగాలంటేనే 
జనులకు ఏవగింపు కలుగవచ్చు. అందువల్ల క్లుప్తంగానే అయినా అన్ని విషయాలూ 
సమంగా తెలిపి ఆచరణాభిముఖులుగా చెయ్యగలిగితే ఉపన్యాసకుని గొప్పదనం 
అందులోనే ఉంది. కొందరు చెసే ఎ శైలి, ధోరణి, మాటల ఎంపిక నిజంగానే 
వినేవారిపె పై ఇంద్రజాలంలా పని చేసి వారిని ఉత్తేజత పరచవచ్చు. మరికొందరు ఎని స 
గొప్ప విషయాలు చెప్పినా, ఎన్నిసార్డు చెప్పినా మనిషిలో చలనం కలగకపోవచు న 
ఇలాంటి చెప్పదంటు ప్రసంగాలకన్నా పనికివచ్చే ముక్క ఒక్కటి చాలు, మనిషినీ 
మనసునూ మార్చడానికి. అయితే నమాజ్‌ తప్పనిసరయిన విషయం, దై వానికి 
సంబంధించిన విషయం గనక భక్తుడు కాస్త ఎక్కువ సమయమయినా సంతోషంగానే 
సిద్ధమవుతాడు. 


శ డయ జీ శో నై 4 జో Te ఆ! 3 Tear 
జు రుదు! మాజీల ర. 
ఉదర 4 ర ట్కు పోరు యు! కవ కలమే యయ 
(hil వడుం) ఏ శకట రయవతో 


167. హ(జత్‌ ఆయిషా ద్వారా విన్నట్లు నాఫే(ర.అ) ఉల్లేఖించారు, దైవ 
(పవక్త ఇలా బోధించారని ఆవిడగారు తెలిపారు! “మీలో ఎవరికయినా 
దై వం జీవనోపాధిమార్గాన్ని అను! గహి ంచినప్పుడు, అందులో ఏదయినా 
పరివర్తన, లేదా చెడుగు ఉత్పన్నం కానంతవరకు దాన్ని వదల రాదు.” 

(మున్నద్‌ అవ్మాట్‌ - మిష్మా_ల్‌) 


thes mAh FEE (ఎ 
(౧౫ Ea) PANES FY pea 


168. హజత్‌ జూబిర్‌ ఉల్లేఖనం: “సత్కార్యం 'పారంభం కన్నా దాని 
పరిపూర్తి శేష్టమయింది.” అని దై వసందేశహరులు (ప్రవచించారు. 


165. సాధారణంగా మనిషి ఏదో ఆరంభహరత్వం జూపి, లేదా ఏదో కారణాన 
ఉత్తేజితుడయి కొన్ని పనులు చేసేసి ఆ తరువాత నిద్రపోవడం కన్నా చిన్నపని 
అయినా, నిరంతరంగా, అనవరతం _చేస్తూ ఉన్నట్టయితే అది ప్రభావం రీత్యానూ 
ధార్మికరంగంలో పుణ్యం రీత్యాను గొప్ప (ప్రతిఫలాలనిస్తుంది. నిలకడ, స్థిర చిత్తంతో 
చేసే కొద్దిపాటి సత్కార్యాలే సద్భలితాలరీత్యా గొప్పవి. తాత్కాలిక ఉద్వేగంతో ఏవో 
కొన్ని సమయానుకూలమయిన పనులు చేసి ఆ తరువాత చలనం లేకుండా పడి 
ఉండడం అనర్ధదాయకం. 


166. విధిగా నిర్ణయమయిన పనులయితే ఎలాగూ స్థిరచిత్తంతో చెయ్యవలసి 
ఉంటుంది. అదనపు సత్కార్యాల విషయంలోనే ఈ నిలకడ చూపవలసింది. 


167. దీని పూర్వ రంగం ఏమిటంటే “నాఫే తన వాణిజ్య సామగ్రిని సిరియా 
దేశానికి ఎగుమతి చేసేవారు. ఆ తరువాత అకారణంగా అటునుంచి మరల్చి ఇరాక్‌కు 
ఎగుమతి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మార్పు గురించి తెలుసుకున్న 
వజబ్రత్‌ ఆయిషా ఆయన్ని వారించి ఈ దైవప్రవక్త ఉపదేశాన్ని వినిపించారు. దీని వల్ల 

లిసేదేమంటే విశ్వాసి కేవలం ఆరాధనల విషయంలోనే కాక నిత్యజీవిత వ్యవహారాల్లోనూ 


122 (ప్రవక్త (ప్రవచనం 


3 rat se > Pe ప - వలో 
IF GI UU SERS దాతు! ES (144) 
అశం య ఆటు ఉక 6 


౮ యం IPI TP లదు తా, మస go రత 
సయావ ద్ర పకి! ర్రఆ [ఏ కడా! dls} 
Mo Pel IES EL GE 


169. హజత్‌ అబ్బుల్హా బిన్‌ జుబైర్‌ ఇలా ఉల్లేఖించారు: నేను హ(జత్‌ 
ఆయిషా, హ(జత్‌ అస్మాల కన్నా దాతృత్వ స్వభావం గల మహి ళల్న్చి 
చూడలేదు. అయితే ఇద్దరి దాత ఎత్వపు స్వభావమూ వేర్వేరుగా ఉండేది. 
హ్మజత్‌ ఆయిషా పరిస్టితి ఏమిటంకే ఆవిడ డబ్బు వచ్చినది వచ్చినట్టుగానే 
కూడబెట్టవారు. సామ్ము పుష్కలంగా కూడబెట్టి దాన్ని అగత్యపరుల్లో 
పంచివేసేవారు. ఇక హజత్‌ అస్మా విషయానికి వస్తే ఆవిడ విధానం దీనికి 
పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆవిడ రేపటి నిరీక్షణలో ఏమీ దాచిపెష్టవారు 
కాదు. వచ్చినది వచ్చినట్టుగానే పంచిపెప్టేవారు. (ఆల్‌ అదబుల్‌ మట్‌ 


నిలకడ కనబరచవలసి ఉంటుంది. మాటిమాటికీ అభిప్రాయాన్ని మార్చుకోవడం 
అతనికి శోభించదు. 

168. భావమమంటే, ఏమంచిపని అయినా ముఖ్యంగా మరొకరిపట్ల చేసే ఏ 
సత్కార్యం, ఉపకారమయినా దాని ్న పరిప్తూర్హంగావించాలి. అసంపూ్యూూర్ణమయిన సత్కార గం 
ఉత్తమ వైతికతగా పరిగణనలోకి రాదు. ఎదుటి వ్యక్తికి (ఎవరి పట్టనయితే మేలు 
చేస్తున్నామోవారికి) ఈబై ఖరివల్ల అసంతృప్తి, అయిష్టం కలగవచు ఎ- చేసిన ఆ 
కాస్తమేలు కూడా బూడిద పాలయిన పన్నీరుగా ఘారిపోవచు se 

169. ఈ వాదీసు ఉల్లేఖన కర్త (రావి) హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ జుబైర్‌ (ర.అ) వాజత్‌ 
అస్మా కుమారుడు. వాజత్‌ అస్మా, వాజత్‌ ఆయిషా సొంత అక్కా చెల్లెం(డు. 
అందువల్ల కుటుంబ సభ్యుడయిన హ(జత్‌ అబ్బుల్లాకు తెలిసినంతగా వారీవురి గురించి 
మరెవరికి తెలిసి ఉంటుంది? వారిరువురు అవలంబించిన దాతృత్వపు విధానాలు 
అనన్యమయినవే. అయితే వజ్రత్‌ ఆయిషా అనుసరించిన విధానం - అంటే డబు బి 
కూడబెట్టి ఓ పథకం (ప్రకారం సహాయాలను అందజెయ్యడం అన ఎది - సంగరిత 
ఆచరణావిధానం. దీనివల్ల చిల్లరమల్లరగా కాకుండా అగత్యపరులకు లెక్క(ప్రకారం, వారి 
అవసరం మేరకు, వీలయితే వారి శాశ (త ఉపాధి కల్పనకు సహాయం అందజెయ గడానికి 
వీలవుతుంది. రేపటి సంగతి దేవుడెరుగు, నేడు అభించిన అవకాశాన్ని ఎందుకు 


నైతికత 123 


“pw re Waa CE లో 4 
ae! eit Opole Aye C le) 
సట దం చన . ల్‌ 
GH Ce EEL తుమ తట్టు bE 
WW, ron Ge caste arc A? రర ర 
joly)-Aab 0. dag Als CE CIN ది Wp? Ay దము 
ల లో Ca గ్‌ శో pa ల 


Valle 


ahead 


170. హజత్‌ అబ్దుల్లా బిన్‌ అమీ ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా బోధించారుః “మీకు నాలుగు విషయాలు (పాప్తమయితే 
(పపంచంలో మరే వస్తువు (ప్రాప్తం కాకపోయినా అది మీకు నష్టకరం 
కాజాలదు. అవిః(1) అప్పగింతను కాపాడటం (2) నిజాయితీగా మాట్లాడటం 
(3) ఉత్తమ రీతిలో మెలగటం (4) పరిశుద్ద జీవనోపాధికై పాటుపడటం.” 

(మిష్కాాల్‌. 


జారవిడవాలన్న ఆలోచనతో ఎప్పటికప్పుడు ఉన్నంత సహాయం అందజెయ్యడమూ 
ఓ పద్ధతే. వీరిద్దరూ హజ్రత్‌ అబూబక్ర్‌ (ర.అ) లాంటి అగ్రగణ్యుల కుమార్తెలు కదా. 
ఆయన మటుకు, ఇన్టాోమీయ వ్యవస్థకు అవసరం కలిగితే తన ఇంటిలోని సర ఇస్వమూ 
ధారబోయలేదా? 

170. (ప్రవక్త మవానీయులు (సఅసం) అనేక సందరా ఎల్లో సందర్భోచితంగా 
ఇలాంటీ బోధనలు చేశారు. ఇక్కడ నాలుగు సద్గుణాలు మనిషిలో ఉంలు ఇక అతనికి 
ప్రపంచంలో ఏ సంపదలు లేకపోయినా ఫరవా లేదు అన్న (ప్రబోధం ఉల్లేఖించబడింది. 
ఈ నాల్లింటినీ పరిశీలిద్దాం - (1) అప్పగింతను కాపాడటం అంటి వస్తువుల్ని 
అప్పగించినప్పుడు, ఆ వస్తువుల్ని భద్రపరచి తిరిగి ఒప్పజెప్పడం అని మాత్రమే అర్థం 
కాదు. సామాజిక వ్యవహారాల్లో ఏవయినా బాధ్యతల్ని స్వీకరించడం కూడా 
అప్పగింతలాంటిదే. దాన్ని నరిగ్గా నిర్వర్తించడం, రాగద్వేషాలకు అతీతంగా 
వ్యవవారించడం, తాను నిర (ర్షించలేకపోతే మంచితనంతో ఆ బాధ్యత నుండి 
వై దొలగడం అన్నీ చేరి ఉన్నాయి. అలాగే మాట, సంభాషణ, చర్చలు, విద్యావిజ్ఞానాలు 
కూడా అప్పగింత లాంటివే. వాటిని ఎక్కడ ఎలా అందరి (శ్రేయంకై ఉపయోగించాలో 
అలానే వినియోగించాలి. అంతేకాని వాటి ద్వారా మనస్పర్ధలు పెరిగే, సమాజంలో 
విచ్చిత్తి ఏర్పడే ఏ అవకాశమూ రానివ్వరాదు. (2) నిజాయితీగా మాట్లాడటం అంటే 
కలిమిలోనూ లేమిలోనూ, కమ్టాల్లోనూ సుఖాల్గ్లోనూ ఎలాంటి ప్రలోభాలకు, భయాలకు 
లొంగరాదు. ఎల్లవేళలా సత్యమే పలికే నై తిక సావాసం కలిగి ఉండాలి. అవసరమేర్చడి 





124 (ప్రవక్త (ప్రవచనం 


SUA IE SIE) 
Rit, 32 ee శయం. ర! CU OW 

see Ga Aol) CEES; AR os att ౩ 
er Sl 
171. హ్యజత్‌ అబూ హురైరా (రజిఅన్‌) ఓ ఉల్లేఖనంలో (పవక్త మహ 
నీయులు (సఅసం) ఇలా ఉపదేశించినట్లు తెలిపారు: “మీ వద్ద అప్ప గింతగా 
దేన్నయినా భ| దపరచినవారికి వారి వస్తువు భ(దంగా తిరిగి ఒప్పజెప్పుండి. 
మరెవరయినా వారి పట్ల నమ్మక [దోహం చేస్తే అతని పట్ల మీరెంతసేపటికీ 
నమ్మక [దోహం తల పెట్టకండి.” (తిర్మిజి - మిష్మూ_ల్‌) 





నప్పుడు ప్రపంచం తన్ను ఏమంటుందో అన్న సంశయాని ్న దగ్గరకు రానివ్వకుండా 
సత్యాన్ని చాటాలి. వెగటు కలిగించే మాటలనయినా సరే కుండబద్దలు కొట్టే విధంగా 
చెప్పే అవసరం ఏర్పడితే జంకరాదు. నిజాన్ని నిజాయితీగా, అయితే సంఘమర్యాదల 
కనుగుణంగా, పలికే ధైర్యం కలిగి ఉండాలి. (3) సమాజంలో జీవించాలంటే 
అన్యోన్యతను పెంచే రీతిలోనే అందరితో మెలగవలసి ఉంటుంది. నగుమోముతో 
పలకరించడం, నెమ్మదిగా, శాంతంగా మాట్లాడటం, ఇతరుల అసభ్యతను భరించడం, 
ఇతరుల కుసంస్కారాన్ని సహించడం, వారికి ఆ పంథాలోనే బదులు పలకకుండా 
ఓరిమి వహించడం, తనకు బాధ కలిగినా ఇతరుల మనస్సును నొప్పించే విధంగా 
మొరటుగా, కటువుగా మాట్లాడకుండా ఉండటం, ఇతరులకు వీలయినంత మేరకు 
సవోయపడటం, సహాయం అందజెయ్యలేకపోతే కసరుకోకుండా సమాధానపరచడం 
ఇత్యాదివి సద్దుణాలుగా భావించబడతాయి. వీటిని సదా పాటించాలి. (4) ఉపాధి 
సముపార్దనలో ధర్మాధర్మాలను పాటించడం, ఆ(క్రమ సంపాదన, అన్యాయార్దిత 
సామ్ములకు దూరంగా ఉండాలి. అన్యాయార్జితం అంటే కేవలం ఒకరి హక్కును 
కాజేసిన సొమ్ము మాత్రమే కాదు, తన కర్తవ్యం, బాధ్యత పూర్తిగా నిర్వర్తించకుండానే 
లేక బాధ్యతానిర్వవాణలో జాప్యం, అలసత్వం, నిిర్హక్ష్యం చూపుతూనే ప్రతిఫలాని ఎ 
మటుకు పూర్తిగా ఆశించడం కూడా ఈ కోవలోనే వస్తుంది. ముఖ్యంగా వేతనానికి 
పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, కూలీలు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో 
ఉంచుకోవాలి. సక్రమమయిన ఉద్యోగం సంపాదించడం ఒక్కటే కాదు, ఆ ఉద్యోగ 
బాధ్యతల్ని నిర్వర్తించడం కూడా అవసరం. లేకపోతే ఆ ఉపాధి పరిశుద్ధమయిందనడానికి 
అస్కారముండదు. పోతే అధర్మమయిన జీవనో పాధి-వడ్డీ, జూదం, లాటరీ, సారాయి, 
ఆశ్టీల విషయాల వ్యాపారం, దొంగ వ్యాపారం, నల్లబజారు వ్యాపారం. మనది కాని 


నైతికత 125 


వస్తువును కాజెయ్యడం, అధర్మ కార్యాలతో లభించే సంపాదనా ఇవన్నీ చిన్న 
స్థాయిలోనయినా తక్కువయినా ఎక్కువై నా అన్నీ సమానంగా అపరిశుద్ధ ఉపాధి 
క్రిందనే వస్తాయి. వీటీకి దూరంగా మెలగాలి. 


ఇక ఆలోచించండి. ఇలాంటి ఉత్తమ గుణాలు గల వ్యక్తికి ప్రపంచంలో కొరవడేదేముంది? 
ఉత్తమ గుణాలు ఉత్తమ ప్రతిఫలాన్ని తప్పకనిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలే 
కాక (పజల (ప్రేమానురాగాలు, అభిమానం, నిత్య సహాయసవాకారాలు, సేవలు (ప్రాప్త 
మవుతాయి. చిత్తశుద్ధితో వీటిని పాటిస్తే పరలోకంలోనూ (ప్రతిఫలం ఎటూ పోదు. 


171. అప్పగింతను భద్రంగా అప్పగించడం ఒక ఎత్తయితే తనకు హాని చేసినవాని 
పట్ల కూడా హాని తలపెట్టుకుండా మెలగటమే గొప్పు. “అపకారికి యుపకారము 
నెపమెన్నక సేయునతడు నేర్పరి” అన్నాడు సుమతి శతకకారుడు. తనకు ఉపకారం 
చేసినవారికి, తనకు సహాయపడినవారికి సహాయం చెయ్యడం మామూలు ధర్మమే. 
అదీ మంచిదే అయినా అందులో గొప్పదనం లేదు. తనకు ఉపకారం చెయ్యకపోవడమే 
కాదు హాని తలపెట్టి తన పట్లు విశ్వాసఘాతుకానికి ఒడిగట్టినవానికి సయితం హాని 
కలిగించక పోవడం కూడా ఓ ఉపకారమే. అయితే అవసరం ఏర డితే అతని పట్ల కూడా 
ఉపకారం చెయ్యడం మరీ గొప్ప విషయం. ఇందులోనూ చిత్తశుద్ధి ఉన ఎట్తయితే 
ఇహపరాలు ఉభయత్రా లాభదాయకం. 


TTD ల ళు ట్రీ ఏలీ ఎ [దండ vay గ్‌ 
Asatte రేడు GE J Beye YET 


Pal 


PPI “wu wy SS d AES గ TTI TOY) “2 og 
At Gg ht bis E oi యమ 


CES తమళ 5 ర ట్య లవ; 

gl SBC EE dl 

Le Fr CTs 
172. దెవ సందేశహరులు (సఅసం) ఇలా బోధించినట్లు హ(జత్‌ అబూ 
హురై రా(ర.అ) ఉల్లేఖించారు: “మూడు విషయాలు మోక్షాన్ని (పనాదిస్తాయి, 
మూడేమో వినాశానికి గురి చేస్తాయి. మోక్షాని వచ్చేవి ఇవిః (1) గోప్యంగానూ, 
బహి ర్లతంగానూ దైవం పట్ల “తక్‌ వొ పాటించడం; (2) (పమోదంలోన్సూ, 
(పమాదంలోనూ సదా సత్యమే పలకడం; (3) లేమిలోనూ, కఠిమిలోనూ 
ఎల్రవేళలా మధ్యస్థ మార్గాన్ని అవలంబించడం; వినాశం తెచ్చి పెట్టేవి ఇవిః 
(1) మనిషి తల ఒగ్గి బానిస అయ్యేలా చేసే కోర్కె; (2) ముందుండి 
మనిషిని అమసరింపజేసే పేరాశ; (3) మనిషిని ఆవహించిన స స యోత్కంర్ల- 


ఈ రోగం మూడింటిలో అత్యంత నికృష్ణమయింది. ( బైవాక్సీ మిష్కాల్‌. 
172. "తక్‌వా” అన్న అరబీ పదానికి దైవాగ్రహాన్నుండి తన్నుతాను కాపాడుకోవడం 
అని అర్థం. అంటే శ్రద్దాభక్తులు కలిగిన నిష్ధాగరిష్టుయిన జీవితం గడపడం అని భావం. 
మనిష నిష్ట కనబరిచే పనులయితే చేయ్యడం సులువేకాని ఎవరూ చూడనప్పుడు, 
దైవంమాత్రమే తను ఎ తిలకిస్తున్నాడన్న యదార్ధ దృష్టితో చెడుకు దూరంగా నిష్టతో 
(బతకడం గొప్ప విషయమే. నిజానికి ఇదే ఉత్తమ గుణం. అలాగే ఇష్టమయినా, 
కష్టమయినా సత్యాన్ని మాతమే పలకడం, ఆచరించడం ఉన ఎత గుణం. ఇంకా 
కలిమిలో పొంగిపోకుండా, లేమిలో (కుంగిపోకుండా సదా సత ్పఎలాన సాగడమే ఉత్తమ 
లక్షణం. పోతే మనిషిని బానిసను చేసివేసే కోర్కెలు ఎలాంటి వై చ్యానికయినా మనిషి 
ఒడిగట్టేలా చేస్తాయన ఎదీ యదార్ధం. అలాగే పేరాశ వెంటబకెతే మనిషికి గమ్యమే 


చిక్కదు. ఇక అన్నింటికంటే ఘోరమైంది, మనిషిని నె తికంగాను, ప్రజల్లో (ప్రతిష్ట 


దుర్గుణాలు 127 


Gr hry opus ఫాటీ లో లో లో “9 9 
hows sede dl యు! sw dé ర sll (hr) 


eH త్రం. SEN eas Ga Selby 


173. మిక్టాద్‌ (ర.అ) ఉల్లేఖించిన దాని (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “మీరు పొగడ్తలు చేసేవారిని చూసినట్లయితే 
వాళ్ళ ముఖాన మట్టి కొట్టండి.” (న్వహారా ముస్టీమ్‌ మిష్కాల్‌. 


TCD we 209 hye sw p97 
ul el ole SWE Gg Er, 


SAIL త్రంహ ర 35d రక Iss 
We. యట! NSA కాలడం 


174. అది బిన్‌ హాతిమ్‌ (ర.అ ఓ ఉల్లేఖనంలో ఇలా అంటున్నారు: 
“పవక్త సహచరుల్లో ఎవరినయినా ముఖతః పాగడినట్లయితే వారు 
వెంటనే, “దేవా ఈ జనులు పలికే విషయాలకె నన్ను తప్పు పట్టకు, 
వీరెరుగనివాటికై నన్ను క్షమించు” అని |పార్థించుకునేవారు.” 

(ఆల్‌ ఆదబుట్‌ మ్మఫ్రద్‌) 
పప eM 
దృమ్ట్యాను, దైవ సాన్నిధ్యంలో మోక్షం రీత్యాను - సర్వవిధాలా దెబ్బతీయగల 
దుర్గుణం - స్వయోత్కర్ష! మనిషి తన జ్ఞానం, సంపద, శారీరక శక్తి, నిష్టాతత్సరత, భక్తి 
పరాయణత ఇత్యాది విషయాల కారణంగా మిడిసిపడడం నైతిక రుగ్మత. దీనికి 
గురయిన మనిషి ఆత్మవంచనకు లోనవుతాడు. అతనికి తన తప్పూ తెలీదు, 
అతనిలో సత్యాన్ని (గహించాలన్న తపనా ఉత్పన్నం కాదు. ఇది సర్వ వినాశిని 
అనడంలో సందేవామే లేదు. 

173. భావమేమిటంటే భృట్రాజుల్హా ముఖస్తుతి చేసేవారిని నిరోధించాలని, వారి 


ఆటలు సాగకుండా చెయ్యాలని, వారిఎత్తుగడలు పారకుండా చూడాలని సదా 
గుర్తుంచుకోవాలి. 


174. “వీరెరుగనివి” అంటే, వీరెరుగని నాలోని లోపాలు అని భావం. మనిషి 
సాధారణంగా తన పొగడ్త విని గర్వానికి, స్వయోత్కర్షకు గురవుతాడు. అందువల్లనే 
(ప్రవక్త సహచరులు (ర.అ.) ఇలాంటీ సందరా ఎల్లా దాని చెడుగు నుండి రక్షించమని 
దైవాన్ని వేడుకుంటూనే తమలోని లోపాలను కూడా గుర్తు చేసుకునేవారు. ఈ 


128 (ప్రవక్త ప్రవచనం 


శ బ్‌ 


తయా టు! eG OE IE (146) 
POUR సేం రలేటు! మిల పీ! తను షత. 
(ఈ WUE ola) 
175. హజత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ 
సందేశహరులు (సఅసం) ఇలా హెచ్చరించారుః “ఎవరయితే ఈ లోకాన 
పేరు (పతిష్టల దుస్తులు ధరిస్తాడో, అతనికి అల్లాహ్‌ (పళయదినాన 
నీచత్వపు బట్టలు ధరింపజేస్తాడు.” (అబూదావూద్‌, మిష్కాల్‌. 


Gas lee YS 06 రత్తోయలాలోగల 
Sra Sp uw IE, డం lcs ai NAN 
SOW p55 రమ GE SE ఉమ! deus 
LG. Gr ia GI, fs ih Nsw | 
ఉత! db 4 0 స 1 Cee Uy అ 
గ 4 వసం ట్లో ప్త కశ ల yp rr 4 gw, ow 
DEE DEAS Gt ప రడ డ్తత్తు య 
176. అబ్బుల్లా బిన్‌ మస్‌ఊద్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా పేర్కొన్నారు. 
ఒకసారి (ప్రవక్త మహనీయులు (సఅసం), “తన ఆంతర్యంలో ఈవషన్మా తం 
కూడా అహంకారం గల వ్యక్తీ స్వర్గంలో (పవేశించలేడు” అని సెలవియ్యగా, 
ఓ వ్యక్తీ “మనిషి తన దుస్తులు ఉత్తమమైనవై ఉండాలని, తన పాదరక్షలు 
నాణ్యమెనవై ఉండాలని కోరుకుంటాడు” అన్న సందేహం వ్యక్తం చేస్తాడు. 
దానికి ఆయన, “అల్లాహ్‌ సుందరమూర్తి, సౌందర్యాన్ని ఇష్టపడతాడు, 
అహంభావం అంక్షే, ధర్మానికి, సత్యానికి (పతిగా తలబిరుసుతనం చూపడాన్ని, 
జనుల్ని అల్పులుగా భావించడాన్ని అంటారు.” 
(నవావా బుఖారి, ముస్తీమ్‌ మిష్కాల్‌- 


విధంగా తాము ఆత్మవంచనకు కూడా లోనవకుండా దైవ రక్షణను పొందేందుకు 
తాప తయపడేవారు. 

175. పేరు ప్రతిష్టల ప్రదర్శనా బుద్ధి గల దుస్తులంటే అది రెండు రకాలుగా సాధ్యం. 
(1) శ్రీమంతుల జిగేల్‌ మనిపించే ఖరీదయిన బట్టలు, తద్వారా ప్రజలపై తమ 
దర్పం, రీవిలాము[దవెయ్యడానికి కృషి చెయ్యడం. (2) మత గురువులు, సన్యాసులు, 


దుర్గుణాలు 129 


eh OEE DEAN 
ఎ టక లిం టో తండ దుక రక క 5 టమ! 
Cue ENT I See ఊం ంయిడోరిం తళ 
Sete SEE OG 0 Gs LILI Ly! 
గడి వటం GO) AEs OS cds dhl aT 
177. అబుల్‌ అహ్వస్‌ ఉల్లేఖనం: “నేనాకసారి దై వ సందేశహరుల (సఅసం) 
సన్నిధిలో హాజరయ్యాను. నా దుస్తులు అతి సామాన్యంగా ఉండేవి. “నీ వద్ద 
ధనం ఉందా?” అని ఆయన (సఅసం) (ప్రశ్నించారు. దానికి నేను ఉందని 
సమాధానం చెప్పాను. “ఏ రకమయిన సంపద?" అని ఆయన తిరిగి అడగ్గా 
నేను, “సకల సంపదలూ దైవం నాకు |పసాదించాడు. ఒంటెలు, ఆవులు, 
గౌ(రెలు, గురాలు, పాలేళు ఇ నాకు అన్నీ ఉన్నాయి” అని పలికాను. 
దానిమిదట ఆయన ఇలా సెలవిచ్చారు: “దైవం 'నీకు ధన సంపదలు 
అన్నుగపాంచగా ఆయన వర్మపసాదానికి, అను(గ్రహానికి గుర్తు కూడా 
బయటికి (పదర్శితమవ్వాలి కదా?!” (నసాయి, మిష్కాల్‌ 





యోగుల దుస్తులు ధరించి ప్రజలపై తమ ధార్మికత, ఆధ్యాత్మిక పవిత్రతను చాటే 
ఉద్దేశ్యం కలిగి ఉండడం. నిజమయిన ఇస్టామీయ సమాజంలో ధనవంతులకంటూ 
ప్రత్యేకమయిన వస్తధారణకూ అవకాశం లేదు, అలాగే మత గురువుల ఓ విశేష 
వర్గమంటూ ఉండడానికి, తమ ప్రత్యేక వేషధారణతో ప్రజల్ని (ప్రభావితం చెయ్యడానికీ 
వీలులేదు. 

176. ధర్మసమ్మతమయిన పరిధుల్లో తన స్థాయి, స్తోమత ననుసరించి వేషధారణ 
చేసినా, గృహ వసతి నిర్మించుకునా షః గృహాళంకరణలు చేసుకున్నా దాని ఏ గర్వంగా, 
అవాంకారంగా వర్ణించడానికి వీల్లేదు. మనిషి (ప్రాపంచిక రుచులు మరిగి, ప్రాపంచిక 
భోగభాగ్యాల్లో విలాసాల్లో మునిగి అటు దేవుని వాక్కుల్ని నిర్వర్తించకుండా ఇటు 
దై వదాసులై న మానవుల వాక్కులు చెల్లించకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించడాన్నే 
అవాంకారంగా పరిగణించ వీలవుతుంది. , 

177. ఈ వాదీసు లోభత్య్వాని ఎ పిసినారీతనాని నిరోధించడానికి ఉద్దేశించబడినట్టు 
తెలుస్తోంది. అల్పబుద్ధితో వ్యవవారించడం దేవుని వరప్రసాదాల పట్ల నిరాదరణకు 


130 ప్రవక్త ప్రవచనం 


“4 PPT #5 > he We “ 3|| 
Ass ale dei! dept గ్ర ల్లారూలోల్తా (64 


NOD ఆప్‌ త le ఆర Ma 
Slee. Ll BER) 


178. హజత్‌ అబ్బుల్లా దిన్‌ అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించారుః “కానుక ఇచ్చి తిరిగి వాపసు 
ప్రీసుకునేవాని ఉపమానం కుక్కలాంటిద్కి అది తాను వాంతి చేసుకున్న 
దాన్ని తిరిగి నాక్కుంటుంది. ఈ విషయంలో ఇంతకంటే హీనమైన 


ఉపమానం మరేది కాగలదు? (బుఖారి) 
se Mr (టీ GO so) 2 ME MEG gc TA 
యు స టై | ev OV G61 1 దో] 44) 


179. హృజత్‌ అబూహురై రా ఉల్లేఖనం (ప్రకారం, దై వ(ప్రవక్త (సఅసం) 
ఇలా బోధించారు: “ఏ ముస్లిమ్‌ మహిళ అయినా తన సోదరి (సవితి)కి 
విడాకులు కోరరాదు. ఆ విధంగా ఆమె పాతలోనిదంతా తాను పోసుకోవాలని 
కాంక్షించరాదు. తాను సలక్షణంగా నికాహ్‌ చేసుకోవడం ఉత్తమం. ఆమెకు 
తన విధిలో ఉన్నది ఎలాగూ (ప్రాప్తం కాగలదు.” (ముల్తఫకున్‌ అలైవ్‌) 


ERA Is క TTT 
కారణభూతమవుతుంది. కాని అదే సందర ఫ్రంలో వరప్రసాదాల ప్రదర్శన మనిషిలో 
గర్వానికీ, ప్రదర్శనా బుద్ధికీ, దుబారా ఖర్చుకూ కారణభూతమవరాదు. దై వాను[గ్రహాల 
ప్రదర్శన ఇలా చెడు రూపు ధరించకుండా జా(గత్తపడడం కూడా అవసరమే. 


178. కానుక ఇవ్వడమన్నది (ప్రేమానురాగాల కారణంగా, వాటిని పెంపొందించడానికి 
జరుగుతుంది. మనిషి (ప్రేమగా ఇచ్చిన కానుకను వాపసు తీసుకోవడమంటే అతనిలో 
నీచాతినీచమయిన (ప్రవృత్తి చోటు చేసుకుందన్నమాట. అందుకే అలాంటి వ్యక్తి 
చర్యను కుక్క చేసే హేయమైన చర్యతో పోల్చారు. కానుక ఇచ్చి, ఎత్తిపాడవడం, 
వాపసు తీసుకోవాలన్న తలంపు రావడం కూడా ఎంత ఏహ్యమయిందో బోధపడు 
తూనే ఉంది. 


దుర్గుణాలు 13] 
as 54794 jy Bree త క Ge ౨|2-2 
sade an | 40 | పో cag Jb oy ఇ ర్రా|రొ(14౮ 


ఇకో 


Gr) As SG Gs Cec 


180. అబ్బుల్లాహ్‌ ఇబ్బు అబ్బాస్‌ ఓ ఉల్లేఖనంలో, “తన పారుగులోని 
స్తోదరుడు ఆకలితో అలమటిస్తుంపే, తాను మటుకు కడుపు నిండా 
భుజించే వ్యక్తి మోమిన్‌ (విశ్వాసి) కాజాలడు” అని (ప్రవక్త మహనీయులు 
బోధించినట్టు తెలిపారు. 

చయం డు! AMON 06 Je SEES at) 


ల్‌ో 
చో 


దర రో బేడ తు హూ దద జడ దాయం; 
(fe FE sce yi య వశ్హ హసన్‌ 
181. అబ్బుల్లాహ్‌ "బిన్‌ ఉమర్‌ ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా (ప్రవచించారుః “విందు ఆహ్వానం పొందిన వ్యక్తి దాన్ని 
స్వీకరించకపోతే అతను దెవం, దైవ ప్రవక్తల పట్ల అవిధేయత కనబరచినట్టు, 
మరెవరయితే పిలుపు లేకుండానే విందుకు హాజరవుతాడో అతను 
ద”ంగచాటుగా దూరినట్లు, దొంగలాగా వెలికివచి నట్లు అవుతుంది.” 
(అబూదావూట్‌. మిష్టా_ల్‌ 


179. పెళ్ళయిన పురుషునితో పెళ్ళికి సిద్ధమయిన స్తీ, ఆ పురుషుడు తన తాలి 
భార్యకు విడాకులివ్వాలని కోరడం, ఆ తరువాత తాను అతనితో నికాహ్‌ చేసుకుంటానని 
కాంక్షీంచడం తప్పు అని ఈ వాదీసు తెలుపుతోంది. ఇలాంటి కోరికకు వెనుకవుండే 
ఉద్దేశ్యం కేవలం ఆ మొదటి భార్యకు లభిస్తున్నదంతా తనకు (ప్రాప్తం కావాలన ఎ కోరిక 
మా(తమే. ఇలాంటి నీచమయిన సా వల్టపరత్వపు భావన ఇస్లామ్‌ స్పజించగోరే 
స్వభావంతో ఏ మాత్రం పొసగదు, పైగా ఇది దానికి పూర్తిగా విరుద్ధమయిన గుణం. 


180. మనిషిలో దయారరత, విశాల హృదయం, ఉదార స్వభావాలకు భిన వంగా 
కాఠిన్యం, సంకుచితత్వం, లోభత్వం ఉంటే తప ఎ తన పొరుగువాని పట్ల వాదీసులో 
పేర్కొన్న విధంగా ప్రవర్తించడు మనిషి విశ్వాసి సద్దుణాల సరోవరమయి జీవించాలన ఎది 
ఇస్లామ్‌ అభిలాష. దానికి భిన్నమైన రీతిలో జీవించేవాడు విశ్వాసి ఎలా కాగలడు? 


132 ప్రవక్త ప్రవచనం 


దప ఫట యమా bts WOE GE ee lat) 
ESL NA Pte 
కడ దుకతుడు Sls eet 
Cau పడ హా ఎ దికషో 


182. అమ్‌ బిన్‌ జాఫ్‌ కాస్‌ ఉల్లేఖనం (పకారం, దె దైవప్రవక్త (సఅసం) ఇలా సెల 
విచ్చారుః “మీరు బీదరికానికి, దారి[ద్యానికి గురవుతారన్న భయం నాకు 
లేదు. కాని [ప్రాపంచిక ధనసంపత్తులు, పూర్వం వారిపై విరుచుకుపడినట్టై, 
మీపై కూడా విరుచుకుపడతాయేమోనని, పూర్వం వారి మాదిరిగానే 
మీరున్నూ (ప్రపంచ సంపదల వ్యామోహంలో పడిపోతారేమోనని, ఫలి 
తంగా ఈ “ప్రపంచం” పూర్వం వారిని సర్వనాశనం చేసినష్లే మిమ్మల్నీ 
చేసివేస్తుందేమోనని భయపడుతున్నాను.” (ముత్తఫకున్‌ అలైవా మిష్కాల్‌ 


181. పరస్పర సంబంధాలను ఉత్తమ రీతిలో పెంపొందించడానికి కానుకలివ్వడం, 
విందులు, అతిథి నకరాలు చెయ్యడంలాంటివి జరుగుతాయి. ఇక ఓ సోదరుని 
ఆహ్వానాన్ని నిష్కారణంగా స్వీకరించని వ్యక్తి వాస్తవానికి సోదరత్వపు సంబంధాన్ని 
తెంచుతున్నాడని అర్థం. ఇస్లామ్‌ అందరిలో సోదర భావాన్ని సృజించాలనే కదా 
కోరుకునేది! 

అలాగే పిలువని పేరంటానికి వెళ్ళడం, విందు భోజనాలారగించడం వృదయ 
వై చ్యానికి, అభిమాన రాహిత్యానికి, లజ్ఞారాహిత్యానికి తార్కాణం. అయితే ఏ ఇంటనై నా 
లేదా ఆ ఇంటి యజమాని వద్దనయినా ఎవరికయినా ఎలాంటి అరమరికల్లేని, 
మొవామాటం లేని చెలిమి ఉంటే, అలాంటి సంబంధ బాంధవ్యాలుంటే అలా వెళ్ళి నా 
అందులో తప్పు లేదు. పైగా ఇలాంటి సందరా ఇలలో ఆతిధేయానికి తన మిత్రుడు 
అకస్మాత్తుగా తలువని తలంపులా రావడం ఆనందకారణం కూడా అవుతుంది. 


మరో మాట. ఎవరయినా తనకున్న బలమయిన కారణాల వల్ల చిత్తశుద్ధితో ఎలాంటి 
దుష్టభావన లేకుండా ఏదయినా ఆహ్వానాన్ని మన్నించలేకపోతే అందులో 
తప్పుపట్టవలసిన అవసరముండదు. ఇంకా వాదీసులో పేర్కొన్న అభిశాపమూ 
అలాంటి వారి పట్ల వర్తించదు. 


182. ఈ వాదీసులో (ప్రవక్త మహోదయులు (సఅసం) తన అనుచర సమాజం ఏ 


విధమయిన దుష్టవ్యూవాంలో చిక్కుకుపోగలదో, ఏ విషయాలు దాని' వినాశానికి 
కారణభూతం కాగలవో సూచించారు. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి. ఇస్లామ్‌ అన్ని 


దుర్గుణాలు 133 
క కా cya lets Ac ME Ped ఇ 
os ఏతం ము! ee EE dE OE gE Gila 
గే tt 


Ba! els, dete షష ష। 
(ల ఆకసడ రండో Set 


183. అబ్దుల్లా ఇబ్బు అబ్బాస్‌ ఇలా ఉల్లేఖించారు: ఒకసారి (పవక్త 
మహనీయులు (సఅసం), “అల్లాహ్‌, స్తీలలా రూపు ధరించే పురుషులకూ, 
పురుషుల మాదిరి రూపుధరించే స్త్రీలకూ తన అభిశాపం కలగజేశాడు” అని 
తెలిపారు. (బుఖారి, మిష్కాత్‌ 


హయ పుడ్‌ DASE టయ dear) 

GE ATID 4 Ge ST రడ ర రళ ము 

౫6 6 ఈగ కుద టక 

| 2 Wr ew mph 

ob Eb OREN 65 యప 
184. అబూ సఅలబ భుషని(ర.అ) ఉల్లేఖనం (ప్రకారం, దై వ సందేశహరులు 
(సఅసం) ఇలా (ప్రవచించారు: “(పళయ దినాన, నాకు ఆత్యంత చేరువలో 
ఉంటూ నాకు అత్యంత (పఏతిపా[తు లయినవారు, మీలో నె తికత రీత్యా 
ఉత్తములయినవారు. నాకు అతి దూరంగా ఉండేవారు, అత్యధిక 
అ(పియులయినవారు మీలో నె తికత రీత్యా హీనమయినవారు. వీరు తమ 
వాచాలతతో మాయజేసేవారు, నోరు వంకరబేసి, మెడ(తిప్పుతూ 


మాట్లాడేవారు.” ( బౌవాకీ మిష్కాత్‌ 


\ 


ల్‌ 


విషయాల్ల్‌నూ మధ్యేమార్గాన్ని ప్రబోధిస్తుంది. అటు సన్యాసుల్లా సర్వసంగపరిత్యాగుల్లా 
(పొపంచిక వరప్రసాదాలను విడనాడి, ఏ సుఖానికీ నోచుకోకుండా జీవించడానీ న్‌ 
నిరసిస్తుంది, ఇటు ప్రపంచంలో పడిపోయి, జీవితపు నిజ ధ్యేయానికి దూరమైపోవటాన్నీ 
నిరసిన్తుంది. వీటికి భిన్నంగా ప్రపంచంలో ఉన్న దాన్ని అంటీముట్టునట్టుగా బ్రతకడం 
వేర్చుతుంది ఇస్టామ్‌. 

ఈ ఉల్లేఖనంలో సిరిసంపదల ఆధిక్యతను బీదరికం, దారిద్యాల కన్నా ప్రమాదకర 
మయినదిగా పేర్కొనడం జరిగింది. ఆకలిదపు టలు, లేమి వల్ల కలిగే దుష్ప్రభావాలు 


134 (ప్రవక్త ప్రవచనం 


ము! 055 తియయ యతల్తమమీయ్యాక డయ (4) 


“ద్ర తల 


క WOE Ae Ten 
OCR రయ మ డు కేం) Jt 
షష 


185. అస్మా బిన్లు ఉమైస్‌ ఓ ఉల్లేఖనం లో ఇలా అన్నారు, (పవక్త సతీమణుల్లో 
ఒకరిని మేము పెళి కూతురుగా చేసి దై వసందేశహరుల (సఅసం) వద్దకు 
పంపాము. వేము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఓ గిన్నెలో 
పాలు తెచ్చి ముందు స్వయంగా తాను సేవించారు. ఆ తరువాత తన 
వధువుకు అందజేశారు. ఆవిడ “నాకు ఇప్పుడు ఆకలిగా లేదు” అని పలుకగా 
ఆయన, “ఆకలినీ అబద్దాన్నీ ఒకే చోట చేర్చకు” అని సెలవిచ్చారు. 
(అల్‌ మోిజమున్ఫగీర్‌) 





పరిమితమయి ఉంటాయి. వాటి వర్ణ పాపభరితమయిన, అపరాధ పూర్వకమైన 
సమాజ వ్యవస్థ రూపొందదు. ఆఅయుతే ఆదే ధన సంపదలు అధికమయినప్పుడు ఈ 
దుష్ట. వ్యవస్థకు అమితమయిన ఊతం లభించి సభ్యతా సంస్కారాలు, నాగరికతా 
సంస్కృతులు ఆమూలాగ్రం సర్వనాశనమవుతాయి. 

183. ఈ వాదీసులో పేర్కొన్న విషయం సాధారణ విషయాల్లో లేక అవసరానికి 
తగిన స్వల్పమయిన, అ(పధానమయిన అనుకరణ కాదు. ఇలాంటి అనుకరణ 
అవసరం రీత్యా నిషిద్ధం కాదు. కాని మౌలికంగా వేషధారణ అయినా ప్రవర్తనలయినా 


(స్త్రీపురుషుల మధ్య ఉన్న సహజమయిన వ్యత్యాసాన్ని రూపుమాపేవిగా ఉండరాదన్నదే 
దీని ఉద్దేశ్యం. 


184. దుర్వర్తనులకు సంబంధించిన అనేక గుణాలలో మాటకారితనం కూడా 
ఒకటి. రకరకాల భంగిమల్లో మాట్లాడటం, నోరు వంకర్లు త్రిపు తూ, మెడను విభిన్న 
కోణాల్ళొ పెడుతూ మాట్లాడటం, తన మాటను నమ్మింపజెయ్యడానికి వారు పడే 
పాట్లల్లోని భాగమే. ఇలాంటీ వారు అబద్దాన్ని కూడా సత్యంలా ధ్వనింపజెయ్యగల 
నిమ్టాతులు. ప్రళయ దినాన ప్రవక్త సవాచర్యంలో సత్యవంతులు, నీతిమంతులే తప్ప 
మరెవరికీ చోటు లభించదు. వె తికతకు చోటివ్వని వీరు ఎలా స్థానం పొందగలరు? 
185. ఆకలినీ అబర్దానీ వ ఒకే + చోట చేర్చడమంటే ఆకలిగా తవ ఇ మొగమాటంతో 
ఆకలిగా లేదని చెప ఏడం అని భావం. సాధారణంగా మి[తులు, బంధువులు భోజనవేళకు 
పిలిచినప్పుడు, ఆకలిగా ఉన్నా, తినాలన్న కోరిక ఉన్నా కేవలం మొగమాటంతో 


దుర్గుణాలు 135 
య శ ర టం త జో » లో 
మయా a? hl ఉట! ద్వీప OE రత los (law) 
PPA త గ ఎ న wr లోల am ఏల ల 
౨ ఆలా! తు క దవ క్రి 


లోకి 


EYED NUIT 


186. ఇబ్బు మస్‌ ఊద్‌ ఇలా ఉల్లేఖించారు: దెవ సందేశహరులు (సఅసం), 
“మీలో ఎవరినీ నేను కాలుపె కాలు వేసుకుని పాడుకుంటూ ఉండగానూ, 
బకరా సూరా పరించడానికి వెనకాడగానూ చూడగోరడం లేదు” అని 
సెలవిచ్చారు. (అల్‌ మో'జమునగీర్‌) 


ఓం Cas gE ఆతు! OS Clik enw 
geile; a Esso bss SSW 
i క 
Cres bs 34) 


187. జాబిర్‌ ఉల్లేఖనం: దై వ పవక్త (సఅసం) ఉపదేశించారు: “(ఇంటిలో) 
పడక ఒకటి పురుషునికి, మరొకటి అతని భార్యకు, ఇంకొకటి అతిథి కోసం 
ఉంటుంది. నాల్గవది ఉంటే అది షైతాన్‌ కోసమే!” (ముస్తిం మిష్కాత 





(పస్తుతం ఆకలిగా లేదని బుకాయిస్తారు. పె (ప్రవచనంలో ఇలాంటి మొగమాటపు 
అబద్దాన్నే కూడదని బోధించడం జరిగింది. 


186. “చూడగోరడం లేదు' అనంటే “ఇలా మీలో ఎవరూ ప్రవర్తించరాదు” అన్న 
మందలింపుతో కూడుకున్న తాకీదు ఇమిడి ఉందన ఏ మాట. కేవలం సంగీతంలోను, 
ఆటపాటల్లోనూ నిమగ ్నమై ఉండటం షైతాన్‌ చేష్ట. దీన్నిబట్టి అసలు రాగయుక్తంగా 
ఏదీ పాడరాదని ఆర్థం కాదు. ఉత్తమమయిన సాహిత్యం, నిర్మాణాత్మకమైన గేయాలు, 
కవితలు వీనుల విందుగా పాడటంలో తప్పు లేదు. అయితే అందులోనూ పూర్తిగా 
లీనమైపోయి అసలు ధార్మిక కార్యకలాపాలనే వదలుకునే పరిస్థితి ఏర్పడరాదు. 
స్వయంగా దివ్య ఖుర్‌ఆన్‌ని కర్షపేయంగా పారాయణం చెయ్యడాన్ని దైవప్రవక్త 
ఎంతో మెచ్చుకునేవారు. నేటికీ అలా పఠించగలిగే కళాకారులు అనేక మందీ ప్రపంచ 
వ్యాప్తంగా ఉన్నారు. ఈ వాదీసులో బకరా సూరాను ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కార 
ణం బహుశా ఏమిటంటే, ఆ సూరాలో కాపట్య రోగాన్నీ దాని నివారణను సవిస్త రంగా 
చర్చించడం జరిగింది. పాటలు పాడుకుంటూ ఉండటం మూలంగా కాపట్య కాలు 
ష్యం అంటుకుంటుందన్న భావం మరో వాటీసులో ఉంది. బకరా సూరా పఠనం, 


(11) 


136 (ప్రవక్త [ప్రవచనం 


hihi Ei el EAI EEE An) 

USES SOC E SIT 

earls) JES ESOS a 
(hosel rl 


188. అహమ్‌ బిన్‌ ఆస్‌ (ర. అ) ఉల్లేఖనం (ప్రకారం ఓసారి దై వసందేశహరులు 
(సఅసం) సఅద్‌ (ర.అ) ఉంటున్న వైపుగా వెళ్ళారు. అప్పుడు ఆయన 
(సఅద్‌) వుజూ చేస్తున్నారు. ఆయన, “సఠఅద్‌, వృధా ఖర్చు చేస్తున్నావేమిటి?” 
అని అడిగారు. దానికి సఅద్‌, (ర.అ) “వుజూలోనూ వృధా ఖర్చు 
ఉంటుందా?” అని [పశ్నించగా దై వ్మపవక్త, “అవును, నివు పారే నది ఒడ్డున 
కూర్చున్నా సరే” అని తాకీదు చేశారు. (అవ్మాద్‌, మిష్కాల్‌. 


ఈ న వ Ib ” waa od KY 2 
pes Aen! టు! IS ల శ Gl టూ/(44 


OO EG SBE SADR ALES రథ 


Cal ల్‌ో 


189. అబూహురెరా (ర.అ) ఉల్లేఖనంలో (ప్రవక్త మహనియులు ఇలా 
(ప్రవచించారు: “తన ఇజార్‌ ని అహంకారంతో నేల వరకు (వేళ్ళాడదీసి 
కట్టుకునేవాడిని అల్లాహ్‌ (పళయదినాన చూడబోవడం లేదు.” (మిష్మాల్‌) 


అధ్యయనంవల్ల అలాంటిచెడుగు దూరమవుతుందన్న ఉద్దేశ్యం ఈ వాదీసులో 
ద్యోతకమవుతోంది. 


187. ఇంటిలో ఉండే పడకలు, ఫర్నిచర్‌, ఇత్యాది అవసర సామ।గి అవసరం మేరకు 
ఉండాలి. కాని అలాకాక కేవలం డాబుసరి, డంబాచారం (ప్రకటించుకోవడానికి ఇంటి 
సామగ్రిని అమితంగా (ప్రోగు చేసుకోవడం షైతాన్‌కు ప్రియమయిన చర్య అన్న ధ్వని 
ఈ వాదీసులో వినవస్తోంది. ఇది దై వానికి ఏ మాత్రం ఇష్టం కాని వైఖరి. దుబారా ఖర్చు 
కూడా. పడకల సంఖ్యను, దానికి సంబంధించిన పరిమితిని తెలుపడం ఈ వాదీసు 
ఉద్దేశ్యం కాదు. విలాస జీవితం, దుబారా ఖర్చులు చేసే తత్వం ఇత్యాది చెడుగులను 
నివారించడమే దీని ఉద్దేశ్యము. 

188. “పారే నది ఒడ్డున ఉన్నా అన్న దానికి భావం, నది ఒడ్డున కూర్చుని వుజూ 
చేసినా తన ఆవసరం మేరకే జాగ్రత్తగా నీరు తీసుకుని వుజూ చెయ్యాలని భావం. అంటే 
దుబారా ఖర్చు చెయ్యడం, ఒకవేళ హానికరం కాకపోయినా అలాంటి చేష్టకు దూరంగా 


దుర్గుణాలు 137 


> “1 ss si” పీ జ్‌ యు లస లో RD త్‌ 

Certs గటు రము! రి రా 0. 
గళ తు > స 5 sl a oT ర (౯13: డ్‌ 
(యశ) Us అశ ఆద 4 కష 1౨! మతం! ల్లా ౩61 త్రదుత 


PAA BEE oD) RISE టప్‌ GG 


190. అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (ర.ఆ) ఉల్లేఖనం (ప్రకారం దై వసందేశహరులు 
(సఅసం) ఇలా (ప్రవచించారుః “ఎవరయితే బంగారు లేక వెండి పాతతో 
లేదా ఈ రెంటిలో ఏదయినా మిశమమయి ఉన్న పాతతో నీరు (తాగు 
తారో వారు వాస్తవానికి తమ కడుపులో నరకాగ్ని కణాలు వేసుకున్నట్లు.” 

(మిష్మా_ల్‌) 


లం 
(టంత! సేత 
తే Py we ల్యూ yy iris 1 a = బిల 
SISOS SS STAI SL STA లయ 
Al -OI=ET 


Sb LL 


Pa సి జో 


191. హ్మజత్‌ అనస్‌ (ర.అ) ఉల్లేఖించారు: (ప్రవక్త మహనీయులు ఒకసారి 
ఇలా బోధించారు, “మీలో ఎవరున్నూ బాధలు, కష్టాలు దాపురించినపుడు 
చావును కోరుకోరాదు. ఒకవేళ మరీ దుర్భరం, దుస్సహమయిన పరిస్థితి 
ఏర్పడితే, “దేవా నాకు జీవితం మేలు కలిగించే వరకు జీవించి ఉండనివ్వు. 
చావే నాకు మేలయినప్పుడు నాకు చావు నివ్వు” అని అర్టించవచ్చు. 
(బుఖారి, మిషా ల్‌. లీ 
ఉండాలన్నదే దాని ఉద్దేశ్యం. నష్టకరం కాని వేళల్లో అబ్బిన దుర్గుణం నష్టకర 
సందర్భాల్లో ఇహపరాలకు హానికరంగా పరిణమించవచ్చు. అందువల్ల సతతం జాగ్రత్తగా 
అవసరం మేరకు ఖరు ఎ చేసే అలవాటు కలిగి ఉండటం ముఖ్యం. “అతి సర్వ (తావర్హయేత్‌ 


అన్నట్టు (ప్రాపంచిక విషయాల్లో ఏ విధంగా నయితే పొదుపు పాటించడం అవసరమో 
ఆరాధనా వ్యవహారాల్గొనూ అతిగా (ప్రవర్తించడం పాపకారణం కాగలదు. 


189. “ఇజార్‌ అంతే పైజామా, లుంగీ, పంచె, ప్యాంటు ఇత్యాదివాటిల్లో ఏదయినా 


138 ప్రవక్త ప్రవచనం 


డట he hy U2 5 06 OEE peu Es ౮4౧ 
es న మ 
BENG బయల 7 les aes Ts 


192. హ్మజత్‌ అబూహురైరా(ర.అ) ఉల్లేఖనంలో (ప్రవక్త మహనీయులు 
ఇలా సెలవిచ్చారు: “మీలో ఎవరయినా కడుపులో అలజడి ఉన్నట్లు 
భావించి, వాయువు వెడలిందేమో అన్న అనుమానంతో శబ్దం వినకుండానే, 
వాసన చూడకుండానే మసీద్‌ (నమాజ్‌ )ని వదలి వెళ్ళనవసరం లేదు. 

(ముస్తిం, మిష్మా_ల్‌) 





కావచ్చు. అది చీలమండలను దాటి క్రింద ఊడ్పుకుపాయ్యేలా ఉండటం పరిపభత 
రీత్యాను, సంస్కారం దృష్ట్యాను భావ్యమయిన విధానం కాదు. సాధారణంగా ఇలా 
కట్టుకునేవారు,, అవాంకారం, గర్వం కారణంగా ఇలా చేస్తారు. ఇస్తాం గర్వాన్ని. 
ప్రదర్శనా బుద్దిని ఏ మాత్రం సహించదు, ఏ విధంగానూ ఇష్టపడదు. అందువల్లనే 
గర్వాన్ని, అవాంకారాన్నీ ప్రదర్శించే చేష్టలనన్నింటినీ నిషేధించింది. 


190. శ్రీమంతుల పోకడలను, అనవసరపు విలాస సామిని ఇస్లాం నిషధించి 
ముస్తిం పం వీటన్నింటికీ దూరంగా ఉండాలని కోరుతుంది. వాటీసులో కేవలం 
త్రాగడాని ఎ (ప్రస్తావించడం జరిగింది. తిని త్రాగే పాత్రలన్నీ ఇక్కడ ఉద్దేశించబడ్డాయి. 


191. ఇస్టాంలో ఆత్మవాత్య అలా ఉంచి చావును కోరుకోవడం కూడా నిషిద్ధమే. 
కారణం ఏమిటంటే దైవమను[గ్రహించిన అసంఖ్యాకమయిన శుభవరాల్లో బతుకు 
కూడా ఓ వరప్రసాదమే. అలాంటి మహావరాన్ని అర్థాంతరంగా అంతం చెయ్యమని 
కోరుకోవడం వాస్తవానికి క ఎతఘ్నత పితు. టల అది ఎంతఘోరమయిన 
తప్పో తెలుస్తూనే ఉంది. 


192. కొందరికి అనుక్షణం అనుమానాలు ముసురుకుని పీడిస్తూ ఉంటాయి. ఇది 
కూడా అలాంటి ఓ పరిస్థితిని సూచించే వాదీసు. ఇందులో కేవలం అనుమానం 
కారణంగా నమాజ్‌ని భంగపరచడం భావ్యం కాదని, పూర్తి నమ్మకం కుదిరిన తరువాతే 
అలాంటి సమయాల్లో నిరయం తీసుకోవాలని బోధించడం జరిగింది. 


ల 


7. పరిశుద్ద బీవితం 


తొ ల 


se 2 A aes GEG! Es (lar) 
AYR SEAL NK 


(1 న త లైల లో pm లో 
వ AEE OFA 


EPI 


193. హ్మజత్‌ అబూహురై రా(ర.అ.) తెలిపారు, నేనొక సారి అబుల్‌ కాసిం 
(దైవప్రవక్త సఅసం) ఇలా ఉపదేశించగా విన్నాను. “మీలో ఎవరయితే 
ఉత్తమగుణగణాలు గలవారో వారే ఇస్తాం అనుసరణలోనూ ఉత్తములు. 
అయితే వారికి ధర్మావగాహన ఉండాలి.” (ఆల్‌ ఆదబుల్‌ మ(ఫట్‌ 


wh తో జ్ర 3 =r A VE wn జా సి లి ఖీ 
Aside gh! ds SEs ర sibel (lar) 


Pa 


wh 


TED TC en 
ON DOANE ఆనవు సము తము 
Soot HEE, దము 


194. హ(జత్‌ అబూ సయీద్‌ అన్సారి (ర.అ) ఉల్లేఖనం: (ప్రవక్త మహనీ 
యులు నమాజ్‌ కై నిలిచేటప్పుడు వరుసలు చక్కబరచడానికి మా భుజా 
లపై చెయ్యి వేసి, “సరిగ్గా నిలోండి. వరుసల్లో భిన్నత్వాన్ని, విచ్చిన్నాన్ని 
సృష్టించకండి. అలా చేస్తే మీ ఆంతర్యాల్ట్లోనూ చీలికలుత్సన్నమవుతాయి, 
మీలో మేధాసంపన్నులు నాకు చేరువయి నిలువాలి. ఆ తరువాత వారికీ 
సామిప్యం గలవారు, ఆ తరువాత వారికీ సామీప్యం గలవారు.” (ముస్త్రిం) 

193. “అబుల్‌కాసిం' అన్నది మహనీయ ముహమ్మద్‌ బిరుదు. ధార్మిక విషయాల్గొ 
లోతు పాతుల అవగాహన, విజ్ఞానంతో పాటు వివేకం, విజ్ఞతలకు ఇస్లాం ఎంతో 


(ప్రాముఖ్యాన్నిచ్చింది. దానికి ఈ హదీసు ప్రత్యక్షనిదర్శనం. ధార్మిక వ్యక్తులు సాధారణంగా 
అధ్యాత్మిక చెంతనలో ఎంత లోతెరిగిన వారయినా సాధారణ మానవీయ ప్రవర్తనల్లో 


140 (ప్రవక్త ప్రవచనం 


సంర హాటు కట! రట రేక్‌ రరర (40, 


Coal 


పయ బప ఇ జుం బర ర రదర! స! 
శ 


బ్రమ్తుమృుం Sle WEF Ss యా 
dll 5 


195. హ్మజత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఉల్రేఖనం (పకారం, దైవ 
సందేశహరులు (సఅసం) ఓసారి నమాజ్‌, రోజా, జకాత్‌, హజ్‌, ఉమా 
ఇత్యాది సత్కార్యాలన్నింటిని గురించి (ప్రస్తావిస్తూ “మనిషి వీటినన్నింటినీ 
ఆచరిస్తాడు కాని పళయంనాడు అతనికి అతని బుద్దీజ్ఞానాల కనుగుణంగానే 
(పతిఫలం దక్కుతుంది.” (మిష్మాల్‌) 





నైతిక నడవడిలో, సభ్యతా సంస్కారాల్లో వారు సామాన్య మనుషులకన్నా అధమ 
రీతిలో మెలిగే ఉదావారణలున్నాయి. అందుకే దానికి [ప్రాధాన్యతనిస్తూ నై తికతతో 
పాటు బుద్ధి కుశలత, ఆలోచనాపరత్వాలకు కూడా దైవప్రవక్త ప్రముఖ స్థానాన్ని 
చౌ ఎరు. 

194. నమాజ్‌లో క్రమశిక్షణకు తొలిమెట్టుగా వరుసల్ని తిన్నగా ఉంచడం ముఖ్యం. 
నమాజ్‌ వాస్తవానికి ముస్టిముల జీవన వ్యవస్థకు (ప్రతీక. నమాజ్‌లోని (క్రమశిక్షణ, 
దై వాదేశాల పాలన, స నాయకుని అనుసరణలో సామూహిక వ్యవస్థ ఏర్పాటు, 
నిజానికీ ముస్రిముల సామూహిక జీవితానికి ఆధర్శం. ముస్రిములు సదా సంగరిత 
సామూహిక వ్యవస్థలోనే ఇమిడి ఉండాలన్నది దైవ ప్రబోధం. ఆ సామూహిక వ్యవస్థ 
ఎంతో [క్రమ -శిక్షణగలదయి ఉండాలన్న అంశాన్ని నమాజ్‌ ద్వారా నేర్పడం జరుగు 
తుంది. ఆ వ్యవస్థలో నాయకుని దగ్గరలో ఉండేవారు మేధావులు, బుద్ధికుశలత గల 
వారు, కార్య సీలురు, కర్తవ్యష వ. ఉండాలన్నది కూడా దై వాదేశమే. దాని 
కనుగుణంగానే దె దై వప్రవక్తఈ వాదీసులో బోధించారు. నమాజ్‌లో ఇమామ్‌ (నాయకుడు) 
వెనక వరూసలో *షఇమామ్‌కు సమీపాన ఉండేవారు ధర్మాదేశాల్లో బాగా ప్రవేశమున్నవారు, 
సమయస్పూర్తిగలవారు, బుద్ధికుశలురు అయినవారుంటే నమాజ్‌లో ఇమామ్‌కు సవా 
కారం లభిస్తుంది. వరుసల్లో అదే [క్రమం (ప్రకారం క్రమేణ తరువాతి స్థాయివారు 
నిలువాలి. 


పరిశుద్ద జీవితం 141 


Ass, ఉప 4! 5 OE dG క ఫ్రై! 144 
us Bre ES ise best LS 


196. హ్మజత్‌ అబూ హురెరా (ర.అ) ఉల్లేఖనంలో దైవప్రవక్త ఇలా 
సెలవిచ్చారుః “విశ్వాసి ఒక బిలం నుండి రెండుసార్లు కాటుకు గురికాడు.” 
(బుఖారి ముస్తిం, మిష్మాాల్‌. ) 


Mei! de it సగ గళ లేకా al అ= (194) 
ane 710 [00- ఆ సీ 5 కః య 


197. హజత్‌ అబూ సయీద్‌ ఖుది (ర.అ) ఓసారి దైవ సందేశహరులు 
ఇలా బోధించినట్లు ఉల్లేఖించారు: “సంయమనం గల వ్యక్తీవల్లనే పారపాట్లు 
కూడా జరుగుతాయి. అనుభవజ్ఞాడయిన వ్యక్తియే వివేచనాపరుడు కాగలడు.” 

(అవ్మాట్‌, మిష్మా_ల్‌) 


195. ఆరాధనలు కేవలం లాంఛన్మప్రాయంగా చేసినట్లయితే అవి నెరవేరడం 
జరిగినా, ఆ ఆచరణకు తగిన ప్రతిఫలం ప్రళయం రోజున |పాషప్తమయినా వాస్తవంగా 
సరైన ధార్మిక స్ఫూర్తితో, అవగావానతో చేసిన ఆరాధనల్గోనే వాటి మాధుర్యం, 
కమ్మదనం మనిషికి లభిస్తుంది. అప్పుడే మనిషి ఆరాధనల అసలు లక్ష్యాన్ని 
పొందగలుగుతాడు, దేవుని నిజభక్తులు ఆరాధనల్లో పొందే హాయి, శాంతి, సంతృప్తి 
అతనికి సం|పాప్తమవుతాయి. దీన్నే ఈ ఆయత్‌ కూడా ధృవపరుస్తుందిః “వారికి 
(దేవుని దాసులకు) వారి ప్రభువు ఆయత్‌లను జ్ఞాపకం చేసినప్పుడు వారు గుడ్డివారుగా, 
చెవిటివారుగా వాటిలో పడిపోరు.” అంటే ఆలోచించకుండా, కేవలం అంధానుసరణగా, 
మూఢంగా దేన్నీ అవలంబించరు. బుద్ధిని, వివేకాన్ని, వివేచనను వినియోగించి మరీ 
ప్రవర్తిస్తారు. పరలోకంలో ప్రతిఫలం కూడా వారి ఈ సచేతనాచరణ కనుగుణంగానే 
లభ్యమవుతుంది. 

196. అంటే దైవాన్ని, దైవప్రవక్తను విశ్వసించిన వ్యక్తి ఎంత వివేకవంతుడు, 
చతురుడు, సూక్ష్మ దృష్టి కలవాడయి ఉంటాడంటే ఒక్కసారెప్పుడయినా మోసపోయినా, 
మరోసారి ఎవరి వంచనకూ లోనవడు. ఇక్కడ మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. 
దేవుని నిజదాసుడు దై వభక్తి, దైవభీతి వల్ల సదా ధర్మసమ్మతమయిన ఆదాయాన్నే 
కోరుకుంటాడు. అది ఎంత స్వల్పమయినా దానిపైనే సంతుష్టుడయి ఉంటాడు. 


142 (ప్రవక్ష (ప్రవచనం 


wl డవ! రిప పర రక gy ఫ్ర! ఈ(|4 1) 
క > ? న జ Pen 
TET లుల gL ls మయ 


198. దెవ్మపవక్త (సల్లల్లాహు అలెహి వ సల్లం) ఇలా తెలిపారని అబూ 
మాలిక్‌ అష్‌అరి (ర.అ) ఉల్లేఖించారు: “పరిశుద్దత, పవితతలు ఇస్టామీయ 
విశ్వాసంలో సగభాగం.” (ముస్రిత్‌, మిష్కాల్‌ా 
Sah! యాతు! SRS EE 6144) 
Cs ILE 1 తయా aed a 
Hos chet se} bl రి) - డ్‌! eos 
199. హృజత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేథఖించారుః దెవ సందేశహరులు 
(సఅసం) కుడిచెయ్యిని వుజూ చెయ్యడానికి, భోజనపానీయాలకు 


వినియోగించేవారు. ఎడమ చెయ్యిని “ఇస్తింజా' (మల మూ(త పరిశుద్దత) 
తదితర పనుల్లో వాడేవారు. (ఆబూదావూద్‌, మిష్కాల్‌. 





దానికీ భిన్నంగా అధర్మ సంపాదన రాసులు పడిఉన్నా కన్నెత్తి కూడా చూడడు. ఇతని 
ఈ వై ఖరిని సాధారణంగా అవివేకంగా వర్ణిస్తారు ప్రజలు. ఈ కారణంగానే కొని ్న ఉల్లఖ 
నాల్గో విశ్వాసిని “భోలా ఉత్తముడు” అని, ద్వంద్వ స్వభావి అయిన కపటిని “వంచ 
కుడు, నీచుడు' అని ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి భావాన్నే మరో ఉల్లేఖనంలోనూ 
సూచించడం జరిగిందిః “నిస్సందేహంగా స్వర్గవాసులు సాదా సీదా మనుషులు.” 


197. పారపాట్ను చేసినా నిలకడతో సంయమనంతో ముందుకు సాగడం గొప్ప 
విషయమ. అలాగే అనుభవంతో కూడుకున్న వివేచన ఉండటం కూడా గొప్ప 
విషయమే. 


198. ఇన్లాం ఓ పరిపూర్ణ జీవన విధానం. ఇందులో భౌతిక, ఆధ్యాత్మిక ఉభయ 
విషయాలూ ఎంతో సుందరంగా సమ్మి(శ్రమమై జీవితంలో సమన్వయాన్నీ, 
సమతూకాన్నీ, సమతను ప్రసాదిస్తాయి. కేవలం నైతిక ఆధ్యాత్మిక పవిత్రతలనే 
బోధించక వాటితోపాటు బావ్యూ పరిశుభతను, పరిశుద్ధతను, సభ్యతను, సంస్కారాన్ని 
కూడా ప్రబోధిస్తుంది. అందువల్లనే ధార్మిక విశ్వాసంలో సగ భాగం పరిశుద్దత, 
పరిశుభతలని పేర్కొనడం జరిగింది. 


199. కుడి చెయ్యి (ప్రాధాన్యతను చాటిచెప్పే మరికొన్ని హదీసులూ ఉన్నాయి. 
మంచి పనులను కుడి చెయ్యితో చెయ్యడంతోపాటు కుడి వై పుగానే పని 


పరిశుద్ద జీవితం 143 


ఖీ ఈ Pn ea న రా లో 
ae డు! ర శా rd As pds: ల 
వ చడం se ళు వ ew SEI eI AAs 


Pd 


నం 3b 0 


200. అబ్దుల్లా బిన్‌ మగప్పర్‌ ఉల్లేఖనం (ప్రకారం దైవప్రవక్త (సఅసం) 
ఇలా సెలవిచ్చారు: స్నానాల చోట మూత విసర్టన చెయ్యడం, తరువాత 
అక్కడే స్నానం చెయ్యడం, వుజూ చెయ్యడం ఎన్నడూ జరగరాదు. 


పాలా దయ గ్రక భకర 
ESSN య త్రమే తం రస ౮51 [624 ఈక 
bl loth ols)- ఘనీ మ ang 

ఈ 


ల 
ద్‌ 
జూ 


201. అబూ మూసా (ర.అ.) ఉల్లేఖించారు: ఒక రోజున నేను దైవప్రవక్త 
(సఅసం) వెంట ఉన్నాను. ఆయనకు మూత విసర్దన అవసరం కలిగింది. 
అప్పుడాయన ఓ గోడ చాటుగా మెత్తటి నేలను చూసి అక్కడ కూర్చొని 
తన అవసరం తీర్చుకున్నారు. ఆ తరువాత “మీలో ఎవరయినా మూత 
విసర్షన చెయ్యదలచినప్పుడు మెత్తటి నేలను వెదికి మరీ చెయ్యాలి” అని 
బోధించారు. (ఆబూదావూద్‌, మిష్కాల్‌ 


ప్రారంభించాలన్న బోధన కూడా మనకు లభిస్తుంది. పరిశుభతకై పరిశుద్ధతకై 
ఎడమ చెయ్యిని వినియోగించడానికి ఈ హదీసులో ఉపదేశించడం జరిగింది. ముక్కు 
చీదడం మొదలుగా పారిశుద్ధ్య కార్యకలాపాలన్నీ ఎడమ చేతితోనే చెయ్యాలన్న 
బోధన స్పష్టంగా ఉంది. 


200. సాధారణంగా ఈ నియమాన్ని చాలా మంది పాటించరు. మూ(తం 
అపరిశుద్దమయింది. స్నానం చేసే చోటనే మూత్రం పోసినట్టయితే స్నానం చేసే 
టపు ్పడు అపరిశుద్ధ పదార్ధంపై పడ్డ నీటి తుంపర తిరిగి శరీరం పై పడే (ప్రమాదముంటుంది. 
అందువల్ల మూత్రం పాసి. చోటు వేరుగా ఉండాలి. స్నానాల చోటు, వుజూ చేసే 
చోటు వేరుగా ఉండాలి. స్నానాలు, వుజూ చేసే చోట మూత్రం పొయ్యరాదు. 
లేకపోతే శారీరక పారిశుద్ధ్యం అనుమానాస్పదమయి పోతుంది. 


144 (ప్రవక్త ప్రవచనం 
SAS Ms అ భల ల OEE సం 
గి గరగ has he 2116! OEE Ee (rH 
ro డడకరడ వ రర రజ 66 
(గదీ య. 


202. హ్మజత్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖించారు: నేనొకసారి నిలబడి మూత 
విసర్జన చేస్తూ ఉండగా దైవప్రవక్త గమనించారు, అప్పుడు నాతో, “ఉమర్‌ 
నిలబడి మరెన్నడూ మూూతం చెయ్యకు” అని చెప్పారు. ఆ తరువాత 
మరెప్పుడూ నేను నిలబడి మూత విసర్దన చెయ్యలేదు. (తిర్మిజి మిష్కాల్‌/ 


Gi Ass Ae ike i O50 GEE పష alert 
మఖ దట స [ల Ly | 
ఉక అప! ఆతటేక న Ce J ఉరు క్ర 
శ న కొరక ర dae ల డే త్రి 


203. హృజత్‌ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవప్రవక్త 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “ఓ తండి తన సంతానం పట్ల ఎంత 
వాత్సల్యం కలిగి ఉంటాడో నేను మీ పట్లు అంతే హితె సిని: అందువల్లనే 
నేను మీకు (పతి చిన్న విషయాన్నీ) బోధిస్తుంటాను' “మీలో ఎవరయినా 
తన సహజ అవసరాల పరిపూర్తికై వెళ్ళినప్పుడు కిబ్దా (కాబాభిముఖం) 
వె పునకు తిరిగి గాని దానికి వీపు చూపుతూగాని కూచోరాదు. ” ఇంకా 

ఆయన, మూడు రాళ్ళతో పరిశుద్దత పాటించమని, ఎండిన పెంటను 
ఎముకను పరిశుద్ధతకె వాడరాదని, పరిశుద్దతకై కుడి చేతిని వినియోగించరాదని 
కూడా తాకీదు చేశారు. (ఇబ్బుమాబి, మిష్మా-ల్‌) 





201. ఆ కాలంలో నేటిలా స్నానాల గదులు, మూత్ర శాలలూ ఉండేవి కావు. నేటికీ 
మన పల్లెప్రాంతాల్లో (గామాల్లో జనం “జరి గడ్డకు, “కాలువ గట్టుకు “బయలు 
(బదేశా'నికీ వెడుతుంటారు. ఈ వాదీసులో దైవ సందేశవారులు (సఅసం) మనకు 
కొన్ని విధానాలు నేర్చారుః (1) ఏదయినా చాటు ప్రదేశంలో మూత విసర్ణనకె నా, 


పరిశుద్ద జీవితం 145 


eis) Ie టీ10 జర తపడు SETAE ధో rer) 
లీ క న 


1 io A Fg 

Me IM) పలికిన పేడ; 
శ లీ 

Monit cd 


204. హ్మజత్‌ ఆయిషా ఉల్లేఖించారు, నేను (పవక్త మహనీయులు ఇలా 
సెలవియ్యగా విన్నానుః “భోజనం సిద్దంగా ' ముందుకు వచ్చినట్లయితే 
అప్పుడు నమాజ్‌ లేదు. అలాగే మల మూూతాల ఆవశ్యకత కలిగినప్పుడు 
కూడా నమాజ్‌ లేదు.” (ముస్త్రీచ్‌, మిష్మా-ల్‌) 


మల విసర్దన'కై నా కూచోవాలి. (2) గట్టి నేలపె మూత్రం పొయ్యరాదు. దాని తుంపర 


తిరిగి మన శరీరంపై పడే ప్రమాదముంటుంది. మెత్తటి మట్టి, ఇసుక నేల చూసి మరీ 
కూచోవాలి. 


202 సర్వ సాధారణంగా కూచొనే మూత విసర్దన చెయ్యాలి. ఏదయినా 
గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడితే నిలబడి చెయ్యవచ్చు కాని అప్పుడు కూడా 
మూ(తపు తుంపర 'ఒంటిపై = బట్టలపై పడకుండా, అంతా అపుద్ధమవకుండా 
జూ(గత్తపడాలి. సామాన్య పరిస్థితులో కూచాని చెయ్యడమే సరయిన "పద్ధతి. 


203. చిన్న చిన్న విషయాలు కూడా, తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పే విధంగా 
దై వప్రవక్త మనకు బోధించారు. ఆయన చేసిన ఈ మహోపకారానికి మానవాళి 
ఆయనకు ఎంతయినా రుణపడి ఉందని చెప్పవచ్చు. ఈ వాదీసు ద్వారా తెలిసిన 
కొని ల ముఖ్య విషయాలుః 


(1) కబ్బా వె పునకుగాని ఆ వైపునకు వీపు (తిప్పిగాని మల మూత విసర్ణన చెయ్య 
వ a ర మ 

రాదన్న ఈ ఆదేశం కేవలం బయలు ప్రదేశాలకు, అడవి, ఎడారులకే వర్తిస్తుందని, జన 

వాసాల్లో దాన్ని పాటించడం మంచిదే కాని ఒకవేళ పాటించడానికి వీలుపడకపోతే 

తప్పులేదు. 


(2) ఇస్తింజా( పారిశుద్ధ్యం) మూడు రకాలుగా చేసుకోవచ్చు. (అ) మూడు రాళ్ళు, 
లేక మట్టి పెడ్డలు ఉపయోగించడం (ఆ) నీటిని వాడడం (ఇ)-ఈ రెండు విధానాలనూ 
వాడడం. అంటే ముందు మట్టి పెడ్డలతో పభం చేసి తరువాత నీటితో కడుక్కోవడం. 


204. ఈ వాదీసులో రెండు సందర్భాల్లో నమాజ్‌పై వేరే విషయాలకు (ప్రాధాన్యం 
ఇవ్వడం జరిగింది. (1) ఆకలిగా ఉన్నప్పుడు భోజనం సిద్ధమయి ఉన్నట్లయితే 
ముందు "భోజనం చేసి ఆ తరువాత ఏకాగ్రతతో, నిశ్చల వృదయంతో నమాజ్‌ 


146 (ప్రవక్త (ప్రవచనం 


| ప ప he AI ES తీత రత పయ 0) 


dodloly 15 HANES] ప! తయ EE ఓర 
BIT 36 


205. “మూడు అభిశాపపు [పదేశాల్లో మలమూూతాలు చెయ్యకుండా 
జా గత్తపడండి: (1) నదీ కాలువల, రేవు వద్ద, (2) వచ్చిపాయ్యే దారుల 
వెంట, (3) నీడ గల చోట” అని దైవ సందేశహరులు (సఅసం) బోధించి 
నట్టు హజత్‌ ముఆజ్‌ ఉల్లేఖించారు. (అబూదావూద్‌, మిష్మాాల్‌ 


న జవ! ( INANE LD) 
మయ రు కలం ద లకే లత రడీ ము 
ey నం న కసమ్త మయమే 

deeply యై bet 


206. ముఆవియా బిన్‌ కుర తన తండి ద్వారా పరి గహి ంచి ఉల్లేఖించారు, 
“దెవ (ప్రవక్త రెండు చెట్టు మొక్కలు - తెల్లుల్తిపాయలు, ఉల్లిగడ్డలు - 
(un ఆది (») యా రా GG 
తినడాన్ని వారించారు. ఆయన ఇలా సెలవిచ్చారు, “వీటిని తిన్న వారు మా 
మస్ట్రిదుల వద్దకు రాకూడదు.” ఆయన ఇంకా ఇలా అన్నారుః “వాటిని 
తినడం అనివార్యమే అయితే వండి వాటి దుర్వాసనను పార దోలాలి.” 
(అబూదావూద్‌, మిష్మా_ల్‌) 


oR 


చెయ్యాలి. అయితే ఒకవేళ అంతగా ఆకలి లేనప్పుడు, ముందు నమాజ్‌ చేసుకోవడమే 
ఉత్తమం. (2) సహజ ఆవశ్యకతలయిన మల మూత్రాలను ఆపుకుని నమాజ్‌ 
చెయ్యడం ఎట్టి పరిస్థితిలోనూ తగదు. ముందు ఆ అవసరాలను తీర్చుకుని మరీ 
నమాజ్‌ చేసుకోవాలి. 


205. “అభిశాపపు ప్రదేశాలు అంటే ఈ మూడు ప్రదేశాల్లో మలమూత్రాల విసర్దన 


వల్ల మనిషి దైవ సన్నిధిలో అభిశాపానికి గురవుతాడని అర్ధం. కాలువలూ నదుల 
శేవులకు నీ J "కోసం వచి పోయే జనానికి ఇబ్బంది క్రత్తగులులటి. అలాగే సాధారణ 


పరిశుద్ద జీవితం 147 


1. 3» 32 + చంచ PENI న 
bls is Bee యర Ale Gl Ey. 4) 
డు రయ ఊసు రడ మీ 1 ప పుకు! న్‌! 

AT F260 


207. ఉమర్‌ బిన్‌ అబీ సల్మా (ర.అ) ఇలా ఉల్లేథఖించారు: “నేను శిక్షణ, 
పోషణలకై బాల్యంలో దై వ ప్రవక్త(సఅసం) వద్ద ఉండేవాళ్లి. భోంచే సేటప్పుడు 
నా చెయ్యి కంచం అంతటా తిరగాడేది. ఆయన (సఅసం) నాకు ఇలా 
బోధించారు, “బిస్మిల్లా పఠించు, కుడి చేతో తిను, నీకు సమీపాన ఉన్న 
భాగం నుండి తిను.” (బుఖారి, ముస్తీవ్‌, మిష్మా-ల్‌) 





రాకపోకల బాటలు, రోడ్డుల పై వచ్చిపాయ్యేవారికీ ఇబ్బందికరమే. నీడగల స్థలాల్గ్‌ నయితే 
ఎండల్ని, వర్గాన్ని తప్పించుకునేందుకు నీడన నిలబడేవారికి ఇబ్బంది అవుతుందన్న 
విషయం తెలుస్తూనే ఉంది. ఈ ఆదేశంలో రెండు అంశాలు అంతర్జీనమై ఉన్నాయి. 
ఒకటి, అసభ్యకరమయిన, కుసంస్కారపు చేష్టను మనిషిలోని పారిశుద్ధ్యపు సవాజ 
భావం అసహ్యీంచుకుంటుంది. రెండు, సాధారణ జనం వచి ఎపాయ్యే (పదేశాల్లొ 
మలమూత్ర విసర్జన సిగ్గులేనితనానికీ, అత్యంత సా గర్ధపరతత్వానికీ నిదర్శనం. వీటికి 
దూరంగా మెలగాలి. 


206. పరిశుద్ధత, సభ్యతా సంస్కారాలకు, సామూహిక మర్యాదలకు ఇస్తామ్‌లో ఎంత 
(ప్రాముఖ్యం ఉందంటే, సాధారణంగా అసవ్యామయిన వాసనలు వెదజల్లే పదార్థాలు 
భుజించి మప్టిదుల్లో ప్రవేశించడాన్ని నిషేధించడం జరిగింది. దీని ద్వారా రెండు 
విషయాలు ద్యోతకమవుతున్నాయిః ఒకటి, ఏ పదార్థాల వల్లనయితే అసవ్యాకరమయిన 
వాసనలు పుడతాయో అలాంటివాటిని తినడంగాని, వాడడంగాని చెయ్యరాదు. రెండు, 
సభలూ సమావేశాల్లో, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు పై విషయంలో 
తమ తోటివారిని కూడా గమనించి మరీ మసలుకోవాలి. 


207. ఉమర్‌ బిన్‌ అబీ సల్మా దైవ ప్రవక్త సతీమణి (విశ్వాసుల మాతృమూర్తి వా|జత్‌ 
ఉమ్మె సల్మా)కి తన మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం. దైవ (ప్రవక్త అతన్ని తన 
సంతానం మాదిరిగానే పెంచి శిక్షణ గరిపేవారు. కంచం మొత్తాన్ని కెలుకుతూ తినే 
అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటి అలవాటే బహుశా ఉమర్‌ బిన్‌ అబీ 
సల్మాకు ఉండి ఉంటుంది. అందువల్లనే “నీకు సమీపాన ఉన్న భాగం అంటే కంచంలో 


148 (ప్రవక్త ప్రవచనం 


హే యు FEI sce 696061 బ్ర లూ (౧) 
క్రియకు యో వరి! EY ఉట 


208. హ్మజత్‌ అబూ హురె రా (ర.అ) ఉల్లేఖనం: “దై వ (ప్రవక్త (సఅసం) 
భోజనంలో ఎన్నడూ తప్పుపట్టలేదు. ఆకలి కలిగి ఇష్టమయితే తినేవారు 
ఇష్టపడకపోతే మానేసేవారు.” (బుఖారి, ముస్తీమ్‌, మిష్బాల్‌) 


a7 3 wa? as లో 


Po WT mr త లో పలా ల్త 
రీ! లవ బ్రో టస్త( Pg G55 (1-0) 


సజు చుడు సం చే టయ రయ ప్రవ! 
GOES ధకప్రపక 


4! FATIH AE డు ప్రక! 
క Ses NEG 
209. వహ్నీ బిన్‌ హర్‌ తన తండి చెప్పగా, ఆయనేమో (వహ్లీ) తాత 
(ప్రస్తావించగా (విని) ఉల్లేఖించారు: “సహచరులు ఓసారి దైవ సందేశహరులు 
(సఅసం)తో “మేము భోంచేసినా తృప్తి కలగదు” అని విన న్నవించుకునా రు. 
దానికి దైవ (ప్రవక్త (సఅసం) ఇలా అడిగారు, “మీరు వేర్వేరుగా భోంచేస్తా 
రేమో కదు.” సమాధానంగా సహచరులు, అవునని ఒప్పుకున్నారు. అప్పుడు 
ఆయన, “అందరూ కలసి భోంచెయ్యండి. అల్లాహ్‌ నామం (ప్రస్తావించి 
మరీ భోంచెయ్యండి. మీ అన్నపానీయాల్లో శుభం చేకూరుతుంది” అని 
(పబోధించారు. (అబూదావూద్‌, మిష్మా_ల్‌) 


Bo 





నీ ఎదుట ఉన్న అంచు దగ్గరి నుండి భోంచెయ్యమని, కంచం మొత్తం కెలకవద్దని 
నేర్పారు. స్టూలంగా చూస్తే ఇది అతి సాధారణమయిన విషయం. అయినప్పటికి 
mas (సఅసం) అతనికి హీతవు గరిపి భోజన మర్యాదలు నేర్పారు. దీనివల్ల 
 తెలిసేదేమిటంటే, తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల పెంపకంలో అతి సాధారణ 
rls పట్ల కూడా జాగ్రత్త వహించి వారి గిక్షణలో (శ్రద్ధ్రచూపవలసి ఉంటుంది. 

208. చాలా మంది తినడానికే బబ్రతుకుతుంటారు. కాని వాస్తవానికి బ్రతకడానికి 
మటుకే తినాలి. బతుకు భోజనం కన్నా ఉన్నతమయిన లక్ష్యాలకై వినియోగమవ్వాలి. 
ఉన్నత ఆశయం గల వ్యక్తీ భోజనంలాంటి అనుదిన విషయాల్లో తప్పులుపడుతూ, 


పరిశుద్ద జీవితం 149 


తో య ! (లో a, / 4 లో 
మయతరం డు! ట్రారు! లిడంర్రడ రక 42 JUNE (ri 
కము పమ phe Gh 5 SUE 


AU SAF లల 


210. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం [ప్రవక్త మహనీయులు 
ఇలా ఉపదేశించారు: “ఎవరి చెయ్యికయినా (భోంచెయ్యడం వల్లు)జిడ్డుఅంటు 
కుని ఉండగా అతను దాన్ని కడుకో-కుండా పడుకుంళు, ఆపైన అతనికి 
ఏమైనా హానికలిగితే అతను తన్నుతాను నిందించుకోవాలి.”(తిర్మి జి మిష్కాల్‌ా 


డ్రి! FAAS మదన్‌! రయ తడ లా ర్రహట్రా (1) 


Ca 
ణం లం ల లాడ ల ఆచి ల Pree ! 
-G 1. APIA TSE వ డ్రి యయ ne 
SIS SL Pol) 


211. యాలై బిన్‌ మమ్‌లన్‌ ఓ ఉల్లేఖనంలో ఇలా తెలిపారు, తాను 
హ[జత్‌ ఉమ్మె సల్మాని (పవక్త మహనీయుల పారాయణం గురించి అడగ్గా 
ఆమె ఒక్కో అక్షరం స్పష్టంగా ఉచ్చరిస్తూ పారాయణం చేసి చూపారు. 

(తిర్మిజీ మిష్కాల్‌. 





మాటిమాటికీ తన ఇంటివారిని మందలిస్తూ వారితో తగువుపడుతూ సమయం, శక్తీ, 
సామర్ధ్యాలు వృధా చెయ్యడు. ఏ గొప్ప ఆశయం లేకుండా తినడానికే 'బతికేవారి 
వ్యాపకం ఇదంతా. 

209. విడివిడిగా, ఎవరికివారు భోంచెయ్యడం తప్పు అనీ, అది షరీఅత్‌ ప్రకారం 
అనుమతించదగ్గ విషయంకాదని దీనికి అర్థం ఎంత మాతం కాదు. అయితే ఇది 
అందరూ కలసి భోంచెయ్యడం వల్ల శుభలాభాలు కలుగుతాయని తెలుపుతోంది. 
సామూహిక భోజనాల్లో పాల్గొన వారి నిత్యానుభవమే ఈ విషయం. 

ఇక్కడ మరో విషయం కూడా మరువరాదు. భోజన విషయంలోనూ సామూహిక 
తత్వాన్ని పాటిస్తే దాని సద్ర్రభావం ఇలా ముందుకు వస్తుంది కదా, అసలు మొత్తం 
జీవితంలో సామూహిక తత్వం క్రియాశీలపాత్ర వహిస్తే దాని సదృలితాలు ఎంత 
ఉత్తమంగా సుదీర్ణంగా కలుగుతాయో ఊహించనలవి కాదు. 


150 ప్రవక్త ప్రవచనం 


Cg LL heh PTT re SCE 
య జమయు! SURO DEER (rin 
రం! న ర BE HAT 


BTC Dor) ప ర్‌ మలా 


212. హృజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా (ప్రవచించారుః “దివ్య ఖుర్‌ ఆన్‌ ని మధుర కంఠంతో 
పఠించనివారు మనలోనివారు కారు.” (బుఖారి, మిష్కాల్‌ 


p= Sok DORE ట్రూ ern) 
కై భరతో దద టప 
(యజమ FEW AL) శయన 
213. హృజత్‌ ఆయిషా ఇలా ఉల్లేఖించారు, “దై వ సందేశహరులు (సఅసం) 
మీలా ఇలా (వేగంగా) మాట్లాడేవారుకారు. ఆయన మాట్లాడితే ఎవరయినా 


మాటల్ని లెక్క. పెట్టగోరితే లెక్కబెట్టుకోవచ్చు. ఆ విధంగా నెమ్మదిగా 
మాట్లాడేవారాయన. (ముత్తఫకున్‌ అల్రావొ మిష్మాల్‌) 


న 





210. అజాగ్రత్త వల్ల భోంచేసి, చెయ్యి పరిశుభ్రంగా కడుక్కోకుండా నిర్లక్ష్యం వహిస్తే 
క్రిమికీటకాల వల్ల కీడు కలగవచ్చు. ఆ అజాగ్రత్తకు తన్ను తాను నిందించుకోవడం 
తప్ప మనిషి చెయ్యగలిగేదేముంది? అలాంటి దురవస్థ రాకుండా జాగ్రత్తపడటం 
ఉత్తమం. 


211. పారాయణం అంటే దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణం అని అర్ధం చేసుకోవాలి. ఈ 
వాదీసునుబట్టి దైవ (ప్రవక్త దివ్య ఖుర్‌ఆన్‌ని నిలకడతో స్పష్టమయిన ఉచ్చారణలో 
వుందాగా పఠించేవారని తొందరపాటుతోగాని, చేగంగాగాని పఠించేవారుకారని 
ద్యోతకమవుతోంది. ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించగోరేవారికి ఇది ఎంతయినా 
ఆత్మపరిశీలన చేసుకునే వీలు కల్పిస్తుంది. 


212. మనిషికి సరళంగా, మధురంగా, వినసాంపుగా పఠించడం సులభసాధ్యమయితే 
అలానే పఠించాలి. అలా వీలుపడకపోతే కష్టపడి రానిపోని లాలిత్యం కోసం క ఏష చేసి 
పఠించడం అభిలషణీయం కాదు. ఇది అల్లోహికు కూడా ఇష్టం కాదు. పోతే, రాగ 
యుక్తంగా పాడేందుకు కృషి చేసి కర్షకఠోరంగా పఠించడం కూడా తప్పు. సాదాసీదాగా 
సరయిన ఉచ్చారణతో పరిస్తే చాలు. 


పరిశుద్ద జీవితం 15] 


డర దక యు పట భాధకు ఎకో ఏ1 ప్రో గగ) 


(I, Fr తో 


OR) Gs Sf aM పల డీకట$ 
(యది! రప! య[[- 


214. హృజత్‌ అనస్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయుని 
(సఅసం) నోట ఎన్నడూ దుర్భాషలు, ఎత్తిపాడుపులు, దూషణలు 
వెలువడలేదు. కోపం వస్తే ఆయన, “అతనికేమైంది?”, “అతని మాడు 
మట్టిలో గలువ” అని పలికేవారు. (బుఖారి, మిష్కాత్‌ 


EE AANA యజ; ప్రత హ్య్రదటో (౧౨) 
“ 9? 


న్‌ 
ఎ యం యేడు ర్‌ 


Ar Bl య AE 


DEG DI HHO లా! 
a Tray 

215. హృజత్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లా ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 

(సఅసం) ఓ సంస్కారంలేని వ్యక్తిని చూసి, “మీలో కొందరు తమ రూపాన్ని 

వికారంగా ఎందుకు తయారు చేసుకుంటారు?” అని అంటూ జుత్తును కత్తి 

రించుకోమని తన చెయ్యితో తల జుత్తు వైపు సంజ్ఞ చేశారు. 

(ఆల్‌ మో'జమున్స)గీర్‌ 


మ! 
™ 


213. కొందరికి త్వరత్వరగా మాట్లాడటం అలవాటయి ఉంటుంది. ఒక్కోసారి 
వినేవారికి ఆ మాట ఆర్థం చేసుకోవడమే కష్టమయిపోతుంది. ముఖ్యంగా (ప్రజా 
కార్యకలాపాల్లో నిమగు లె ఉండేవారు నెమ్మదిగా నిలకడగా మాట్లాడటం నేర్చుకోవాలి. 
అది దైవప్రవక్త సంప్రదాయం అన్న భావంతో మాట్టాడితే పుణ్యప్రదం కూడా. 

214. కోపం వచ్చినప్పుడు మనిషి తన్నుతాను అదుపులో ఉంచుకోలేడు. చాలా 
సౌమ్యంగా కనిపించేవారు సయితం ఆవేశంలో అవధులు దాటడం మన నిత్యానుభవమే. 
పోతే మనలో చాలా మంది తిట్లను, ఎత్తిపొడుపుల్ని, నిందల్ని ఊతపదాలుగా 
వాడుతుంటారు. ఈ హదీసు మననందరినీ మననోటి అదుపును గురించి హెచ్చరిస్తోంది. 


215. జుత్తుకు తైల సంస్కారంతోబాటు మనిషి పరిశుభ్రంగా సంస్కారవంతంగా 
అగుపించాలని అనేక పర్యాయాలు ప్రవక్త మహనీయులు బోధించారు. అలాంటి 
బోధనల్గొ ఒకటి ఈ వాదీసులో ఉదావారించబడింది. తలపై జుత్తు ఉన్నప్పుడు దానికి 


(12) 


152 (పవక్త ప్రవచనం 
త్త PLE VIP 3 2 గ జీ d తల ౨౫ 
మమ! ELD భల ELI FAN లు లో (11) 
ళ్‌ స వ ల Vv ఎ శో Berm 
కవత di glol) A Ahab Gea tre EIN 
ANSI 


216. అబ్బుల్లాహ్‌ బిన్‌ హారిస్‌ ఓ ఉల్లేఖనంలో, “నేను దైవ (పవక్త (సఅసం) 
కన్నా అధికంగా చిరునవ్వులు చిందించేవారినెవ్వరినీ చూడలేదు.” అని 
అన్నారు. (తిర్మిజి మిష్మా_ల్‌) 
తో వ. 94 న F117 CLG IL 

యావ Rea Oe SD డుం డుథ వయం ధో (714) 


| 
క శల IP 


శ్‌ నో యో LAS PE cts ss 
OEE IP IG GE దహ 
PT tte re వయో లో!) 


217. హజల్‌ ఆయిషా (రజిఅన్‌) ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారు, bm 
దైవ సందేశహరుల్ని ఎన్నడూ, కొండ నాలుక కనబడేలా విరగబడి 
నవ్వుతూ ఉండగా చూడలేదు. ఆయన సదా కేవలం చిరునవ్వు నవ్వేవారు.” 

(బుఖారి - మిష్మాల్‌) 





తేగిన మర్యాదలు సయితం పాటించడం నాగరికతా లక్షణం అని ప్రవక్త బోధనకు 
సారాంశం. 


216. ప్రవక్త మవానీయుల తత్వంలో అటుపష్కత్వమూ లేదు, ఇటు మాటిమాటికీ 
పగలబడి నవ్వడమూ లేదు. ఈ రెండు అతివాదాల మధ్య ఆయన సదా సంతులిత 
విధానాన్ని అవలంబించి నగుమోముతో దర్శనమిచ్చేవారు. నగుమోముతో పలకరించడం 
కూడా పుణ్య కార్యమని బోధించారు. మూతి ముడుచుకు కూర్చోవడం భృకుటిపై 
నిత్యం ముడులు వేసుకుని కనపడటం ఆయన ఇష్టపడేవారు కాదు. 


217. ఇంతకు ముందు వాదీసును ఈ వాటీసు విశదీకరిస్తుంది. సదా నగుమోముతో 
పలకరించడం ఎంత ఉత్తమమైన పద్ధతో అలాగే విరగబడి నవ్వడం, అదీ అసభ్యంగా 
నవ్వడం అంతే కుసంస్కారానికి చివ్నాం. మరీ అధికంగా నవ్వే సందర్భం వచ్చినా 
దవడలు కూడా కనబడేలా దైవ ప్రవక్త నవ్వేవారని, అప్పుడు పగలబడి, పొట్టు 
చెక్కలయ్యేలా నవ్వడం అనేది జరిగేది కాదని ఇంకా కొన్ని హదీసులు తెలుపుతున్నాయి. 
ఇదే మనకు ఆదర్శ ప్రాయమైన పద్ధతి. 


పరిశుద్ద జీవితం 153 


త్‌ 
న యు... PA లో 2 ya 
AINE NORCO క కూడ ఆ లా (14) 


త్‌ 
శ్‌ 
కడ కడ మదక యమము! దమయ! 
a చ 4 dal FF Ata 
వ్‌ 


ఇ ల్‌ో Tes తో Pr ళు వో 3 
(టాక బక SID JI BV SE ఆమి రజ స ఏటీ 


218. హజత్‌ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం (పకారం (ప్రవక్త 
మహనీయులు ఇలా సెలవిచ్చారుః “ప్రయాణం, యాతనలో ఓ భాగం, 
అది మిమ్మల్ని .అన్నపానీయాలకు, విశ్రాంతికి దూరం చేస్తుంది. మలో 
ఎవరైనా సరే అవసరం పూర్తయిన వెంటనే తన భార్యాపెల్ల ల వద్దకు తిరుగు 
(పయాణానికి తాందర చెయ్యాలి. (బుఖారి, ముస్తీమ్‌ - మిష్మాల్‌) 


జ Sor 34 ఓ ఘా CEP జే వలో 
rs AS ste 211 CY Ure లో (r14) 

mre | కూరల nh prt man nk 
=| 35 OE) స క రట TE 


గ్రహ! జట 
219. హృజత్‌ జాబిర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా బోధించారు: “మీలో ఎవరయినా ద్వీర్సకాలం వరకు ఇంటికి 
దూరంగా ఉన్న పరిస్థితిలో ఇంటికి తిరిగిరావడమన్నది రాతి వేళల్లో 
అకస్మాత్తుగా జరక్కూడదు.” (బుఖారి, ముస్తీమ్‌ - మిష్కాల్‌) 


HOE Rad. వ le 
218. (ప్రవక్త (సఅసం) కాలంలో ప్రయాణం దుర్భరంగా ఉండేదేమోకాని నేడు ఆలా 
లేదుగా అని' ఎవరికయినా సందేవాం కలగవచ్చు. నేడు సయితం, ఎన్ని సౌలభ్యాలు, 
సౌకర్యాలు ప్రయాణంలో ఏర్పడినా తన ఇంటి పట్టున నుండే.సౌకర్యాలు మనిషికీ ఏ 
విమానంలోనూ లభించవు, ఏ అతిథి గృవాంలోనూ (ప్రాప్తం కావు. తాను (పయాణావస్థలో 
ఉన్నానన్న ఆలోచనే మనిషికి ఇబ బ్రందికరంగా పరిణమిస్తుంది. అందువల్లనే, అదో శిక్ష 
లాంటిదని దైవ సందేశవారులు సెలవిచ్చారు. ఈ శిక్షను తపి ఏంచుకోవాలంటే తనవారి 
వద్దకు చేరి తాను కోల్పోయిన విశ్రాంతిని, శాంతిని, తృప్తిని పొందడానికీ తొందరపడాలి. 
మానసికమయిన శాంతి లభించనిదే మనిషి తన బాధ్యతల్ని సక్రమంగా నిర ;హించలేడు. 


219. భావమేమిటంటే మనిషి దీర్థకాలం వరకు దూర ప్రదేశంలో ఉంటూ ఇంటివారికీ 


154 (ప్రవక్త (ప్రవచనం 


లో ల ౮ , గం ళు # ఎ తల లో 
వచే యబ TOO YG ZAI (rr) 
SREY 4 yp Se RENE ea శల లి Ad 2 
యయ తప ISPS EVA OU? Po 
Pd 


న గ. _ పభ ఆంకా! 91) 


220. కఅబ్‌ బిన్‌ మాలిక్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు, “దైవ (ప్రవక్త 
(సఅసం) (పయాణం నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సాధారణంగా 
పగల్లోనే వస్తారు. లేదా “జుహో వేళలో వేంచేస్తారు. వచ్చీరాగానే మప్టిద్‌ కి 
వెళ్ళి రెండు రకాతులు నమాజ్‌ చేస్తారు.” (బుఖారి - మిష్మాల్‌) 


య క cry Luk 23, yw (ల wr 
త్రి! ప్ర [యై టు! ఢి GBIF (rr) 


Ye Pra ర యుండ కశ 4 uy Me ల 242 91 సల 
మడి, పగ GLE GE త SE లా PANE 


శో 
AER Eg తస pI Sc wl 
dery sls Edel pHa) 


221. |పవక్త (సఅసం) సహచరుల్లో (సహాబీల్లో) ఒకరు, దై వ సందేశహరులు 
ఇలా సెలవిచ్చినట్లు తెలిపారు: ఇంటి కప్పు అంచున పడుకుని తరువాత 
(క్రిందపడ్డవాని బాధ్యత ఎవరిపైనా లేదు. అలాగే తుఫానులో సము[ద 
(ప్రయాణం చేసినవాని బాధ్యత కూడా ఎవరిపైనా లేదు. 

(అల్‌ అదబుల్‌ మ్మఫద్‌) 


నా 


తానెప్పుడు వస్తున దీ తెలుపకుండా అకస్మాత్తుగా రాధి వేళ ఊడిపడితే ఇంటివారు 
మానసికంగా సంసిద్ధంగా ఉండకపోవచ్చు. పగలయితే కనీసం వచ్చినట్టు ముందుగా 
వార్తయినా అందే అవకాశముంటుంది. అయితే ఒకవేళ ముందే తాను వస్తున్నట్లు 
తెలిపిన సందర 9లో ఎప్పుడు వచ్చినా ఫరవాలేదు. ఇంటివారు మానసికంగా 
సన్నద్దులయి ఉండటమే కాక ఎదురుచూస్తూ ఉంటారు కూడా. మనోఘాతం (షాక్‌) 
(పమాదముండదు. 

220. “జుహో వేళ అనంటే బారెడు పొద్దు ఎక్కిన తరువాత అన్నమాట. అంటే 


పరిశుద్ద జీవితం 155 


ఉహ” న క Ub Sir త, 
Aw 06 ఈగ ము! యవ లో (౯) 
(ro. bl DE sbI త్త మే! 2 | యయా 


222. (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించినట్లు అబ్బుల్హా బిన్‌ 
సర్‌ జిస్‌ ఉల్లేఖించారు: “మీలో ఎవరున్నూ కీటకాల బిలంలో మూ[తం 
పోయరాదు.” (అబూదావూద్‌ - మిష్మా_ల్‌) 


SSIS AAD OEE అకు ఈ gern 


సం తంత అప్తూ జాయ ఉప ఉక్త రజా త 9 
గంగలో. త rer gy లం 


223. అబూ ఉమామ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం, దైవ (ప్రవక్త (సఅసం) 
ఓసారి మస్టిద్‌ లో ఓ వ్యక్తి బోర్డా పడుకుని ఉండగా చూసి అతని వద్దకు 
వెళ్ళారు. అతన్ని తన కాలితో కొట్టి “లే, లేచి నిలబడు, ఇది నరకవాసులు 
పడుకునే తీరు” అని భయపెట్టారు. (అల్‌ అదబుల్‌ మఫద్‌) 


సాధారణంగా “ఫజ్ర్‌ నమాజ్‌కు పూర్వం వచ్చేవారు కారన్నమాట. బాగా పొద్దెక్కి 
అందరూ తమ కార్యకలాపాల్లో నిమగ్నులై ఉండే వేళల్లోనే ఆయన (సఆసం) ఇంటికి 
వచ్చేవారన్నమాట. వచ్చీ రాగానే రెండు రకతుల నమాజ్‌ దైవ సన్నిధిలో దాసుడు 
కృతజ్ఞతలు తెలుపుకునే మంచి పద్ధతి. బవు దూరపు ప్రయాణాన్నుండి ఇంటికి 
క్షేమంగా వచ్చినందుకు [వపయాణవు ఒడిదుడుకుల్లో నుండి విజయంగా 
బయటపడినందుకు ఈ క ఎతజ్జతాంజలి. 

221. ప్రయాణం ఎవరయినా ఎప్పుడయినా ఏ మాధ్యమం ద్వారానయినా 
చెయ్యవచ్చు కాని చూస్తూ చూస్తూ ప్రమాదకరమయిన మార్గాన ప్రయాణించడం 
వివేకం అనిపించుకోదు. అలాగే విశ్రామం కొరకు ఏ విధానాన్నయినా అవలంబించవచ్చు. 
కాని తెలిసీ ప్రమాదం నోటిలో విశ్రమించడం బుద్ధికలవారి లక్షణం కాదు. ఇలాంటివారు 
(ప్రమాదానికి గురి తే దాని బాధ్యత ఇతరులవ $రిపై నో రాదు. చివరికీ ప్రభుత ఫం కూడా 
ఎక్స్‌గ్రేషియా ఇవ్వదేమో. ఇస్లామీయ రాజ్యంలో ఉన్న “సామాజిక భీమా' వ్యవస్థ 
కూడా ఆదుకోదు కాబోలు! ఇంకా, జీవితం దైవం ప్రసాదించిన వరప్రసాదం. దాన్ని 
నిర్హక్ష్యం వల్ల, అజా(గ్రత్తవల్ల, ప్రమత్తత వల్ల అర్ధరహితంగా అంతమొందించడం, లేదా 
నష్టం కలిగించడం విశ్వసించిన వ్యక్తికి ధర్మసమ్మతం కాదు. 


156 (పవక్త (ప్రవచనం 


వయ SAINI EN రక్‌ ్రోతో (0) 
Shek. అం YE) ప స కధ PE యక్ష 
mere 


224. అబూ కెస్‌ ఉల్లేఖించారు, ఓసారి దైవప్రవక్త (సఅసం) ఓ [ప్రసంగం 
చేస్తూ ఉండగా తాను అక్కడికి వెళ్ళి ఎండలో నిలబడగా ఆయన తనను 
నీడలోకి జరగమని ఆదేశించారని. (అల్‌ అదబుల్‌ మృఫద్‌) 


న. ల b Pp 
| తు, లక ప్ర a మ HEF (ద) 


లలో 


టరు Naver aye} gyrate 


wr mT 


(UWI. gig, Ulf) 


225. దైవ సందేశహరులు (సఅసం) ఇలా నిర్దేశించినట్లు హజత్‌ అబూ 
హురై రా(ర. అ) ఉల్లేఖించారు: మీలో ఎవరూ ఒక్క పాదరక్షతో నడవరాదు. 
శెంటేనీ తొడుకోగవాలి లేదా రెంటినీ వదలివెయ్యాలి. 


(బుఖారి - మిష్కాల్‌ 


222. విష కీటకాల బిలాల్లో మూత్రం పోస్తే అవి బయటికి వచ్చి హాని కలిగించడం 
సహజం. అందువల్ల ఆరుబయట మూత్ర విసర్ణన చేసేవారు జాగ్రత్తగా 
మసలుకోవాలన్నది, ప్రాణానికి హాని కలిగించే ఎలాంటి చర్యకయినా దూరంగా 
మసలుకోవాలన్నది ఈ ప్రబోధ సారాంశం. 


223. దైవ సందేశవారులు (సఅసం) తన అనుయాయులకు తెల్లవారురూమున 
లేచిన దగ్గరి నుంచి సాయంత్రం పడుకునే వరకు, పుట్టినప్పటి నుండి గిట్టే వరకు 
కావలసిన అన్ని రంగాల్లోనూ తన బోధనలు, మార్గదర్శకసూ |త్రాలు అందజేసిపాయ్యారు. 
పడుకోవడం, దాని తీరు, తెన్నులు, పాటించవలసిన మర్యాదలు కూడా ఆయన తెలి 
పారు. కాలితో కొట్టడం అన్నది కేవలం ఆ తీరున పడుకోవడం పట్ల నిరసనను 


మాత్రమే కాక ఆయన తన అనుయాయులతో ఎంత చనువుగా ఉండేవారో కూడా 
తెలుపుతుంది. 


పరిశుద్ద జీవితం 157 


224. కారుణ్యమూర్తి మువామ్మద్‌ (సఅసం) తన సహచరుల పట్ల, అనుయాయుల 
పట్ల ఎంత వాత్సల్యంతో, ఎంత (ప్రేమానురాగాలతో మసలుకునేవారో ఈ వాదీసు 
తెలుపుతోంది. ప్రసంగం మధ్యలో దాన్ని నిలిపివేసి ఓ సవాచరుళ్ణి ఎండ నుండి 
నీడలోకి జరగమని చెప్పడం ఆయన కరుణా స్వరూపాన్ని ఆవిష్కరిస్తోంది. తన 
అనుయాయులకు అనవసరంగా ఏ మాతం హాని కలగడం, బాధ కలగడం ఆయన 
భరించేవారు కారు అని దీని వల్ల ద్యోతకమవుతోంది. 


225. ఇది సభ్యతా సంస్కారాలకు సంబంధించిన సాధారణ విషయం. అలాగే రెండు 
కాళ్ళల్లో రెండు రకాల జోళ్ళు తొడగడం కూడా సంస్కారవంతమయిన పని కాదు. 


8. సత్సమాజం రూపురెఖలు 


టీ శ గ సజ పమ న 
యక SEs! తోడలు OE CHES ఆల 


వ్‌ 
న్‌ 


జొ వ PN PTT TEN మ ల వం ల ళం | ప త 
(చార వార TOFFEE PMID రయ 


CE CA ల AC al er A rE 
SRT యు! ఊం? అడు! పలా! అయ్యారా బడు Leaf 
తో జ తె గళ ఖే అ క CA wr Ma వో లో ol లో 
Cs లా EE lil Ces డ్రి ర్యా bene 


ఆలో ల్‌ 


(4 -sslloyl) 


226. ఉబూ ఉసైద్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు: మేము ఓసారి దైవ 
సందేశహరుని (సఅసం) సన్నిధిలో ఉండగా ఓ వ్యక్తి ఇలా అడిగాడు, 
“తల్రిదండుల మరణానంతరం వారి ఎడల నేను సత్కార్యం చెయ్యగల 
విధానం ఏదయినా ఉంటుందా?” దానికి ఆయన ఇలా బోధించారుః 
(1)వారికై (వారన క్షమాభిక్షకై అర్జింపు, (2) వారు: చేసిన వాగ్దానం లేదా 
“వీలును నిర్వర్తించడం, (3) వారి మితులు, పరిచయస్కులతో 
గౌరవాదరణలతో మెలగడం (4) వారి ద్వారా మీకు సం[కమించిన 
సంబంధ బాంధవ్యాలను కలుపుకుపోవడం.” (ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 





226. తల్లిదండ్రుల సేవ చెయ్యడంలోని మహత్తును ఎరిగిన సహచరులు (ర.ఆ) 
వారి మరణానంతరం కూడా ఏదయినా సేవ చెయ్యగలిగితే బావుంటుందని కోరుకున్న 
ధోరణి ఈ హదీసు వల్ల ద్యోతకమవుతోంది. వారి అపరాధాలకై మన్నింపును దైవం 
సన్నిధిలో వేడుకోవడం, వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని కోరుకోవడం గొప్ప సేవే మరి. 
అలాగే వారు ఏవయినా వాగ్దానాలు చేసి నెరవేర్చలేక చనిపోతే వాటిని నెరవేర్చడం, వారి 
అభీష్టం మేరకు వారుకోరిన “వీలు (వ్రాసినా, నోటితో చెపీ నా ఒక్కబేను 
నిర్వర్తించడం లాంటివి వారి భారాన్ని తగ్గిస్తాయి. మిగతా రెండు విషయాలు (పపం 
చంలో సామాజిక అనుబంధాలను పటిష్టం చేస్తాయి. వారి ద్వారా సంక్రమించిన 
బాంధవ్యాలంటే బాబాయి, మేనత్త, మేనమామ, పిన్నిలాంటి బంధుత్వాలన్న మాటు. 
వీటిని కాఫాడటం మన ధర్మం. 


సత్సమాజం రూపురేఖలు 159 


న. య టో నో వా ల్‌ో 
ANIC డడ Fs ధో (rr 
స CLOG ELI I Fab Ass శమ 


(ఏలో ధుటేంవ టి) డు GIES RI, 


Pal 


227. అబులా బిన్‌ అమ్‌ (ర.అ) ఉలేభినం (పకారం, ల్‌ వ్యక్తి తన తదిదం 
mag) లొ వా 
(డ్రులు ఏడుస్తూ ఉండగా వదిలేసి హి (జత్‌” చేసే పతిజ్ఞ బూనడానికి (పవక్త 
మహనీయుని (సఅసం) వద్దకు వచ్చాడు. ఆయన అతనికి “నీవు వారి 
వద్దకు తిరిగివెళ్ళి వారిని ఏ విధంగానయితే ఏడిపించి వచ్చావో అదే విధంగా 
సంతోషపరచి రా అని (పబోధించి పంపారు. (అల్‌ అదబుల్‌ మ్మఫట్‌) 


మ చలి లు పారం న wD) mr Ga ఇ 
జీ Rls దుల రాండి ఎ 2 rg he య vo ల 
ప్ర EERE IOS యిక EE ఆ య 2 


dt యు ప్త 


ఈ బో క 


228. అబ్బుల్లా బిన్‌ అబ్బాస్‌ (5.అ ఇలా ఉల్లేఖించారు: “సఅద్‌ బిన్‌ 
ఉబాదా (ర.అ) తన తల్లి మొక్కుకున్న ఓ మొక్కుబడిని గురించి (ప్రవక్త 
మహనీయుని (సఆసం) (పగి ్నంచారు - ఆ మొక్కుబడిని తీర్చకమునుపే 
ఆవిడగారు పరమపదించారు. దానికి ఆయన, “ఆవిడ తరపున నీవు దాని ్‌ 
నెరవేర్చు” అని సెలవిచ్చారు.” (ముత్తఫకున్‌ అలైహి - మిష్మాల్‌) 


227."హిజ్రత్‌ అంటే ధర్మ మార్గాన బ్రతకడం ఉన్నచోట కష్టతరమయినప్పుడు 
వలస వెళ్ళడం అన్నమాట. వృద్ధ మాతాపితల్ని బాధలో వదిలేసి వారు ఏడ్చుకుంటూ 
కూర్చుంటే తాను మటుకు హి(జత్‌ చెయ్యాలని బయల్దేరడం తగదని ఈ వాదీసు 
బోధిస్తోంది. సేవకు ఆర్హులయిన తల్లిదండ్రులున్న పక్షంలో వారికి తోడ్పాటునిచ్చి 
వారిని సేవించుకోవడం “హిజత్‌ లాంటి ఘనమయిని కార్యంకన్నా ఉత్తమమయింది. 


228. తల్లిదండ్రులు చనిపోయేముందు చేసిన వాగ్దానం గురించి పైన (ప్రస్తావన 
వచ్చింది. ఇక్కడ దై వికమయిన వాక్కును ప్రస్తావించడం జరిగింది. కేవలం టె వాని ఏ 
మాత్రమే మొక్కుకోవాలని, 'మంచి కార్యాలు నెరవేరాలని మాత్రమే మొక్కుకేవా వాలని, 
మొక్కుబడి కూడా షరీఅత్‌కు లోబడిన విషయమై ఉండాలని ఇక్కడ మరువరాదు. 


160 (ప్రవక్త ప్రవచనం 


త. య్‌ సే Sri wr ws wy లో జో 
అసు ము! లొడ్రవేలోళరద FT EE (4 
ad లో 


అమ ఎంటి ప ఆన పట - టమ RETTIG 
Coe) GSI LIER OF ELE SU 
wll). SIF GHG Get సలు ప్రై! a dear] 

(ney dll 


229. “బక్కార్‌' ఉల్లేఖనం (పకారం దైవ సందేశహరులు (సఅసం) ఇలా 
ఉపదేశించారు: “అల్లాహ్‌ తన ఇచ్చ (ప్రకారం ఏ పాపాన్నయినా (శిక్షించేందుకు) 
(పళయం వరకు వాయిదా వేస్తాడు. అయితే మూడు పాప కార్యాలకు శిక్ష 
మనిషి తన మృత్యువుకు పూర్వమే అనుభవించవలసి ఉంటుంది. (1) 
తిరుగుబాటు, తలబిరుసుతనం, (2) తల్లిదం[డుల పట్ల అవిధేయత, (3) 
బంధుత్వాల తెగతెంపులు.” (అల్‌ అదబుల్‌ న్ముఫద్‌) 


త్‌ో 
4 ణ్‌ 


AI TIVE DE SE ఆ 
వలో 2 స డ్‌ క ల క 
(3021) - Ges QIN] ఏడి E353 
230. అబూ సయీద్‌ (ర.అ) ఉల్లేఖనం (పకారం (ప్రవక్త మహనీయులు 


(సఅసం) ఇలా బోధించారుః “ఏ (స్తీ ఆయినా తన భర్త అనుమతి లేకుండా 
“రోజూ (వతాన్ని పాటించరాదు.” (అబూదావూద్‌) 





229. మనిషి అపరాధాలు చేస్తుంటాడు. అయితే దెవం తాను తలచిన అపరాధాలను 
మన్నించి, తాను తలచినవాటికి ప్రపంచంలోనే శిక్షించి, తానుతలచిన వాటికి పర 
లోకంలో శిక్షించడం జరుగుతుందని ఈ వాదీసు వల్ల బోధపడులోంది. అయితే 
మూడు రకాల పాప కార్యాలకు ఎట్టి పరిస్థితిలో నూ మనిషి ప్రపంచంలోనే శిక్ష అనుభ 
విస్తాడని కూడా తెలుస్తోంది. ఆ మూడు అపరాధాలు సామాజిక (పాధాన్యతగలవి కావ 
డం గమనార్లం. తిరుగుబాటు అంటే వ్యవస్థతో తిరుగుబాటు మటుకే కాదు, దై వాదేశా 
లకు షరీఅత్‌ విధులకు తిరుగుబాటు అని కూడా అర్థం. బంధువులకు దూరమవడం, 
బంధుత్వాలను తెంచుకోవడం కూడా సామాజికమయిన చెడుగే. 


230. ఇక్కడ (ప్రస్తావనలో వచ్చింది “నఫిల్‌ అదనపు రోజా అని మరువరాదు. “ఫర్ట్‌ 
విధి అయిన రోజానయితే ఎట్టి పరిస్థితిలోనూ - భర్త అనుమతించినా అనుమతించక 
పోయినా పాటీంచవలసిందే. 


సత్సమాజం రూపురేఖలు 161 





భద టు సోపు రం 0 లకకడడత భో (ల 
we లచ 5 టా టాక ల లా క ల టు 9K 5h శకాబి 
old att Gey QS CORE lls 
a శ 
(౯% లో రిక U యటం యిటు ET ered 


ఆశల 


231. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు హ(జత్‌ అబూ 
హురైరా (ర.అ) ఉల్లేఖించారు, “స్త్రీని నాలుగు విషయాలు చూసి పెళ్ళి 
చేసుకుంటారు. (1) ధనం, (2) సౌందర్యం, (3) ఉన్నత కుటుంబం, (4) 
ధర్మం.” ఆయన ఆపైన ఇలా ఉపదేశించారు “మీరు “ధర్మం గల 
మహి ళను పెళ్ళాడండి - మీ చేతులకు మట్టి తగల!” (బుఖారిముస్టేమ్‌) 


Hr 5, CIT ట్రీ న జ శే స లో వ 
నటు దిటు రోడ కరకు ము! కన లో (0౧ 
>< PI 


లో ” Pod ళో నే లోలో Py SAR 
EIEN EBES CEERI 


(rr లో- se rf) 


232. హ(జత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఆమ్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు, “ఈ 
(పపంచం సమస్తం ఉపయోగకరమైన సంపదే. పోతే ఈ సంపదలో 
అత్యుత్తమమైంది సద్వర్తనురాలై న మహిళ” అని (ప్రవక్త మహనీయులు 
సెలవిచ్చారు. (నవావా ముస్తిమ్‌, మిష్మాల్‌) 


ప్రత ానాజాజా తారల తటనంతాల జాలు చయయ మా ననతనన విమ దనుడదనాతన సనన తాతల దా ానాబంపపననాడా బడా ాబయానామకటనాపంనాబకాాానాడ నమత లామా నిానుతనకనాలిలభనననకాలుకుము వలనా కనాన దాము 


231. వివావా విషయంలో విశ్వసించి నవారు పాటించవలసిన ముఖ్యమయిన అంశం 
ఇందులో (ప్రస్తావించడం జరిగింది. కాని నేడు మనుషులు చేస్తున ఎదేమిటీ? దైవ ప్రవక్త 
వేటినయితే నిరసించారో ఆ మూడింటికే (ప్రాధాన్యత: వేడు లభిస్తోంది. ధర్మానికి, 
నై తికతకు అసలు విలువే లేకుండా పోయింది. “చేతులకు మట్టు తగలడం అన్నది 
అరబీనానుడి. మనిషి పిల్హాజెల్లతో సుఖసంతోషాలతో గడపడాన్ని అలా అంటారు. 


232. వాస్తవంగా మనిషి ఎంతటి సౌశీల్యవంతుడు, ధర్మనిష్థాపరుడూ అయినప ్పటికీ 
అతని అర్థాంగి సద్వర్తనురాలు కాకపోతే అతను ఎన ్నటికీ ప్రశాంతంగా, సంతృప్తిగా 
జీవించలేడు. జీవన సంగ్రామంలో తనతో సదా సవాకరించే, తనతోపాటు సుఖ 
దుఃఖాలను పంచుకునేందుకు సతతం తవాతవాలాడే సవాపత్ని (ప్రాప్తం కావడం 
నిజంగా ఉభయులకూ ఎంతో సుఖదాయకం, ఆనంద[పదం. 


162 (ప్రవక్త ప్రవచనం 


శ 9 నై ద = J whl NTs oi E wy 
3 AN EIRCOM దొ rrr) 
త్‌ 


తీ లో లలో 
లం నే ఎ DID కం శ Dry rs య TY) భల ల్ల జ్‌ 


ఆ 


షే 


(అ) ద్‌ ఎ Pd CE eA 
(PrP UIC IE Fol) రడి గ వ్‌ 


233. హ్మజత్‌ అబూహురైరా ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉద్బోధించారు: “మీ వద్దకు పెళ్ళి సంబంధానికి సమాచారం 
పంపినప్పుడు, అతని ధార్మిక నైతికత మీకు నచ్చినట్లయితే అతనితో 
వెళ్ళి జరపండి. మీరు ఒకవేళ అలా చెయ్యకపోతే సమాజంలో విస్తృతంగా 
అనర్ధం, అరాచకత్వం చెలరేగుతాయి.” (తిర్మిజ్కి మిష్మాల్‌) 


ల 1 బా తో PT వలో ఓ ఎ me AO ల శ ళో 
| తోచు! చప రకల డర టు! ఈం స్థుతి ఆ! CF: య 
| > ణా క్‌ లా పం 9 29 SSA, Das ee 
CRE i 25S OVE Ee IES TE యు! 
«i “= 
(rer s-5e- A712) యా! 


234. దై వసందేశహరులు (సఅసం) ఇలా (పబోధించినట్లు హ(జత్‌ అబూ 
హురై రా ఉల్లేఖించారు: “విశ్వసించిన పురుషుడు (భర్త) విశ్వసించిన (స్తీ 
(భార్య) పట్ల విద్వేషం కలిగి మెలగరాదు. ఒకవేళ ఆమెకున్న లోటు ఒకటి 
అతనికి నచ్చకపోతే మరో లక్షణం ఆతనికి ఎంతో నచ్చవచ్చు.” 
(ముస్తిమ్‌, మిష్కాల్‌ 
233. పెళ్ళి సంబంధం వచ్చినప్పుడు చూడవలసిన ముఖ్యాంశాలేవో ఈ వాదీసులో 
చూపెట్టుడం జరిగింది. అవి ధార్మికత, వై తికతలు. మనిషి ధర్మం పట్ల సరయిన 
అవగాహాన, అనుసరణ కలవాడయితే అతని నడవడి సరయిన దిశలో ఉన్నట్లయితే 
మిగతా విషయాలు ఎలా ఉన్నా జీవితం ప్రశాంతంగా, సాఫీగా సాగుతుంది. అందువల్లనే 
కులగోత్రాలు, సిరి సంపదలు, కట్టుబాట్లను చూసుకుని వాటీ ఆధారంగా మంచి 
సంబంధాలను తిరస్కరించడం సమాజంలో మంచి వారికి తగిన గుర్తింపు లభించక 
దుర్మార్గులే సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణీ అయి అనేక అవకతవకలు, 


ఉపద్రవాలు, అనర్థాలు, ఆరాజకాలకు కారణభూతమయ్యే ప్రమాదముంది. దాన్నే 
వాదీసులో విస్తృత అరాచకంగా పేర్కొనడం జరిగింది. 


సత్సమాజం రూపురేఖలు 163 


క త్రకడకు పయి త్ర ఢకీ1క కరర రో (౭) 
బట్‌ దట 1౯౮5 తుము మరక రక [క్త SEITE 
PE yy 
తాం 


235. అబూహురై రా(ర,అ) ఉల్లేఖించారు, (ప్రవక్త మహనీయులు ఎవరికైనా 

పెళ్ళి జరిగినప్పుడు అభినందించేటప్పుడు “బారకల్లాహు లక వ బారక 

అలైకుమా వ జమఅ బైనకుమా ఫీ ఖైర్‌” అని అభినందించేవారు. 
(అవ్మాట్‌, మిష్కాల్‌/ 


వ ఎ లద mm 


5 టు! పోటు రే రో ఉపక! డస ద (4) 
gas (el 1s Mute ట్ర 4 as els gy ల్ల Gre pits 
(౯౮ పండు) AEE Bs, భట Ub. i ద 


236. హజత్‌ ఆయిషా (ర.అ) ఇలా ఉల్లేఖించారు, “ఓసారి నేను (ప్రవక్త 
మహనీయుని (సఅసం)తో ప్రయాణంలో వెంట ఉండగా నేను ఆయన 
(సఅసం)తో పరుగు పోటీలో పాల్గొన్నాను. అప్పుడు ఫరుగులో నేను 
ఆయనకన్నా ముందున్నాను. (కొంత కాలం తరువాత) నేను కాస్త 
లావెక్కినప్పుడు ఆయనతో పరుగిడితే ఆయన నాకన్నా ముందున్నారు. 
అప్పుడు ఆయన (సఅసం), “ఇది మునుపటి గెలుపుకు చెల్లుబాటు అని 
చమత్కరించారు. (అబూ దావూద్‌, మిష్మా-ల్‌) 
234. (స్తీ సకల విధాలా లోపరహితంగా ఉండాలన్నది అసాధ్యం. ఆ మాటకు వస్తే 
పురుషుడి విషయమూ అంతే. ఏదయినా లోపం భార్యలో కానవచ్చినా ఆ కారణంగా 
ఆమె పట్ల దే నషం పెంచుకోవడం భావ్యం కాదు. ఆమెలోని మంచి కోణాలనేకం 


ఉండవచ్చు. వాటినీ దృష్టిలో ఉంచుకోవాలి. విశ్వసించే వ్యక్తి బొమ్మకు ఇరువై పులా 
(ప్రశాంత హృదయంతో చూడగలిగే స్థితికి ఎదగాలి. 

235. బంధువుల్లో మిత్రుల్లో వివాహాది శుభకార్యాలెన్నో జరుగుతూ ఉంటాయి. 
వాటిలో పాల్గొనడం, వారి ఆనందంలో పాలుపంచుకోవడం తమ ఆనందాన్నీ 
శుభాకాంక్షల్ని "తెలుపుకోవడం మంచి నాగరికతకు (ప్రతీకలు. శుభాకాంక్షలు 


164 (ప్రవక్త (ప్రవచనం 


య గ ళా HA GP భో 
cae hg gt మ eb గాలుల 
pa క యా 
{ ణా ” rans 3B యే ల ర్త ల లే లో 24d 
PONY AEC PILI UG ke 
wt vs Rend య Ms రల 
ఆ ఆరు పో గక హైలో బ్రమ 3] దః 
(౯౮ పము ర) 


237. ఆయిషా(ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా నుడివారు, “నేను (ప్రవక్త మహ 
నీయుని ఇంటనున్నప్పుడు ఆట బొమ్మలతో ఆడుకునేదాన్ని. నాతో 
ఆడుకునేందుకు చెలికాండు కూడా నా వద్దకు వచ్చేవారు. ఆయన 
(సఅసం) ఇంటికి వచ్చినప్పుడు వారు (చెలికాండు) దాక్కునేవారు. 
ఆయన వారిని ఎక్కడున్నా వెదకీ నా వద్దకు పంపుతూ ఉండేవారు, వారు 
నాతోపాటు ఆడుకోవాలని.” (ముత్తఫకున్‌ అలౌ వొ మిష్మా_ల్‌) 





తెలుపుకోవడంలోనూ విశ్వాసికి మూలాధారాలైన ఆధ్మాత్మికత, ధార్మికతలు 
గోచరిస్తుంటాయి. ప్రవక్త మహనీయులు తెలిపిన శుభాకాంక్షలకు భావం, “అల్లాహ్‌ నీకు 
శుభం చేకూర్చుగాక, మీ ఇద్దరిపై ఆయన శుభాలను వర్షింపజెయ్యుగాక, మీ ఇద్దరి 
బాంధవ్యానికి శుభం, శ్రేయం ఆధారం అవుగాక!” అని. 


236. ఈ వాదీసు ద్వారా కొన్ని విషయాలు ద్యోతకమవుతాయిః (1) ప్రవక్త మవా 
నీయులు సాధారణంగా మత గురువుల్లా ఎప్పుడూ లేనిపోని గాంభీర్యం ముఖానికి 
పులుముకుని జీవించలేదు. సాధ్యమయినప్పుడల్లా తన ఇంటివారితో ఉల్లాసంగా 
గడపన క్షణాలు సయితం ఉన్నాయి. (2) భార్యాభర్తలు వేళాకోళాలాడుకోవడం, 
ఛలోక్తులు విసురుకోవడం, ఆటల పోటీలలో పాల్గొనడం సవాజం. ధర్మసమ్మతం 
మాత్రమే కాదు వాంఛనీయం కూడా. (3) జీవితంలో ఇలా గడిపిన మధుర క్షణాలను 


వెమరువేసుకుని ఆనందం పాందడం ద్వారా సమాజంలో ఉత్తమ అభిరుచిని 
పెంపొందించవీలవుతుంది. 


237. ఈ వాదీసు కూడా పై హదీసు మాదిరిగానే ఇంటివారి సహజమయిన 
ఉల్దాపభరితమైన క్షణాల్జా వారికి తోడ్పడడం ప్రవక్త సంప్రదాయమని, ఆయన 
(పఅపం) ఇలాంటి సందరా ACM ఏ మాత్రం కోపగించుకునేవారు కాదని, పైగా 
ఆడుకువేవారితో సరదాగా తానూ కాస్త కాలక్షేపం చేసుకునేవారని తెలుస్తోంది. ఇది 
(ప్రవక్త మవానీయుని పతీమణి, విశ్వాసుల మాతృమూర్తి వజత్‌ ఆయిషా (ర.అ) పెళి గ్‌ 
జరిగిన తొలి రోజులలో జరిగిన సంఘటన అన ఎ విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. 


సత్సమాజం రూపురేఖలు 165 


బాష నళ (| జ తో Ce శ ల 
యయ! EWI UAC ట్ర rr 
ar eat ఎన 


BUF ర లో చతు సల లలల సళళ భగ 
షయ డ్య FAST UES MTT) 
(rely lb Gs) 


238. హృజత్‌ ఆయిషా (ర.అ) ఇలా ఉల్లేఖించారుః “దైవ సందేశహరులు 
(సఅసం) ప్రయాణ సంకల్పం చేసుకున్నప్పుడు తన సతీమణుల ( పేర్లు 
మధ్య చీటివేసి ఎవరి పెరు వెలికి వస్తే ఆవిడని [ప్రయాణంలో తనకు 
తోడుగా తీసుకువెళ్ళేవారు.” (ముత్తఫకున్‌ ఆలావ్‌) 


CREA ASEAN EOE FE (౫) 
(rb లో ses: sly] oly ) త్రము సురస! 
239. హజత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా (ప్రవచించారు: “ధర్మ సమ్మతమయిన 
(హలాల్‌) పనులన్నింటిలోనూ అల్హాహ్‌కు అధికంగా ఇష్టంలేని పని తలాక్‌ 


(విడాకులు) ఇవ వడం.” (అబూ దావూద్‌, మిష్మా_ల్‌) 


“Ay 


రకల ము ములు 60కోట్ల ట్ర (౦ 
= స న! వో 32? > 
తలా. పప యాయ) OSE RS Yds 


240. హజత్‌ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం (పకారం ఓసారి ఆయన 
దైవ (ప్రవక్తను “దై వప్రవక్తా ఎలాంటి దానం అత్యుత్తమమయింది?" అని 
(ప్రశ్నించగా ఆయన (సఅసం) ఇలా బోధించారు: “నిరాశయుడయిన 
నిరుపేద కష్టారితంతో చేసింది!” ఇంకా ఆయన ఇలా అన్నారు, “ముందు 


నీ పోషణలోని వారితో (ప్రారంభించు. (ఆబూదావూద్‌, మిష్కాల్‌ 
ప మనన వవనన వకసన 
238. ఈ హదీసువల్ల కొన్ని విషయాలు ద్యోతకమవుతున్నాయిః 1. దైవ 


సందేశవారులు తన ఇంటివారి వా ఎదయోల్లాసానికి కూడా 1పాధాన్యత న్‌చే ఎవారు. వారి 
సుణిక్షణకై ఏరా ఎట్టు చెయ్యడంలో ప్రయాణావస్థలో సయితం సచేతనంగా ఉండేవారు. 


166 ప్రవక్త ప్రవచనం 


ల్‌ PPT NAD ఎల rTP nye 
UCONN Rl Fa ఎడం టి! లొ rp) 


ఎ టం Fre = టా Ny Wu 
అ పం GE EOC డత పయ యయ; గడ 


Ball వ ఠం టు లక 


241. హ(జత్‌ అబూ హురై రా (ర.అ), హకీమ్‌ బిన్‌ హి జామ్‌ (ర.అు ఓ 
ఉల్లేఖనంలో, దైవ సందేశహరులు (సఅసం) ఇలా బోధించారని పలికారుః 
“ఉత్తమమయిన సదకా (దానం) ఏదంటే, అది చేసిన తరువాత కూడా 
సంపన్నత మిగలాలి. ఇంకా, ముందు నీ పోషణలో ఉన్నవారితో (పారంభించు.” 

(బుఖారి, మిష్మా_ల్‌ ) 


వారిని తోడుగా తీసుకువెళ్ళి ఉత్తమ సామాజిక రీతుల్ని సంస్థాపించారు. 2. వివాద |గస్త 
విషయాల్గో ఏదో ఓ పక్షానికి ప్రాధాన్యత లేక (ప్రాముఖ్యత నిచ్చే అపవాదు, నింద వచ్చే 
ప్రమాదమున్నచోట లేక రెండు సమానస్థాయి విషయాల్లో ఏదో ఒకదాన్నే 
ఎన్నుకునే అవకాశమున్నచోట చీటివేసి నిర్ణయం తీసుకోవడం సరయిన పద్దతే. 
3. బవుభార్యాత్వపు అనుమతి ద్వారా లాభమొందేవారు తమ భార్యల మధ్య 
న్యాయం, సమానత్వపు పద్ధతి ననుసరించాలి. చివరికి, ప్రయాణంలో ఏ భార్యను 
తోడుగా తీసుకువెళ్ళాలి అన్న విషయంలోనూ అకారణపు (ప్రాధాన్యత నివ్వకుండా 
చీటీ పద్ధతినయినా సరే అనుసరించవలసిందే. 


239. వైవాహిక బంధం ఒక్కోసారి స్తీ పురుషుల మధ్య నరకాన్ని సృష్టిస్తుంది. ఈ 
పరిస్థితి నుండి తప్పించుకోవడానికి విడాకుల పద్ధతి ఒక్కటే మార్గం. అందుకోసమే 
దైవం దీని ్న ధర్మ సమ్మతం (వాలాల్‌ గా నిర్ణయించాడు. అయినా ఇది దైవానికి ఏ 
మాతం ఇష్టం లేని అవాంఛనీయ కార్యమని ఈ వాదీసు తెలుపుతుంది. ఇది 
ఆవాంఛనీయమని ఎందుకు ఆనడం జరిగిందంటే విడాకులు ముస్తిం సమాజంలో ఓ 
ఆటు పరికరంగా మారరాదని, పరస ఎర (పేమానురాగాల మార్గాలనీ ఎ మూసుకుపోయి 
నటువంటి క్షిష్ట్ణతర సందరా ల్లోనే దై వానికి ఇష్టంలేని ఈ కార్యానికి మనిషి ఒడిగట్టాలి. 


240. ఈ వాదీసు ద్వారా రెండు విషయాలు ముందుకు వచా యి. 1. సదకా లేక 
దానం ఏదయినా సరే, ఎంత స్వల్పమయిందయినా సరే చిత్తశుద్ధితో నిచ్చింది 
దై వదృష్టిలో స్వీకార పాత్రమవుతుంది. కాని ఓ నిరుపేద, నిరాధార వ్యక్తి ఏదో కష్టం 
చేసి సంపాయించిన దానిలో నుండి ఇరు చేసినప్పుడు ఆ ధానం దైవదృష్టిలో 
(ప్రేమకు, ఉత్తమన్థాయికి పాాతమవుతుంది. 2. మనిషికి తొలుత, తాను పోషణ భారం 
స్వీకరించిన వారిని ఆదుకోవడం, వారి అవసరాలను తీర ఎడం అవసరం. కొన్ని 


167 





ళం గో 


టన్‌ తడమ యిం SSR EEE భ్రాత్రా arn 

4 హా న కళళ శ. క చం ళం 

MOAI). PIPE OE ద్ర అయే తా 
242. అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (ర.ఆఅ) ద్వారా ఉల్లేఖితం: క రోజు ఆయన 
దగ్గర ఓ వ్యక్తీ కొర్చొని ఉన్నాడు. అతనికి ఆడ సంతానమే ఎక్కువ. అతను, 
(మాటల సందర్భంలో) వీళ్ళంతా చచ్చిపోతే ఎంత బావుండేది? అని కోరు 
కున్నాడు. దానికి అబ్బుల్హాబిన్‌ ఉమర్‌ (ర,అఅతనిపె మండిపడ్డారు, “వీళ్ళ 
పోషణ దాతవు నీవా?” అని గదమాయించారు. (ఆల్‌ అదబుల్‌ మట్‌) 


ఓ 4 గో ఓ ల్‌ో త్‌ో నే — 
WE WEEE BES ES 
న ~ ఖ్‌ దం ఎం ల్‌ CIP జో ర్‌ Pre 
పా రట యు! Ew మురగ A le 
త శత వాళ్లో 


DEORE NE స భమిము ప్రత్త 
4 లో యం జ 2 ళ్‌ నా > 
అడుగు! యూన ద్రింయర యర ప్రక | 7 క 


2 
న జ ను చో 


(ro రట త భ్తాత్రీ 


243. నబీత్‌ ఇబ్బు షురైత్‌ ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా (పవచించారుః “ఒకని ఇంట్లో పాప పుట్టినప్పుడు అల్లాహ్‌ 
అతని ఇంటికి దై వదూతల్ని పంపుతాడు. వారు, కి గ ్రహస్టులారా, మీపై 
శాంతి నెలకొనుగాకి అని దీవిస్తారు. వారు ఆ పాసను తమ రెక్కల 
ఛాయలో తీసుకుని పాప తల నిమురుతూ ఇలా అంటారు, “ఇదొక అబల 
(పాణి మరో అబల (పాణీనుండి జన్మించింది. ఈ పాపను పెంచి పోషించిన 
వ్యక్తీకీ (ప్రళయం వరకు దై వ సహాయం తోడవుతుంది.” 

(అల్‌ మో'జమునృగీర్‌ - తిబాని) 


ళో 





సందర్భాల్లో సామాజిక స్థాయి కారణంగా, పేరు (ప్రతిష్టల వాంఛమూలంగా మనిషి 
దగ్గరి బంధువులు, అగత్యపరులయిన ఆప్పుల్ని వదిలేసి బయట దానధర్మాల వర్షం 
కురిపిస్తాడు. ఇదే తప్పు అని తెలుపడం జరిగింది. 


(13) 


168 ప్రవక్త ప్రవచనం 


FEE AE ట్ర (rrp) 
pt 
3 GI 
సు ర సుంట! క దర్రో తో రేడు మమ 
Pres Eb NG Moen 


ATP 


ఇ 
(a 
+ 


ప 


గ 
గ 
స 
గ 
సై 
గ్‌ 
ta 
బె 
వ్‌ 
NN 
౯) 
(1 షయ 
\ fp 
wr 
| iy 
\ 
we 
xs 
5 గ్‌ 
ams 
ks టా CRY 
tei 
చ 


244. హజల్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం: ఆమె ఇలా అన్నారు, నా 
వద్దకు ఓ రోజున ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్ళను తీసుకువచ్చింది. 
ఆమె, (ఏమయినా ఇవ్వమని) నన్ను అర్టించింది. ఆనాడు నా వద్ద ఓ 
ఖర్జూరఫలం మటుకే ,(ప్రాప్తమైంది. నేనదే ఆమెకు ఇచ్చాను. ఆమె ఆ 
ఫలాన్ని ఇద్దరమ్మాయిలకు పంచిపెట్టింది. తానేమీ తీసుకోలేదు. ఆ 
తరువాత ఆమె లేచి వెళ్ళిపోయింది. (అప్పుడు) దైవ (ప్రవక్త (సఅసం) 
విచ్చేశారు. నేను ఆయనకు ఈ ఉదంతాన్ని సాంతం వినిపించాను. అది విని 
ఆయన ఇలా (పబోధించారు: “ఎవరైతే ఈ ఆడపిల్లల విషయంలో 
పరీక్షించబడతాడో, అతను వాళ్ళ పట్ల సవ్యంగా వ్యవహరిస్తే ఈ కూతుళ్ళు 
అతనికి నరకాగ్ని నుండి కాపాడే డాలులా రూపొందుతారు.” 

(ముత్తఫకున్‌ అలాన్‌, మిష్కాత్‌- 





241. ఈ హదీసు, పై (240) వాదీసు మాటల్లో కాస్త వైరుధ్యం ఉన్నట్టు పైకి 
అనిపిస్తుంది. కాని నిజం అదికాదు. పై వాదీసు, నిరుపేద వ్యక్తీ తన లేమి వల్ల దాన 
ధర్మాలు చేస్తే ఆవి ధనికుడు చేపే దావ ధర్మాల సమక్షంలో ఏ పాటివి! అన్న 
న్యూనతా భావం నిరుపేదలో చేటుచేసుకోరాదన్న ఉద్దేశాన్ని సూచిస్తుంది. అంటే 
దైవ ప్రసన్నతకు, ఆయన స్వీకారాన్ని పొందే ఉద్దేశ్యంతో చేసే ఏ చిన్న దానమయినా 
దాని వెనకనున్న చిత్తశుద్ధి ఆధారంగానే దైవం పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడని అది 
తెలుపుతుంది. ఇక రెండవ వాదీసులో తెలిపిన విషయం ఏమిటంటే మనిషి ఆవేశానికి 
ఉద్రేకానికి లోనయి ఉన్నదంతా దాన ధర్మాల్లో ఖర్చు పెప్టేసి తన వారికి ఏమీ లేకుండా 
చేసినట్లయితే దాని ప్రభావం వారిపై పడి వారు తన తండ్రినీ, ఆయన ధార్మికతను, 
దానధర్మాలను ఏవగించుకునే పరిస్థితి రావచ్చు. వారు ధర్మానికి దూరమయి లేమివల్ల 


సత్సమాజం రూపురేఖలు 


169 


245. నోమాన్‌ బిన్‌ బషీర్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారు, “నొ 
తండీ నాకు ఓ కానుకనిచ్చారు. దానికి నా తల్లి, రవాహా కూతురు ఉమా, 
నా తండ్రితో, “మీరు ఈ విషయంలో దైవప్రవక్త (సఅసం)ను సాక్షిగా 
పెట్టనంతవరకు నేను ఒప్పుకోను” అని చెప్పింది. తదుపరి ఆయన 
(నోమాన్‌ తండి) దైవ (ప్రవక్త సన్నిధిలో హాజరయ్యారు. ఆయన, “దైవ 
(ప్రవక్తా! ఉమా కడుపున పుట్టిన నా కొడుకుకు నేనొక కానుకనిచ్చాను. 
దీనికి మిమ్మల్ని సాక్షిగా పెట్టాలని ఉమా నాకు తాకీదు చేసింది అని 
విన్నవించుకున్నాడు. దానికి ఆయన, “నీవు వీ ఇతర సంతానానికీ ఇలాగే 
కానుకలిచ్చావా? అని (పగి ంచగా (నోమాన్‌ తండి) లేదని బదులిచ్చాడు. 
అప్పుడు ఆయన (సఅసం) ఇలా ఉపదేశించారు, “అల్లాహ్‌కు భయపడు, 
సంతానం మధ్యన న్యాయంగా వ్యవహరించు.” ఆ మీదట నోమాన్‌ తండి 
తిరిగివచ్చి తన కానుక వాపసు తీసుకున్నాడు. మరో ఉల్లేఖనం (ప్రకారం 
ఆయన (సఅసం), “నేను అన్యాయానికి సాక్షిగా నిలువను అని అన్నారని 
కూడా ఉంది. (బుఖారి, ముస్తీమ్‌, మిష్కాల్‌ 


కత వా 
అధర్మ కార్యకలాపాలకు ఒడిగట్టువచ్చు. అందువల్ల అన్నిటా మధ్యస్థ మార్గమే 


అనుసరణీయం. 


242. మన కాలంలోనూ ఆడ సంతానం పుడితే బాధపడే కుటుంబాలు లేకపోలేదు. 


170 (ప్రవక్త (ప్రవచనం 


ఇ టా జో యణ క re + “3 re > 4 > 

gwgsoy telat UIE DEY) 

క్షీ జల్‌ లీ ఢి A. తో ల గట క్‌ జ 

తీ | elds త్య డి Ges eit 2జీ! రయ 


WEY మవ! ధయ LIL OG as as 
Bal lie 


246. హారిస్‌ కుమార్తె మైమూనా ఉల్లేఖనం: ఆవిడ దై వ్యపవక్త (సఅసం) 
కాలంలో ఒక బానిస (స్త్రీని విడుదల చేసి దాని గురించి ప్రవక్త మహనీయులతో 
(ప్రస్తావించారు. దానికి ఆయన (సఅసం), “నీవు ఈ బానిస (స్త్రీని నీ 
మేనమామలకు ఇచ్చి ఉంటే నీకు మరింత పుణ్యఫలం లభించేది” అని 
అన్నారు. (బుఖారి ముస్త్రీమ్‌) 





ఇస్టాంకు పూర్వపు సామాజిక వ్యవస్థలోనూ స్తీ జాతిని గౌరవంగా చూసేవారు కారు 
అరబ్బులు. అయితే ఇస్లాం ఆవిరా ఎవం తరువాత స్తీ సామాబిక స్థాయి పురుషునికి 
సమానంగా ఎదగగలిగింది. అయినప్పటికీ పూర్వపు అజ్ఞానపు ఛాయలు పోనివారు పె 

వాదీపులో మాదిరిగా ఆడ పిల్లలంటే ఏవగించుకునేవారు. అలాంటి వారికే హజల్‌ 
అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ మందలింపు. 


243. పైన పేర్కొన్న విధంగా అజ్ఞాన కాలంలో (ఇస్లాంకు పూర్వం) అరబ్బులు 
ఆడ పిల్లల్ని సజీవంగా మట్టిలో పాతిపెట్టే కిరాతకానికి ఒడిగట్టివారు. మన కాలంలోనూ 
పుష్టిది ఆడకూతురు అని తెలుసుకుని పిండాన్ని చంపివేసే నాగరిక కిరాతకులు 
అనేకమంది దర్శనమిస్తుంటారు. ఈ మనస్తత్వాన్ని మార్చడానికే వాదీసుల్లో ఆడ 
పిల్లల పెంపకం, వారి శిక్షణల పట్ల అధికంగా ఉద్భోధించడం జరిగింది. 


244. ఈవాదీసు దా రా దైవ ప్రవక్త ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా ద్యోతకమవుతోంది. 
అర్థించే వారికి ఇవ్వాలన్నా ఇంట్లో ఓ ఖర్జూర ఫలం తప్ప లేకపోవడం ప్రవక్త 
ఇంటివారెలాంటి లేమిని అనుభవించారో తెలుపుతోంది. తల్లి (పేమ ఎలాంటిదో 
కూడా దీనివల్ల వ్యక్తమయింది. తాను తినకపోయినా ఉన్నదేదో తన he 
కడుపున పడాలన్న ఆ తల్లి తాపత్రయం గోచరిస్తుంది. సామాన్యంగా ఆడపిల్లలం 
ప్రజలు కొంత అసవానం చూపెడతారు. ఆడపిల్లల్ని పెంచి, వారి ఎడల ఉత్తమరీతిలో 
వ్యవవారిస్తే తల్లిదండ్రుల ఈ చర్య దైవానికి ఎంతో నచ్చి, వారు చేసిన అనేక 
అపరాధాలను ఆయన మన్నించి, నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదిస్తాడని ప్రవక్త 
మవానీయులు ఇచ్చిన శుభవార్త కూడా ఈ వాదీసులో ఉంది. 


సత్సమాజం రూపురేఖలు 171 


రె గో PTL a Ad ఓ 4, ww ల్‌ ల పాగ 
భీ od నక కా 
ర్త 


కళ ల. మరపు త్త సం లా ఓ చయ టు bes 
స. సతమ! OUR; Ey! 


247. హ్మజత్‌ జాబిర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవప్రవక్త (సఅసం) 
ఇలా బోధించారు: “మూడు విషయాలు ఎవరిలో చోటుచేసుకుంటాయో 
అల్లాహ్‌ ఆ వ్యక్తి మరణాన్ని సరళతరం చేస్తాడు, అతనికి స్వర్గ (ప్రవేశం 
కల్పిస్తాడు. (ఆ మూడు విషయాలు ఇవి) బలహీనుల పట్ట మార్తవం, 
తల్లిదం[డులతో ప్రేమానురాగాలు, నౌకరులతో మంచి నడవడి.” 
(తిర్మిజ్తి మిష్కాల్‌- 


245. సంతానానికి తమ తల్లిదండ్రులపై ఉన్న వాక్కుల్లో ఇదీ ఒకటి, తల్లిదండ్రులు 
తమ సంతానానికి ఇచ్చిపుచ్చుకోవడాల్లో సంతానం పట్ల న్యాయంగా వ్యవవారించాలి, 
సమానతను పాటించాలి. కొడుకూ కూతుళ్ళ మధ్యన వారసత్వంలో కారణాంతరాల 
వల్ల హెచ్చు తగ్గలుండటాన కొందరు కానుకలు ఇచ్చిపుచ్చుకునే విషయంలోనూ 
అది పాటించాలని అంటారు. అది సరయిన పద్ధతి కాదు. కానుకల విషయంలో 
ఎలాంటి తారతమ్యాన్ని పాటించనవసరంలేదు. కౌడుకు, కూతురు ఉభయులకూ 
సమానంగానే ఇవ్వాలి. 


246. బానిసలు ఆ కాలంలో అన్ని జాతుల్లోనూ ఉండేవారు. వారి క్రయవిక్రయాలు 
అన్ని జాతుల మాదిరిగానే ఆరబ్బుల్లోనూ ఉండింది. ఇస్టామ్‌ ఆవిరా ఎవం తరువాత 
మనిషికి మనిషి దాస్యం సరయినది కాదని తేల్చి చెప్పింది. తదనుగుణంగా ముస్తిములు 
అసంభఖ్యాకమయిన బానిసలకు ప్వేచ్చనిచ్చారు. అది ఎంతో పుణ్యకార్యంగా ఖుర్‌ఆన్‌ 
వాదీసుల్లో నూ ఉంది. ఈ విధంగా బానిస వ్యవస్థను రూపుమాపేందుకు కృషి జరిగింది. 
ఈ హాదీసు' ద్వారా తెలిసేదేమిటంటే దానధర్మం పత్కార్యమే. ఆ సత్కార్యం 
బంధువుల ఎడల జరిగితే పుణ్యఫలం రెండింతలవుతుంది. సత్కార్యం చేసిన పుణ్యం, 
ఆప్తుల ఎడల కనికరం చూపెట్టినందుకు పుణ్యం. 

247. ఈ వాదీసులో ప్రస్తావించిన మూడు విషయాలూ దయాగర్రత, (పేమ, సాను 


భూతి, సద్వర్తనకు సంబంధించినవి. ఇస్టామ్‌లో వై నె తిక నడవడికి, బలహీనుల పట్ల 
ప్రత్యేక ప్రవర్తనకు, ఎల్లెడలా సద్వర్తనకు ఎంతో' 'ప్రాముఖ్యమివ ;డం జరిగింది. ఈ 


172 (ప్రవక్త ప్రవచనం 


wi jh sb ళ్‌ జీ 57 సేటు “7 27 
ariel యట! U5 JEYG శయ Os Gol err) 


గ్గ నో లీ లల bd D2 BANK se న 
ల 1 మ Ww Wy al sl dsl లకూ | 9 
aCe Se eg] ర) Ge Gala 


ల 


Hole Ere |ol343 


248. హజత్‌ అనస్‌, హ్మజత్‌ అబ్బుల్లా ఉల్లేఖించిన దాని (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా (ప్రవచించారు! సృష్టి యావత్తు దేవుని 
సంతానం. దేవుని సంతానం ఎడల, అంటే బలహీనులు, అశక్తుల ఎడల 
మేలు చేసేవారు దేవుని _ప్రేమపాతులవుతారు. (బై వాక్కీ మిష్కాంల్‌ + 
పుసీ! ర్రీట 96 YES RAS ఊర్కో 
చలే Figs SL Aig pes 
fF, CPT శు లలో = 7 
SADT Bl ob) 25 GI) లయ్యారు 
249. హజత్‌ సహల్‌ బిన్‌ సఅద్‌ ఉల్లేఖనంః దై వపవక్త (సఅసం) ఇలా 
నుడివారుః (పయాణావస్థలో (పజల నాయకుడు (పజల సేవకుడయి 
ఉంటాడు. (పజల సేవచేసి సేవలో అందరికన్నా మున్ముందుండే వ్యక్తిని 
మరెవరయినా మరే సత్కార్యం చేసి అయినా మించిపోలేరు: అయితే 
షహీద్‌ స్థానం జనసేవ చేసే యోధునికన్నా ఉన్నతమయింది. 


( బై వాక్తీ మిష్కా-ల్‌. లీ 





వాదీసులోని మూడు అంశాలనూ పరిశీలించండి. బలహీనులంటే, ఆరోగ్యం రీత్యా, 
సామాజిక కట్టుబాట్ల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా, రాజకీయ వత్తిడుల రీత్యా 
బలహీమలయినవారంతా ఈ కోవకు చెందినవారే. తల్లిదండ్రులూ సంతానాన్ని 
పోషించి పెద్ద చేసి తాము ఏమీ చెయ్యలేని వయసుకు చేరిన తరువాత పిల్లల నుంచి 
(ప్రేమానురాగాలు తప్ప మరేమి వాంఛిస్తారు, అవి వారికి ఎంత అవసరమవుతాయి? 
అలాగే వౌకరులు, చేతి క్రింద పనిచేసే అమాయక జనులు కూడా తమ పైవారి 
సానుభూతి, ఉదార వైఖరిని ఎంతో ఆశిస్తారు. 


248. సృష్టికర్త ఆరాధన తరువాత [ప్రాముఖ్యంగల మరోకార్యం ఇస్లాంలో ఏదయినా 
ఉంటే ఆది సంఘసేవా కార్యాలు. అంటే సమాజంలో అనాధలు, ఆగత్యపరులు, 


సతృమాజం రూపురేఖలు 173 


re Wry Bain A ray big LL Cl? 
కుడ విం SE de ట్లో! రొ జ్ర డా గద 
mo 9 య ర్త న 1 ధ్‌ నా 
_ తము; I EI; ఈసి! LAs 
(మ క 


250. వాజత్‌ నాఫె ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఇలా బోధించారుః .ముస్లిమ్‌ అయిన వ్యక్తి సౌభాగ్యానికి శుభ్యశేయాలకు 
మూడు విషయాలు సంకేతాలని చెప్పవచ్చుః ఒకటి, విశాలమయిన ఇల్లు; 
రిండు మంచి పారుగువారు; మూడు అనువయిన సముచితమయిన 
వాహనం. (ఆల్‌ ఆదబుల్‌ మృఫద్‌) 


2 me oi rw లయ రచ Wo టల 
గ దపా యీ! WOE దక Jpeg (టీ 


స లోటూ యయా మో త్ర ప్రిత్నకటు! త్వష్ట 
i 4 BD, 
Ass బీ! ఈష! 


గొ eed ల pI గీ గ 4 క అరన్‌ 
దయ! పదు య1య అక రు 1515 ఈయ! గయ 


లో 


Chl Deel ల్లు 


251. హజత్‌ అబ్బుల్లావ్‌ బిన్‌ మస్‌ఊద్‌ (ర.అ) ఉల్లేఖనం రీత్యా ఓ వ్యక్తీ 
దైవ సందేశహరుల సన్నిధికి వచ్చి, దైవ (ప్రవక్తా, నేను మంచిపనులే 
చేస్తున్నానో, దుష్మోర్యాల్స్‌నే మునిగి ఉన్నానో తెలుసుకోవడం ఎలా? 
అని (ప్రశ్నించాడు. దానికి (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారుః 
కీ ఫారుగు వారు నిన్ను గురించి నీవు మంచి పనులే చేస్తున్నట్టు పలికితే నీవు 
నిజంగా మంచి పనులే చేస్తున్నట్టు (గ్రహించు. నీవు చెడ్డ పని చేస్తున్నట్లు 
వారన్నట్టు నీవు విన్నట్లయితే నిజంగానే నీవు చెడ్డపనుల్లో పడ్డావని 
తెలుసుకో. (ఇబ్బుమాజ మిష్కాత్‌ 
తస నా 
బలహీనులూ అయిన వారి సహాయ సవాకారాలు, వారి సేవ అన్నమాట. వాస్తవంగా 


ఇది కూడా ఓ విధమయిన ఆరాధనే. దేవుని సంతానమయిన ఆగత్యపరులకు 
లోడ్చాటు అందజెయ్యడం దైవానికి ప్రీతి పాత్రమయిన కార్యమనడంలో సందేవామేలేదు. 


174 (ప్రవక్త (ప్రవచనం 





Ar mw “| ర Pare mr య 
రు. మజ SS డర జయే శ్ర రక) 
FY mw తలల ఎలి ప న్‌ క? త, PD న లో జ 
ప తర (AE కో Aes sl Oe Ol Es dU 
త్‌ వీ సలం 2 Wr a . 4,7 hb >» 7 ఎ 
సడ రపు సం De Miedo 
జీ బ్‌ ల 


CTT As es డ్ర మట ప 


Ve 


252. హజత్‌ అబూ షురై వా ఉల్లేఖించిన'దాని (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: మీలో ఆల్గావాను, అంతిమ దినాని 1 
విశ్వసించేవాడు సతతం మంచి మాటనే పలకాలి లేదా నోరు మెదపకుండా 
ఉండాలి. అల్లాహ్‌ను అంతిమ దినానీ ప్ర విశ్వసించే వ్యక్తి అతిథిని సత్కరించాలి. 
అతిథి ధర్మం (కాలం) ఒక పగలు, ఒక రేయి, సాధారణ అతిధి సేవా కాలం 
మూడు రోజులు. ఆ తరువాత చేసేదంతా, ధర్మం అన్నమాట. ఆతిధేయునికి 
ఇబ్బంది కలిగేంత మేరకు అతిధి ఆతని ఇంట బసచెయ్యడం ధర్మం కాదు. 
(ఆల్‌ ఆదబుల్‌ మృఫద్‌.) 





దేవునికి ఇష్టమయిన రీతిలో మసలుకోవడమే గా ఆరాధనంలే - అందువల్లనే మానవుల 
సేవ కూడా ఓ విధమయిన ఆరాధనే. 

249. (ప్రయాణావస్థలో మనిషి గుణగణాలు ప ఎవ్రంగా గోచరమవుతాయన ్నదె 
అనుభవపూర కంగా వెల్లడయే శ సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో వాయకత కం వహించడం 
సులువే కావచు ఎగొని సేవ చేసేందుకు ముందుకు రావడం అతి కఠినమయిన 


దానికీ విలువ మరింత గొప ప నయినది, 


250. ధనసంపాదన చేసేది మనిషీ కేవలం తన సౌలభ్యాలు, సౌకర్యాలు సాధించడానికే 
ఈ వాదీసులో ప్రస్తావించబడిన' మూడు అంశాలూ (పాపంచిక జీవితంలో ఎంతో 
విలువయినవి. వీటికి మించిన ఐశ్వర్యం, ఐశ్వర్యానికి మరో లక్ష్యం ఏది కాగలదు? 


175 





పట్ట 1 
జ e461 భానో ప్త 
జ ల. అత్త: న్‌ు క త్ర 


253. హ(జత్‌ అబూజర్‌ గిఫారి (రాఅ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించారు! “ఈ దాస దాసీ జనం మీ 
సోదరతుల్యులు. వీరిని అల్జావ్‌ మీ అధీనం చేశాడు. బాగా గుర్తుంచుకోండి 
ఎవరి ఆదీనంలోనయితే ఈ సోదరులుంటారో వారు తాము తినేదే వీరికి 
తినిపించాలి. తాము తొడిగేదే వీరికి తొడిగించాలి. వారు చెయ గనలివి కాని 
పనికై వారిపై ఒత్తిడి చెయ్యరాదు. వారి శక్తికి మించిన పని చెయ్యవలసి వస్తే 
తాను స్యయంగానూ వారికి చేయూతనివ్వాలి.” 

(బుఖారి, ముస్తీం, మిష్మా_ల్‌) 








251. ఇక్కడ పాఠుగువారంటే ఏ విధంగా, ఏ స్థాయినయివా పరే పారుగున 
ఉన్నవారని, సమీపాన ఉండేవారని ఆర్థం. వీధిలో గంటే ఇరుగు పొరుగు వారూ 
కావచ్చు. స్కూల్స్‌ పారుగువాడు, ప్రయాణంలో సొరుగువాడూ కావచ్చు. ఈ 
వాదీసుకో వారందరూ పొరుగువారి [క్రిందే లెక్క, అంటే సమీపాన ఉంటూ మనం చేసే 
(పతి పనిని కానగలిగిన వారు, దాని (ప్రభావానికి గురయ్యేవారన్నమాట. వారి సాక్ష్యం 
అందరికంటే బలవత్తరమయింది, విశ్వసనీయమయింది. అయితే స్వయంగా సాక్ష్యం 
పలికే వారి మనస్తత్యమే పాపభూయిస్టేమయి, తిరస్కార |ప్రాయమయి కలుషితమయి 
ఉంటే వారి సాక్ష్యం గణనీయంకాదు. 


252. దైవ విశ్వాసం, పరలోక విశ్వాసం - రెంటివల్ల ఏర్పడే రెండు బాధ్యతల్ని 
ఇక్కడ కం జరిగింది. 1. నో టిపై అదుపు' అంటే పరో క్షనింద, 
దుర్భాషలాడటం, వ్యర్థ ప్రలాపనలకు దూరంగా 'ఉంటూ నోటిని మంచి మాటలకు 
వినియోగించడం. 2. విశాల హృదయం, దాతృత్వం, ఉదార స్వభావం. వీటికి ఒక 
రూపం, ఎవరయినా ప్రయాణీకుడు మన ఇంట బస చెయ్యదలచినపుడు లేదా 
అతిథులెవరయినా ఇంటికీ వచ్చినప్పుడు ఎలాంటి వృదయ సంకుచితత్వం లేకుండా 
విశాల మనస్సుతో అతిథుల అన పానీయాలకు, బసకు ఏర్పాట్లు చెయ్యడం. 
ఆతిధేయునికి ఇలా బోధించి అతిథిని కూడా సంబోధించడం జరిగింది. అతనూ 
అభిమానధనుడయి మూనా సళ కన్నా అధికంగా తన ఆతిధేయునికి భారం వాయ కకుండా 
చూడాలి. ఈ విధంగా ఆతిధేయుని తరపున దాతృత్వం, . ఉదారవై ఖరి, అటు అతిథి 


176 ప్రవక్త ప్రవచనం 


Masel ఈయ sgh తో (rar) 
Boh య. 


1 


| సుయ సుయ 


ప 


254. హ(జత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ (ర.అ) ఉల్లేఖనం (పకారం 
దై వృపవక్త (సఅసం) పలికిన అంతిమ వచనాలు ఇవిః “నమాజ్‌, నమాజ్‌... 
మీ అధీనంలో ఉన ఏ వారి విషయంలో దె వానికి భయపడుతూ ఉండండి.” 
(ఆల్‌ ఆదబుల్‌ మఫద్‌) 
ఖ్‌ 37 972 ము వ Ha 
wei వ. GLE ద భోరు 3 ce (f80) 


ల్‌ 


t ఇ) తో న తవ జ, షి; రజ సరత లో త 


నవక de ys జక్రకీలు ద ఆవశ జూడ ST 
క్వ RM it GTI STs 


(Sos 7) nh రయ Ah జ 


255. హజత్‌ ముస్‌ఆబ్‌ బిన్‌ ఉమైర్‌ (ర.అ) సోదరుడు అబూ ఉదైర్‌ 
బిన్‌ ఉమెర్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు: “నేను బ(ద్‌ యుద్ద ఖై దీలతో 
పాటు పట్టుబడి ఉన్నాను. అప్పుడు (పవక్త మహనీయులు తన 'సహచరుల్ని 
“ఖైదీల పట్ల ఉత్తమరీతిలో వ్యవహరించండి.” అని బోధించారు. నేను 
అన్సారుల్టో ఒకరి వద్ద ఉన్నాను. (పొద్దున, రాతి పూట భోజనాలు 
పెస్టిటప్పుడు స్వయంగా వారు ఖర్జూరపు పళ్ళు తిని నాకు రొళ్టు 
సెష్టేవారు. ఇది విశ్వకారుణ్య మూర్తి బోధనా ఫలం.” 

(అల్‌ మోజుమున్స)గీర్‌” 





వైపుగా అభిమానం వ్యక్తమయినపు్పుడు సమాజంలో, సామూహిక జీవితంలో ఆనంద 
భరితమయిన, ఉల్పాసవంతమయిన వాతావరణం ఏర్పడడానికి అవకాశముంటుంది. 
253. ఆ కాలంలో నేటి కట్టుబానిస (Bonded 1.200040) మాదిరిగా బానిసల్ని డబ్బు 
వెచ్చించి కొనుక్కునే వారు. వారిని తమ ఇంటి పనులకు, బయటి పనులకు, వాణిజ 5 
వ్యవహారాలకు వ్యవసాయ పనులకు కార్మికులుగా వినియోగించుకునేవారు. ఆ 


సత్సమాజం రూపురేఖలు 177 


పక్ష! షు పము! ర మ 1 రద lea 


త్‌ 


జడ | స్‌ CA > Te 
OL lel lira gil 5 


256. దెవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చారుః “బలహీ నులకు, 
ఉపేక్షితులకు వారి హక్కును ఇప్పించని వాతావరణం ఉన్న సమాజాన్ని 
అల్లాహ్‌ పరిశుద్దపరచడం జరగదు.” (వర్హున్తున్న, మిష్కాల్‌. 


Me CG GAD, fren 9 5 wd 9 
AE ae షం అ 425 615 06 స్థడివ ధ్ర! అకడ థొ (౯64) 
Ys “7? లో లో తో b ల టీ లో నోర ఓ a ళో 
ర రవ మం మయ! 2న! రయ రియ ఆప ( 
శతి కొ OR టక ఫ్రే భో టాలీ 4 Pd 
Nl neg lol) CaS 3 


257. ముస్‌ అబ్‌ బిన్‌ సఆద్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారుః 
సఆద్‌ (తన తండి) తన కన్నా హీనులయిన వారిపై తనకు ఆధిక్యత గల 
దని అభ్మప్రాయపడేవారు. దానికి ఆదర్శమూర్తి (సఅసం) ఇలా ఉపదేశిం 
చారు. “నీకు దైవం తరపున లభించే సహాయం, సంపాదన అంతా ఈ 
బలహీనవర్గాలు, ఉపేక్షిత జనం మూలంగానే సంపాప్తమవుతోంది. 
గుర్తుంచుకో.” (బుఖారి) 





బానిసబంధనాల నుండి విముక్తిని కలిగించడాన్ని ఉత్తమమయిన పుణ్య కార్యంగా 
(ప్రేరేపేంచడమే కాక అలా చెయ్యలేని వారు కనీసం వారి ఎడల తమతో సమానంగా 
చూసుకోవాలని బోధించారు మహనీయ మువామ్మట్‌ (సఅసం). ఫలితంగా 
వందలాది మంది స్వేచ్చా స్వాతంత్ర్యాలు పొందారు. ముస్లిమ్‌ "సమాజంలో గొప్ప 
నేతలుగా అలరారారు. ఆ ఉపదేశాల్హాంటి ఉపదేశమే ఇదీను. 


254. అంటే నమాజ్‌ స్థాపనలో దాని నియమాలన్నింటినీ పాటించడంతో పాటు 
దాస దాసీ జనం పట్ల మంచి ప్రవర్తన కనబరచాలన్నది బోధన. నమాజ్‌(దై వారాధనుతో 
పాటు దాసుల విషయం ప్రస్తావించడం వల్ల ద్యోతకమయ్యే దేమిటంటే, మనిషి 
నమాజ్‌ స్థాపన ద్వారా దేవుని మహిమను (గ్రహించి ఆయన భయభక్తులు ఆంతర్యంలో 
ఏర్పరచుకుంటే అతని దృష్టిలో దేవుని దాసులే అయిన తోటి మానవుల్లోని ఆత్యంత 
బలహీన వర్గం పట్లు కూడా (ప్రేమానురాగాలు జనిస్తాయి. వారిపై చెయ్యి చేసుకునేందుకు 
మనిషి సావాసించలేడు. 


178 (ప్రవక్త ప్రవచనం 


లీల నోట లీల త్తి భా 4 3 
95 Ep అరసు gs 


ళో 
> | 
Pad సో 


$ 


ss (OA) 

డం రహ బంట టు యుడు! మేడ మ) 
Us రు ew ఊదు! OO Duss 
వి మర రట ౮ రర బే షిక రజ ట్ల మక 
SIE Meelis E రథ VY మక ట్ర 

న. లయ సట ఉమ పవన 
258. అబూ సయీద్‌ ఖు(ది ఇలా ఉల్లేఖించారు: మేము ఒకసారి దైవ 
(ప్రవక్త (సఅసం)తో పాటు (ప్రయాణం చేస్తున్నాము. అకస్మాత్తుగా 
వాహనంపై స్వారీ చేస్తున్న ఓ వ్యక్తి ఆయన (సఅసం) వద్దకు వచ్చాడు. 
అతను ఒకసారి కుడికి పోతే మరోసారి ఎడమకు ఒరుగుతున్నాడు. (అతను 
తన వాహనం సరిగ్గా లేక పోవడం చేత బాధపడుతున్నాడు) అప్పుడు (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా (పకటించారుః “తమ వద్ద అదనపు వాహనం 
ఉన్నవారు అసలు వాహనమే లేని వారికి. దాన్ని ఇచ్చివేయ్యాలి, అదనంగా 
(ప్రయాణా వసరాలున్న వారు అవి ఏ మాతం లేని వారికి అందజె య్యారి.. స్ట 
ఈ విధంగా ఆయన అనేక రకాల సామా(గిని గురించి (ప్రకటించారు. చివరికి 
మేము, మా అదనపు సామగిపై ఇక మాకు ఎలాంటి హక్కు లేదేమో అని 
అనుకున్నాము.” (ముస్తీం, మిష్కాల్‌. 
చ స. 
255. ఇస్తోమీయ (ప్రభుత్వానికి ఆనాడు యుద్ధ ఖై దీలను పోషించే స్తోమత లేదు. 
అందువల్ల ఆయా ముస్లీం కుటుంబాల స్తోమతను బట్టు వారికి యుద్ధ ఖైదీలను పంచి 
వారి బాగోగులు చూడమని పురమాయించారు. ఆ ఏర్పాటులో అబూ ఉజై ర్‌ (అప్ప 
టికి ఇంకా ఇస్టాం స్వీకరించ లేదు. తిరస్కారుల సైన్యంలో ఉండి పట్టుబడ్డారు) ఆ 
అన్నారుల ఇంట చేరారు. ప్రవక్త మవానీయులు బోధించిన దాన్ని తు.చ. తప్పకుండా 
పాటించే సవాచరులు స యంగా తాము ఏదో భుజించి ఆనాటి ఉత్తమ భోజనమయిన 
రొజ్టులు తమ ఖైదీలకు పెట్టేవారు. ఇస్లాం బలహీనుల వాక్కులకు ఎంత (పాధాన్యత 


నిచ్చిందో దీనివల్ల తేట తెల్లమవుతోంది. ఖైదీలు సంపాయించి తినే స్తోమత కలిగి 
ఉండరు కాబట్టి వారిని ఉత్తమ రీతిలో ఆదుకోవాలన ఇది ప్రవక్త ప్రబోధం. కేవలం ముస్తి 


సత్సమాజం రూపురేఖలు 179 


Oy PA 3 జ త్‌ తూ క్‌ క 3“ 9 య్‌ నలో | 
det రడ్డషకర్రో శ్‌ సడే ర్త భయే! Js స్తవ గ్ర రు 4 
లి కీ Py sez ర డవ ప్రస! A = 5 sh! 


[a 


ell fst se ఆటో! 


259. హ్మజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ జాఫర్‌ (రజి అల్లాహు అన్‌వు) ఓ 
ఉల్లేఖనంలో ఇలా తెలిపారుః హ(జత్‌ జాఫర్‌ (ర.ఆ) ఆమరగతులయినట్లు 
సమాచారం అందినప్పుడు (ప్రవక్త మహనీయులు (సఅసం) “జాఫర్‌ 
ఇంటీవారి కొరకు అన్నం వండి పంపండి, వారిపై ఆపద వచ్చి పడింది. అది 
వారిని అలుముకోగా వారు (ప్రపంచాన్నే మరిచి) ఆందులో మునిగిపాయ్యారు” 

అని మంటూ లలా రు, siege పు) 


ములయిన బలహిన వర్గాలనే ' కాదు ముస్లిమేతరులు, * అందునా ఇస్లాం విరోధులు" 


అయినా సరే వారి ఎడల ముస్లిం సమాజంలో ఉత్తమ (ప్రవర్తనే నరయినదని ఈ బోధన 
తెలుపుతోంది. 


256. ఈ వాదీసు పూర్వ రంగాన్ని తెలుసుకోవడం ఈ సందర్భంలో సముచితంగా 
ఉంటుంది. ఒకసారి దైవ సందేశవారులు (సఅసం) మదీనాలో వాజత్‌ అబ్బుల్హా బిన్‌ 
మస్‌ఊద్‌ (ర.ఆ)కు కొంత భూమిని ప్రసాదించారు. ఈ భూమి అవ్చారుల ఇండ్ల దగ్గర 
ఒయాసిస్సు సమక్షాన ఉండింది. బనూ అబ్ద్‌ బిన్‌ జవారా (అవ్చారుల ఓ వంశం) వాళ్ళు 
అబ్దుల్లా బిన్‌ మస్‌ఊద్‌ని సంబోధించి, “ఉమ్మె సయీద్‌ కుమారుడా, ఇక్కడి నుండీ 
వెదొలగు' అని ఆన్నారు. ఆ సందర్భంలో ఆయన (సఅసం), “అయితే నన్ను దైవం 
తన ప్రవక్తగా చేసి ఎందుకు పంపినట్టు?” అని ప్రశ్నించారు. అంటే, నేను ప్రభవించడానికి 

కారణం, బలహీనులను, దళితులను, బలం గల వారి, ఆధిక్యత గలవారి అత్యాచారాల 

బారి నుండి రక్షించడం. కాని నేను ప్రభవించిన తరువాత కూడా బలహీనులపై అత్యా 

చారాలు కొనసాగితే వారిని వారి భూమి నుండి తొలగిస్తే ఇక నా రాకకు అర్ధమేముంటుంది* 

అని భావం. సమాజంలో ఎవరి వాక్కులు వారికి లభించేందుకు ఎలాంటి అవరోధాలు 

లేని వాతావరణం నెలకొనేలాక షీ చెయ్యాలి. ఒక వర్గం (ప్రజలు కేవలం బలహీనులవడం 

చేత ఇతరుల దౌర్జన్యాలకు గురవుతూ ఉంటే అలాంటి సమాజంలో పభమన్నదేదీ 

మిగలదు. పైగా బలహీనుల్లో అత్యాచారాలకు వ్యతిరేకత జనించి |క్రియ, (ప్రతి క్రియల 

పరంపర [ప్రారంభమయి సమాజంలో అరాచకత్వం, అశాంతి (ప్రబలుతాయి. పరిశుద్ధ 
వాతావరణం, శీలవంతమయిన పరిస్థితులు నెలకొనజాలవు. 


180 (ప్రవక్త ప్రవచనం 


goes ht te డ్రా! EE ies (౪ 
= NE తక శ్ర త 
Ca కక మత్త రయ el Sse మయ 


(న aig గ 


260. హ్మజత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (పవక్త 

(శ్రేమ్టులు ఇలా సెలవిచ్చారు, “నేను మిస్వాక్‌ చేసుకుంటున్నట్లు కలగన్నాను. 

అప్పుడు నావద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకతను పెద్ద 

వయసున్నవాడు. నేను ఆ ఇద్దరిలో చిన్న వానికి మిస్వాక్‌ నిచ్చి వేశాను. 

పెద్ద వానికి ఇవ్వమని నన్ను ఆదేశించడం జరిగింది. తరువాత నేను 

పెద్దవానికి ఇచ్చాను.” (బుఖారి ముస్త్రిం) 
ప్ప తరతమ టప హమ! శ్ర ౮ గ 


లో 


2. 


261. (ప్రవక్త మహనీయులు ఇలా బోధించినట్లు హజత్‌ ఆయిషా(ర.అ) 
ఉల్లేఖించారు: “జనులతో వారి స్థాయిని బట్టి వ్యవహరించండి” 


(ఆబూదావూద్‌, మిష్కాత్‌. 


257. అంటే ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా బలహీనులయిన వారిని హీనంగా 
చూడరాదు, దేవుడు ఎవరికయినా సామాజికంగా, శారీరకంగా, ఆర్థికంగా [ప్రాబల్యాన్ని 
ప్రసాదిస్తే అది నిజంగా దైవం తరపున ఓ పరీక్ష తన పంపన్న దాసులు తమ 
వరప్రసాదాలను పొంది ఉపేక్షితులు, బలహీనులు, దళితులయినవారిని మరచి పోతారో 
లేక ఆదుకుంటారో అన్నది ఆ పరీక్ష 


258. అది యుద్ధ సమయం కాబట్టీ ప్రభుత్వంకూడా ఇలాంటి పరిస్థితుల్లో అదనపు. 
సామగిలేని వానికి ఇపి ఎంచడం, యుద్ధం కారణంగా అదనపు పన్నులు విధించడం, 
అగత్యపరులకు అందులో నుండి పంచి ఇవ డం అంతా సబబే. ఇలాంటి అత్యవసర 
పరిస్థితుల్లో సామాన్యంగా పరిపాలకులకు ప్రత్యేకఅధికారాలు సంక్రమించడం మామూలే. 
259. సాధారణంగా ఇంట ఎవరిదయివా మృత్యువు సంభవించినప్పుడు, ఇంటివారు 
అన్నపానీయాలను పట్టించుకునే స్థితిలో ఉండరు. ఆ పరిస్థితినే దైవ సందేశవారులు 


సతృమాజం రూపురేఖలు 181 


ee CE Pr eT TL త యల 

CSUs యుడు. del ol లిక[ేల్తాలో (rr) 
pes లో 92 Pe ల్‌ రం డం స fr? 

లన ఆద ర రక రహ 65 GE 


wr om “7 > VE pyr MEANY ల Woe భ. 
EBSD BS OE ECS A, పు! toy 


lsd జాం సంస! 


తో యా. 
RT| న 


262. హజత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం, దైవ 
సందేశహరులు (సఅసం) ఎవరినయినా సాగనంపేటప్పుడు ఆతని చెయ్యి 
పట్టుకుని, స్యయంగా అతను తన చెయ్యి వదలనంత వరకు ఆయన తన 
చెయ్యిని వదిలేవారుకారు. ఇంకా (సాగనంపుతూ) ఇలా సెల విచ్చేవారుః 
“నేను నీ ధర్మాన్నీ, నీ అప్పగింతను; నీ ఆచరణల ముగింపును దై వానికి 
అప్పగిస్తున్నాను.” (తిర్మిజీ మిష్కాల్‌ 


నలా 
ఈ హదీసులో పేర్కొన్నారు. వారి అవసరాలను ఇరుగు పొరుగు వారు గమనించి తీర్చే 
ప్రయత్నం చెయ్యాలన్నది ఈ (ప్రబోధానికి సారాంశం. కష్టాల్లో ఉన్న వారిని చేతన 
యినంత మేరకు ఆదుకోవాలన్న శిక్షణ ఇందులో ఉంది. 


260. ఇద్దరు వ్యక్తుల్ని ఆదరించి కానుకనిచ్చే అవకాశమున్నప్పుడు వయసులో 
పెద్దవారయిన వారికి ప్రాధాన్యత నివ్వాలన ్నది ఈ ప్రబోధ నారం. 


261. ధనికుడయినా నిరుపేద అయినా, హోదా గలవాడయివా,, ఏ హోదాలేని 
వాడయినా, ఉన్నత పదవిలో ఉన్నా, పదవీహినుడయివా, , మంచివాడయినా 
చెడ్డవాడయివా, చిన్నవాడయి నా పెద్దవాడయివా చట్టం ద ఎపీలో అందరూ సమానులే. 
దై వాదేశాల పాలనలో, దైవాజ్ఞల అమలులో వీరి మధ్య ఎలాంటి తారతమ్యాన్ని 
ఏమాత్రమయివా పాటించడానికి వీల్లేదు, వివాయింపు నివ్వడానికి వీల్లేదు. కాని 
సాధారణ వ్యవహారాల్లో, వ్యక్తిగత మర్యాదల్లో విజ్ఞానం, దై వభక్తి, ధర్మనిష్ట ఇంకా ఇతర 
విషయాల సవజమయిన వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవడం తప్పుకాదు. 
ఇదే విషయాన్ని ఈ వాదీసులో బోధించడం జరిగింది. సామూహిక మర్యాదలు 
ధార్మికతకు వ్యతిరేకం కాదు. ధర్మంలోని అంతరా శగమే అని గమనించాలి. 


262. కలుసుకునేందుకు ఎవరై నా వచ్చినప్పుడు వారిని సాగనంపేందుకు వారితో పాటు 
కొంత దూరం నడవటం, విడిపోతూ చేపే కరచాలనం ద్వారా తన మైత్రిని, 
అనుబంధాన్నీ తెలుపడం, అతనిలో మళ్ళీ కలుసుకునే వాంఛ కలిగేలా (ప్రవర్తించడం 
సామూహిక, సందేశాత్మక కార్యకలాపాల్లో నిమగ్నులయి ఉండేవారి ప్రత్యేకత. 


182 ప్రవక్త ప్రవచనం 


నం. balls! y= ప్రబో Oe IH) 
బట! అలీ-రీప్త!టీ1 ఏత ANIA NY SEG 
(మంట! ఇ! 


263. హ(జత్‌ బక్‌ బిన్‌ అబ్బుల్లా ఉల్లేఖనం (ప్రకారం మహనీయులైన 
(ప్రవక్త సహచరులు (వేళాకోళంగా). తర్పూజ్‌ పండ్లను ఒకరిపై ఒకరు 
విసురుకొనేవారు. కాని వాస్తవంగా రక్షణకై పోరాడవలసి వచ్చినప్పుడు ఆ 
రంగంలో యోధుల్లా వ్యవహరించేవారు. (అల్‌ అదబుల్‌ మృఫబ్‌) 


a SAIS ll ES OGG st os (rar) 


ఆభ రమే సంప క et ఆలయ! 
ర FE A బయ obi AE 
ఉం రంప అదు! డలు యగు ఈ రిక 
చం సర రమే జు1ప్రర్తుయి! రండ లీక 

(Lede hoy) VIE ES 


264. ముహమ్మద్‌ బిన్‌ జియాద్‌ ఓ ఉల్లేఖనంలో ఇలా తెలుపుతున్నారు: 
“నేను సజ్జనులయిన పూర్వీకుల్ని చూశాను. వారి కుటుంబాలు అనేకం 
'ఒకే ఇంటిలో బస చేసేవి. అనేక మార్లు వింత జరిగేది. ఒకని ఇంట్లో అతిథి 
ఎవరయివా వచ్చినప్పుడు మరొకరి ఇంట్లో వంట అవుతుంటే, ఆతిధేయుడు 
తన అతిథి కోసం ఆ వంట పాతను తీసుకువెళ్ళేవాడు. తరువాత వంట 
చేసుకున్న వ్యక్తి వచ్చినప్పుడు తన భోజన పాత్ర ఏమయిందోనని 
వెదుక్కునేవాడు. “నావంటి పాత ఏమయిందని ఇతరుల్ని అడగ్గా 
ఆతిధేయుడు, “మేము మా ఇంట వచ్చిన ఆతిథి కోసం తీసుకువెళా సము” 
అని తెలిపేవాడు. అప్పుడు వంట చేసుకున్న వ్యక్తీ “దైవం అందులో 
నీకుశుభాన్ని చేకూర్చుగాకో అని చెప్పి తన ఆనందాన్ని వ్యక్తం చేసేవాడు. 






రొబ్దకాల్చుకున్నప్పుడు సయితం ఇలానే జరిగేది అని ముహమ్మద్‌ 
(ఆల్‌ ఆదబుల్‌ మ;ఫడ్‌) 


wp 2 pA A 2 ళం 9 2) లక ప నా 

దయ సు! Je] ధు ఈది! Os} దం త్రయ టా గోప్ప 
క న య య క నే 

woes సక రకా టు టు! 


బూ 


\ 


tp, SS mf గ న్‌ 5 » న్‌్‌ 
ANU దియా యర! Oh? దదియ్రోరమం త్ర పాడు! 
th వీ (యు ల 2 97 Fane > ae FTI 3 
ores పయ టసయా HUIS క రాలా ae 


లో fa 


‘ slo Mit ol) 
265. హజత్‌ అబ్బు రహ్మాన్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా అంటున్నారు: 
దైవ సందేశహరుని సహచరులు శుష్క నైజం గల వారు కారు, నిన్టీవ 
మనుస్కులూ కారు, వారు తమ సమావేశాల్లో కవితలు ఆలాపించుకొనేవారు, 
అజ్ఞాన కాలపు (ప్రస్తావన సయితమూ వచ్చేది. కాని అల్దావ్‌ ఆదేశానికి 
భిన్నమయింది ఏదయినా వారిలోని ఎవరినయినా చెయ్యమంటే అతని 
కను(గ్రుడ్డు గ్మిరున తిరిగేవి అతనికి మతి చలించిందా అన్నట్లుగా. 


(ఆల్‌ అదబుల్‌ మ్మఫడ్‌) 


దా నా 
263. ధర్మాచరణ, ధర్మనిష్ట. ధర్మపరాయణత, భక్తీ ప్రతిపత్తులు - అవగానే చిరువవ్వు 
కూడా పెదాలపై తారసపడని ముఖాలని ఎంత మాత్రం అర్థంకాదు. ఎప్పుడు చూసినా 
సీరియస్‌గా ఉరిడనవసరంలేదు. అవసరం. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని దైవ 
(ప్రవక్త, ఆయన సహచరులు సయితం సభ్యతా పంస్కారాల హద్దులో ఉంటూ హాస్యరసాన్ని 
ఆసా దించే వారని ఈ వాదీసు ఇంకా ఇలాంటీ అనేక హదీసులు తెలుపుతాయి. అయితే 
ఈ పరిస్థితి యదార్థంగానే గడ్డు పరిస్థితులు ఎదురయినప్పుడు వారిని ఏకం చేసి దైవధర్మ 
మార్గాన యోధులుగా నిలబెట్టుగలిగది కూడా. 


264. పూర్వం నెలకొని ఉన్న లేమిప్టితిలో, పాధారణ, నిరాడంబర, మొగమాటం లేని 
వాతావరణంలో ఇలాంటి సంఘటనలు తరుచుగా జర్‌గేవన్నది వాస్తవమయివా, పరస్పరం 
(ప్రేమానురాగాలు, నమ్మకం, సువృాద్భావం ఉన ్నవ్పుడే ఇలా జరగడానికి వీలవుతుంది. 
లేకపోతే ఇలా మొహమాటం లేకుండా వ్యవవారిస్తే వెగటు ఏర్పడి వై షమ్యాలకు 
దారితీయవచ్చు. తీపి అనుభవాలకు బదులు కేవలం చేదు మిగలవచ్చు. ఆందువల్లి 
మొదట ఇలాంటి వాతావరణాన్ని సృజించేందుకు ప్రయత్నించాలి. 

265. 'శుష్క నె జం' “నిర్జీవ మనస్కులు అనంటే, మిత్రుల మధ్య కూడా భ కుటీ ముడీ 
చేసుకుని ఉల్లాసమే కరవయినట్లు ప్రవర్తించడం అనిభావం. ఈ వాదీసు వల్ల (ప్రవక్త 
మవాసీయుల సవాచర్యంలో ఆయన పవాచరులు అటు సన్యానులూ, బై రాగుల్హానా 


(14) 


188 (ప్రవక్త (ప్రవచనం 


ie 2 జ్‌ ద ౮ న TIP 37 
౦ఆ ధ్ర రుం టు రుడు గ్రరు ర (41) 


te 4%, చలో Pa ws si వ WT, లో చ లో > 
SNE ty UG GM SHAG OTA, 
GSN FY బడ Es 


271. హృజత్‌ జాబిర్‌ (ర.అ) ఉల్లేఖనం: నేనొకసారి ఇలా అడిగాను, “దైవ 
(ప్రవక్తా నేను నా సంరక్షణలో ఉన్న అనాధను ఏ కారణంగా గిక్షించగలను?” 
దానికి దైవ సందేశహరులు (సఅసం), “ఏ కారణంగానై తే నీవు నీ 
సంతానాన్ని కొడతావో అదే కారణంగా అనాధ బాలలనూ క్‌ు హక్కు 
నీకుంటుంది. అయితే నీవు అనాధల సామ్మును ఆధారం చేసుకుని నీ 
సాంత సొమ్మును కాపాడుకోవడం గాని లేదా ఆ సామ్ములోనుండి ఎంతో 
కొంత [పోగు చేసుకోవడంగాని చెయ్యరాదు.” అని ఉపదేశించారు. 


(ఆల్‌ మోజమున శీర్‌, తిబాని) 


తీసుకునేవారని ఇతర అనేక హదీసుల ద్వారా కూడా బోధపడుతోంది. మరో విషయం 
ఈ హదీసు ద్వారా తెలిసేదేమంటే ఎవరయినా ఏ కారణం వల్లనయినా జనాజా 
నమాజ్‌లో పాల్గానలేకపోతే సమాధి వద్దకు వెళ్ళి జనాజా నమాజ్‌ చెయ్యవచ్చు. 


270. దీని ద్వారా మానవ హక్కులను నెరవేర్చడానికి గల [ప్రాధాన్యత బోధపడుతోంది. 
దైవమార్గంలో కృషిచెయ్యడమయినా* రాత్రంతా న చేస్తూ నిలబడటమయినా, 
ఎడతెగకుండా ఉపవాసాలు పాటించడమయినా - కేవలం ఇవే ధార్మిక కార్యాలు కాదు. 
అగత్యపరునికి సహాయపడటం కూడా ధార్మికమయిన విధే అని దీన్నిబట్టి తెలుస్తోంది. 
271. అవాధ శరణాలయాలను ఏర్పరచి అనాధల్ని పెంచే పద్ధతికి ఇస్లామీయ 
సమాజంలో అంతగా (ప్రోత్సావాం [ప్రాప్తం కాదు. ఎందుకంటే శరణాలయాల వాతావరణంలో 
పెరిగిన బాలలు మానసికంగా ఎదగలేరు. లేదా వారు పెడతోవ (తొక్క అవకాశాలూ 

మెండుగా ఉంటాయి. అందువల్ల అనాధల్ని తోటీ సమాజంలోని.వారు తమ ఇండ్రల్లో 
తమ నంతానం వలే పెంచి పోషించడం అభిలషనీయంగా పరిగణించబడుతుంది. 
అనాధలు ఒకవేళ ఆస్తేపరులయితే వారి ఆస్తిని కాపాడి వారు |ప్రాజ్ఞాలయిన తరువాత 
చట్టబద్ధంగా వారికి అప్పగించడం ధర్మ బద్దమైన విషయం. పెంచేవారు మరీ అగత్యపరులయితే 
అవసరం మేరకు ఆ ఆస్తి నుండి ప్రయోజనం పొందవచ్చు. కాని దాన్ని కాజేసే 
ఉద్దేశ్యంతో ఏ చర్య తీసుకున్నా ఇన్లోమీయ సమాజమూ క్షమించదు, దైవం దృష్టిలోనూ 
అది క్షమార్లమయిన నేరం కాదు. ఆ విషయాన్నే ఈ హాదీనులో చాటడం జరిగింది. 
అనాధల పట్ల ప్రవక్త సహచరులు (ర.ఆఅ) ఎంతగా భయపడేవారంటే, వారిని అవసరమయితే 


కొట్టడం కూడా తప్పో ఏమో అన్న అనుమానం కలిగేది. అలాంటి ఓ సందర్భాన్నీ ఈ 
హదీసు సూచిస్తుంది. 


ఈ \ 


సతృమాజం రూపురేఖలు 189 


Cal లలో య = Ca లో ”ో ay we 
డదు ఆకే క్ర సప ౨జీ 5౪ SO LU సరు యయ) ట్రూ! 
శస raw ధం లన టు 
wo a Ew aera అఆ Ob జ్ర యడ శ Ut 
SPR నళ s,m 
eel Fol, gael MEV 


272. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా బోధించారు: " “మీలో ఒకరి సేవకుడు వంటింటి వేడినీ, 
పొగను సహించి భోజనం తయారు చేసి తెచ్చినప్పుడు వారు తమసేవకుణ్ణి 
సయితం తమతోపాటు కూర్చుండబెట్టుకోవాలి. అలాగే సేవకుడు సయితం 
జంకకుండా భోజనంలో పాలుపంచుకోవాలి. ఒకవేళ భోజనం తక్కువగా 
ఉన్నట్లయితే కనీసం అతనికీ ఎంతో కొంత పెట్టాలి.” (ముస్త్రం మిష్కాల్‌. 


wee det G5 OE AUS? రతి గ్ర రూ (rd) 


xr 


AE లే హల్లో అం 
పష! 5 SEE కడుుక్‌ ఉక 


“hw 


Ae) 


(బి క sree 


ఆయ [టె మ 
273. హజత్‌ అబూహురైరా ఉల్లేఖనం: దైవ సందేశహరులు ఇలా 
సెలవిచ్చారు, “ప్రవక్తల్లో ఒకరికి ఓ చీమ కుట్టింది. ఆయనేమో చీమల 
సీమనంతా కాల్చివెయ్యాలని ఆదేశించారు. అప్పుడు అల్లాహ్‌ ఆ (ప్రవక్తకు 
తన వాణి ద్వారా, “నీకు కేవలం ఒక్క చీమ మ్మాతమే కుట్టింది. అయితే 
నీవు దైవనామ సంకీర్తనం చేసే ఓ జాతి (చీమలు)నే కాల్చివేశావు” అని 
సందేశం పంపాడు. (బుఖారి ముస్తిం మిష్కాల్‌ 


272. నౌకర్ణతో సమాన స్థాయిలో వ్యవవారించాలన్నది దీని ముఖ్య ఉద్దేశ్యం. నౌకర్ణలో 
నుండి ఆత్మ న్యూనతాభావీం తీసివేసి సమాజంలో అందరితో పాటు సమున్నతి 
సాధించాలన్నదే ఇస్లాం ప్రబోధనాసారం. 


273. మరో హదీను ద్వారా, అగ్నితో శిక్షించడాన్ని నిషేధించినట్లు తెలుస్తోంది. 
అందువల్లనే కొందరు విద్వాంసులు నల్టుల్ని మరిగే నీటితో సంవారించడాని ్న ఒపు కోరు. 
అయితే "మధ్యేమార్గంగా అత్యవసర పరిస్థితుల్లో . అగ్ని ద్వారానూ విష కీటకాలను 
చంపవచ్చు. 


2 జయ సులి ss న 


UI - PES ll ర 








యుల సన్నిధిలో హాజరవుతాను. (ఈ వృత్తాంతమంతా వినిపిస్తాను)” 
అని చెప్పి (ఆయన వద్దకు వెళ్ళారు) ఆయనకు, “దై వపవక్తా మేము 
(పొలాలకు నీరు తోడే) ఒంపెలున్న వాళ్ళము. పగలంతా పనుల్లో మాకు 
తీరిక దొరకదు. ముఆజ్‌ ఏమో మీతో పాటు ఇషానమాజ్‌ చేశాడు, తిరిగి 
తన వారి వద్దకు వచ్చి బకర సూరా ప్రారంభించాడు" అని విన్నవించుకున్నాడు. 
దానికి దైవ సందేశహరులు ముఆజ్‌ వైపునకు తిరిగి ఇలా ఉపదేశించారు, 
“ముఆజ్‌, నీవు మనుషుల్ని విపత్తులో పడవెయ్యాలనుకుంటున్నావా? 
షమ సూరా, లైల్‌ సూర్యా ఆలా సూరా లాంటివి పఠించు.” 

(బుఖారి ముస్టీం - మిష్కాతం 








\ 
స 


ల్సి 


గ ల్‌ 

పశ! (49) 
bashes dE Ao sg de A Osa Ge 
Es ర సేటు Mla Eh థ్‌ UG 31 


A py క గ స EEA 
రం ఉం 33 ఈత DE టో వ్ర 


లో 
se డు గ ase ల వ EH 
= రివ్‌ “OID Ge) 0G బ్రైన్‌ 


Cds ie యల జం పరక 
బాయ! సమ్‌ సతు సం § సం! Sg 


da 8 we 
[చర ఈ 


ళ్‌ నో జో ల్లో జే 


an 


5 Glas 452131 
oh st 


269. హజత్‌ ఆబూహురై రా€ర. అ) ఉల్లేఖనం (పకారం, ఓ నల్లని (స్త్‌ లేదా 
యువకుడు మస్టీద్‌ తుడిచేవాడు. ఓ రోజున దై వ (ప్రవక్త(సఅసం) అతన్ని 
కానక ఆతన్ని గురించి విచారించగా అతను చనిపాయ్యాడని అక్కడున్న వారు 
తెలిపారు. “నాకు తెలుపలేదేమిటీ అని ఆడిగారాయన. అతని చావును ఓ 
నాధారణ సంఘటనగా భావించి జనులు ఆయనకు దాన్ని గురించ 
తెలుపలేదు. “నాకు అతని గోరిని చూపించండి ఆని ఆయన కోరగా 
ఆయనకు గోరిని చూపించారు. ఆయన గోరి వద్దకు వెళ్ళి జనాజా 


మాజ్‌ చేశారు. (బుఖారి ముస్టీం) 


exe C2 


గె 


లీ యో 











కాకుండా ఇటు ప్రపంచ వ్యామోహంలో పడీ సతతం విలాసాల్లో, కథలు, జోకుల్లో తేలి 
యాడే వారిలానూ కాకుండా కాలక్షేపం, హాస్య రసాలతో పాటు ధార్మిక చైతన్యం. అభి 
మానం కూడా వారిలో తొణకిసలాడేవన ఏ విషయం ద్యోతకమవుతోంది. అందుకే 
దైవాదేశాలకు భిన్నమయిన విషయం (పస్తావించబడినప్పుడు వారికి ఆ(గవాం కలిగేది. 


266. తేలికయిన నమాజ్‌ అనంటే, ప్రవక్త సంప్రదాయానికి భిన్నంగా అతి దిర్ద 





లీ 1 4 
లో గ్‌ బో లో లో ned గ or 1, ఖీ ణ్‌ జి a బో శ త్‌ ” జో 

ల on Ants || స మరే 3 శ్‌ ళ్‌ 
Fos Azle య! యిటు! Jes dE de కోయుట! భూ (rey 


2? 


తో 


చ 


త్‌ కీ న 
oh 


fp న్‌ 94 7 ఖీ న్య లో లో గ్‌ 

ATG AN die త్త ESC lls మం టప! ఈ టియు! 
ols Ory YE Ads గ లో 

క కూ. wt తోటీ EN రీ డున న 


పస 


మన. 


270. అబూ హురైరా (ర) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
సెలవిచ్చారు! “ఉపేక్షితులు, అగత్యపరులు, అనాథలయిన వారి సహాయం 
కొరకు కృషిచేసి వ్యక్తీ దైవ మార్గంలో క నిచేసే వానికి సమానం.” 
(ఉల్లేఖకుని అభిపాయంలో ఆయన ఇలా తెలిపారు) “ఇలారటి వ్యక్తీ 
రాత్రంతా నిలబడి అదనపు ఆరాధన చేస్తూ అలసిపోని వ్యక్తిలాంటివాడు 
లేదా తన ఉపవాస (వతాలను ఎడతెగకుండా పాటీంచే వ్యక్తిలాంటివాడు.” 
(ముత్తఫకున్‌ అలైవా - మిష్మా-ల్‌) 


పారాయణం, రుకూ. సజ్ఞాలు చెయ్యరాదని అర్థం. నమాజ్‌లోని (ప్రధానాంశాలు 
నెరవేర్చుతున్నప్పుడు త్వరత్వరగా కానిచ్చి, నమాజ్‌లోని వూందాను, ప్రశాంతతను, 
సంతృప్తిని నాశనం చెయ్యాలని దీనికి ఆర్థం ఎంత మాత్రం కాదు. అలాగే జమాఅత్‌ తోటి 
సమాజ్‌లో అందరికీ సముచితమయిన రీతిని అవలంబించి ఒంటరిగా చేసుకునే నమాజ్‌లో 
సుద్రీర్ణమయిన (గ్రంథ పారాయణం, రుకూ, సజ్ఞాలు చెయ్యవచ్చని బోధించడం జరిగింది. 


267. రాత్రిపూట ప్రశాంతంగా దై వధ్యానం చెయ్యడంలో గల మాథుర్యాన్ని ఈ హదీసు 
వ్యక్తం చేస్తోంది. అయితే సామూహికంగా విధి అయిన నమాజులు వ్యక్తిగత 
అభిరుచులకనుగుణంగా కాక సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని 
చెయ్యవలసి ఉంటుంది గనక (ప్రవక్త మహనీయులు తనకు ఇష్టమయినపష ఎటికీ బలహీనులు, 
వ్యాధిగ్రస్తులు, శ్రామికులను దృష్టిలో ఉంచుకోవలసిన అగత్యాన్ని దీని ద్వారా బోధపరిచారు. 


268. పె వాదీసులోని బోధనను ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరో విషయం ఏమిటంటే 
ఫర్ట్‌ నమాజ్‌ జమాఅత్‌తో జరుగుతున్నప్పుడు నఫిల్‌ సంకల్పంతో అందులో చేరి 
సమాజ్‌ చేసుకోవచ్చు అన్న అంశమూ ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అయితే నఫిల్‌ 
నమాజ్‌ జమాఅల్‌తో జరుగుతున్నప్పుడు ఫర్డ్‌ సంకల్పంతో అందులో చేరడానికి 
మటుకు ఆస్కారంలేదని ఇక్కడ తెలుసుకోవాలి. 


269. సాధారణంగా సమాజంలో తమ విద్యా విజ్ఞానాలు, సిరిసంపదలు, హోదా 
వృత్తుల కారణంగా అల్పంగా భావించబడే వారిని గురించి అందరూ పట్టించుకోరు. కాని 
దైవ సందేశహరులు వారిని సయితం తమ తోటివారుగానే పరిగణించాలన్న ఉపదేశాన్ని 
ఆచరణాత్మకంగా అందజేశారు. (ప్రవక్త మహనీయులు ఇలాంటి వారి పట్ల (ప్రత్యేక శ్రద్ధ 





184 ప్రవక్త ప్రవచనం 


కా సో 


Dasa dein Os dE OES ales ౧౪౪ 


RIS BEI; ill ga SE last leisy 


Gt dg ae ie య else GRU Ce 
(మంటయ్‌ ol HE is 


266. హ్మజత్‌ అబూహురై రా (ర.అ) ఉల్లేఖనం (పకారం (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) ఇలా ఉపదేశించారు, “మీలో ఎవరయినా నమాజ్‌ 
చేయిస్తే కాస్త తేలికయినదిగా చేయించాలి. ఎందువల్లనంటే వెనక 
నమాజ్‌ జేసేవారి (ముక్తడీల)లో బలహీనులు, వ్యాధి! గస్తులు, వృద్దులూ, 
(మరో ఉల్లేఖనం (ప్రకారం ఆగత్యపరులు కూడా) ఉంటారు. కాని మీలో 
ఎవరైనా వేరుగా ఒక్కరే నమాజ్‌ చేస్తున్నట్లయితే ఇష్టమయిన విధంగా 
సుదీర్ణంగా చెయ్యవచ్చు.” (బుఖారి ముస్త్రం మిష్మా_త్‌? 


Assit ied ర్‌ ఈ కూ రా rae (F114) 
సీయం రక అచ అడం ఈ బ్ర మామడ 
మోర జు క షర రడ కుడ యో 
దీతమధదిడ అ! A Ss WEI బడ BIE 5 
Ey CBD DN ARAN మప 
(Spal 7 


267. హజల్‌ అబూ సయీద్‌ (ర) ఇలా ఉల్లేఖించారు: మేము ఒకసారి 
(ప్రవక్త మహనీయులతో పాటు ఇషా నమాజ్‌ చేశాము. (అప్పుడు జరిగిందే 
మిటంకే) ఆయన చాలా సేపటి వరకు (నమాజ్‌ కొరకు ఇంటీ) బయ 
టికి రాలేదు. చివరికి దాదాపు అర్థరాత్రి గడిచింది. (అప్పుడువచ్చి) 
ఆయనమీమీ స్టానాల్టో కూర్చోండి అని మాతో అన్నారు. మేము మా 


సత్సమాజం రూపు రేఖలు 185 


స్థానాల్లో కూర్చున్నాము. ఆయన ఇలా సెలవిచ్చారు, “జనులు నమాజ్‌ 
చేసుకున్నారు. తమ పడకగదుల్లో వ్మిశమిస్తున్నారు. మీరు నమాజ్‌ 
కొరకు వ లం నమాజ్‌ (స్థితిలోనే పరిగణించబడతారు. 
ఒకవేళ బలహీనుడి బలహీనత, వ్యాధి గస్తుని వ్యాధి ద ఎపిలో లేకపోతే నేను 
ఈ నమాజ్‌ ని ఆర్థరాతి చేసేలా న్మిర్ణయించేవాడిని.” 

(అబూదావూద్‌ - మిష్కాల్‌ ౨ 


క 


న టరు (స శీ ళ్‌ గ sr ఖే 
3 1 SEN AE (fA 
a! puree డా రంలో os HG లీ 
Ws ళీ లతో లప్‌ యాగ రక స WN 4 జ 
స్త టు టు. es SLE క న గా 


EEA 52 - a! EE) 
మగ పీడ టు గరుక త సయ గజ 
నభ చేయర జమ! ఈ శ! రట OSS Ah 
సశ SE తద డయ అయే లప ఓ 
AEA 5 eh! de pl Os OG sah 
క్‌ ss Jlrs ప్ర |. 1 ద్ర కటిం Gat 
(వంపి! ర వపా. గరం EN తర్హర మపి 


268. హ్మజత్‌ జాబిర్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు, “ముఆజ్‌ బిన్‌ జబల్‌ 
దైవ సందేశహరులతో నమాజ్‌ చేసి తన (పజలవద్దకు వచ్చి నమాజ్‌ 
చేయించేవారు. ఓ రోజున ఆయన ఇషా నమాజ్‌ (పవక్త మహనీయులతో 
పాటుచేసి తన (ప్రజల వద్దకు వచ్చి ఇమామత్‌ (నమాజ్‌ నాయకత్వం) 
చెయ్యసాగారు. నమాజ్‌ లో బకర సూరా (ప్రారంభించారు. ఒక వ్యక్తి 
మధ్యలోనే సలామ్‌ చెప్పి (జమాలత్‌ నుండి) వేరయి ఒంటరిగా నమాజ్‌ 
చేసుకుని ఇంటికీ తిరిగి వెళిపోయాడు. ఆ తరువాత జనులు అతనితో, 
“అరె నీవు మునాఫిక్‌ (కపటివి) అయిపాయ్యావా?” అని నిందించి అడి 
గారు. అతను దానికి సమాధానంగా, “కాదు, దై వం సాక్షిగా నేను ప్రవక్త మహ 





190 (పవక్త ప్రవచన 


1 


యమ! టు! Oss లక ము! ౮ SAE OE (rem 


ల త్‌ జ్‌ త్‌ 


న. టు క 
ఏమా కయి తడు! OE th పు పాం 0 ey సయ 


తో Pa ళో z= 


Ha 9 


కో! sy) AU lo als “ss Mae Le eve) 
అ a 
lel పనో 


274. సుహైల్‌ హన్టల ఉల్లేఖనం (ప్రకారం, (పవక్త మహనీయులు (సఅసం) 
ఒకసారి తన దారిలో ఓ ఒంళును చూశారు. దాని డొక్క. వీపు వరకు 
పీక్కుపోయింది. అప్పుడాయన ఇలా బోధించారు, “ఈ నోరులేని 
పపవుల విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇవి స్వారీకి యోగ్యమయి 
ఉన్న స్థితిలోనే వాటిపై కెక్కి స్వారీ చెయ్యండి. ఇంకా అవి కొంత బలిమి 
కలిగి ఉన్నప్పుడే వాటిని వదలివేయండి.”  (అబూదావూట్‌. మిష్మా_ల్‌) 

పయ! నీ 055 రర రక ట్రడుల్తప్పంటో (ద) 

చ! అట సరధ దున ట్రూయ। సమర ప వేడు 


(lho 


275. మహనీయ ముహమ్మద్‌ (సఅసం) “ఎవరయితే స్వయంగా ఇతర 
మానవులపై కరుణ చూపరో అలాంటి వారిని అల్లాహ్‌ సయితం కరుణించడు” 
ఆనిసెలవిచ్చారని జదీద్‌ బిన్‌ అబ్బుల్హాహ్‌ ఉల్లేఖించారు.(ముత్తఫకున్‌ ఆలావ్‌) 





274. పశువులచేత పని చేయించుకుని వాటికి తగినంత విశ్రాంతి. ఆహారం ఇవ్వక 
పోవడం మహాపాపం. వాటిచేత పనీ చేయించుకోవాలి, తగినంత ఆహారం, విరామం 
కూడా ఇవ్వాలి. పని చేయించుకుంటూ అవి మృత్యువుకు సమీపమయ్యేలా వ్యవ 


వారించకూడదు. ఇంకా బలంగా ఉన్నప్పుడే వాటికి విశ్రాంతినిచి ఎ తిరిగి పనికివచ్చేలా శక్తిని 
పుంజుకునే అవకాశమివ్వాలి. 


275. ఇలాంటిదే మరో హదీసులో దైవ ప్రవక్త (సఅసం) నేలపై నుండే వారిని కనిక 
రించండీ, నింగిన ఉండేవాడు మిమ్మల్ని కనికరిస్తాడు అని సెలవిచా రు. అదే భావాని వ 
నకారాత్మకంగా ఈ వాదీసులో బోధించడం జరిగింది. నిజమే మరి, కరుణ అంతే 


ఏమిటో, దయాగుణం దేన్నంటారో తెలియని వ్యక్తీ స్వయంగా దయాదాక్షిణ్యాలకు 
ఎలా అర్హుడవుతాడు. 





1 జ . 

Y 

౮ న gw yy 

RG Ser see మ రట టు టలు ద 

3 cli i rmsd 1 గ త త్‌ ర కు =. బో బలో సె ఖో | 
bard మా ఛు! లి గ్‌ శే ల! ష్ణ / bay డా ॥ hl 

గ యు 11 వాటి టి వ్ర చ ర Fe [ ‘Ff pa a 


b DIAN ew td * Sey Ge జో. 
ర 93 ష్య బ్రా రం టి eas wee శ. 2 సల్‌ 
| స క్‌ | 


ధట. ఆ By sit ల \ లో యూ. 
(౮ TITS COSTE న. si 


276. హ్మజత్‌ అబూ హురైరా (ర.ఆ) ఉల్లేఖనం |పకారం | ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారుః ముస్తిమ మరొక ముస్లింనకు 
సోదరుడు. అతన్ని నిస్సహాయుతళ్లోగా వదలివెయ్యరాదు, అతనితో అబద్దం 
పలుకరాదు, అతనిపై దౌర్జన్యం జరపరాదు; సమ సందేహంగా మీరు ఒకరి 
కొకరు అద్దంతో సమానం, అతనిలో ఏవైనా లోపం చూస్తే దూరం 
చెయ్యాలి." (తిర్మిజి మిష్మాల్‌/ 





స 2 ఎంటే wy ఓ SNE IK సల కల 
elder PPE పము FOE గత) 


కో 

é భా నళ Riis ౯ కాక Po Pe oa 

GIN RS సమ కప రము Stl Ute 
బో లో 


తతి బ్యాన ళో లో 9 Ord se rhe ళు 
పడా రం డతడు త్రయం! oat db is 


Pa 





276. ఒక ఇస్టామీయ సమాజంలో ముస్లిములు ఏ విధంగా మెలగవలపి ఉంటుందో 
ఈ హదీసు తెలుపుతోంది. ఇందులో ప్రత్యేకంగా ఓ ముప్లిం మరో ముట్లం ఎడల 
అద్దంలా వ్యవహరించాలన్న బోధన ఉంది. ఇది ఎంతో అర్థవంతమయిన ఉపమానం. 
దీని ద్వారా ముస్లిముల పరస్పర సంబంధాలు ఎలా ఉండాలో ద్యోతకమవుతుంది. 
వాటిని పరిశీలిద్దాము. 1. అద్దం ముఖంలోని మచ్చల్ని కురుపుల్ని ఎన్ని ఎలా 
ఉన్నాయో అన్నింటినీ అలానే చూపిస్తుంది. వాటిని హెచ్చించీ చూపదు, తగ్గించి 
చూపదు. 2. ఈ మచ్చల్ని కురుపుల్ని సయితం అద్దం మనిష తన సమక్షంలో 
ఉన్నప్పుడే తెలుపుతుంది. మనిషి అద్దం ముందు నుండీ తొలగగావే అద్దమూ బోరు 
మెదపదు. 3. మనిషి అద్దంలో తన మచ్చర్నీ కురుపుల్ని చూసుకుని చీదదించుకున్నట్లు. 


196 ప్రవక్త ప్రవచనం 


284. హ్మజత్‌ అనస్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో (ప్రవక్త మహనీయులు ఇలా 
సెలవిచ్చినట్టు తెలిపారుః “ 'ఇస్తిఖారి చేసిన వ్యక్తీ సష్టపోడు, ముఖ్య 
కార్యమేదయినా చేప్టేముందు సలహా సంపతింపులు జరిపే వ్యక్తి 
పశ్చాత్తాపానికి గురికాడు. ఆదాయ వ్యయాల్గో సంతులనాన్ని పాటించే 
వ్యక్తి దారి(ద్యానికి లోనవడు.” (అల్‌ మోజమున్స)గీద్‌? 


కదే. సా ౮% ఫళతుకఘూ 5 gyal టూ (rab) 
కపిత చు! Eu SE pas FOYT 
lsat ః wo Elo) Ee 
285. హ(జత్‌ అస్మా బిన్తు యజీద్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు ఇలా (ప్రవచించారుః “ఎవరయితే తన సోదరుని “మాంసాన్ని 


అతను లేనప్పుడు సమర్ధిస్తారో వారిని నరకాగ్ని నుండి విముక్తం చెయ్యడం 
అల్లాహ్‌కు తప్పనిసరవుతుంది.” (బైవాకీ మిష్మాల్‌) 





ఆచార వ్యవహారాలతో ముడివడి లేదన్నది స్పష్టమవుతోంది. నీతి నిజాయితీలు 
కూడా ధర్మంలో ముఖ్య భాగంగా భాసిల్దుతాయి. ఇవి లేకుండా కేవలం 
పూజాపురస్కారాలకు దైవం దృష్టిలో ఎలాంటి [ప్రాముఖ్యం లేదు. 


284. 'ఇస్తిభార అన్నది ఏదయినా సందిగ్గావస్థలో ఉన్నప్పుడు, రెండు సమమయిన 
మంచి పనుల్లో ఏది చెయ్యాలి, ఏది వదలుకోవాలి అన్న మీమాంస పుట్టినప్పుడు 
మనస్సును ఏదేని ఒక దానిపై స్థిరపరచుకునేందుకు ప్రవక్త మవానీయులు బోధించిన 
ఓ విధానం. దీని ప్రకారం చిత్తశుద్ధితో రెండు రకోతుల దీక్షాబద్ధమయిన నమాజ్‌ చేసి 
దైవాన్ని మేలై నదాన్ని [గ్రహించే సద్బుద్ధి కోసం వేడుకోవాలి. అప్పుడు మనస్సు ఏ 
విషయంపై లగ్నమవుతుందో దాన్ని (గ్రహించి ఆచరించాలి. అలా చేసినప్పుడు దైవ 
సహాయమూ తోడవుతుంది. అందువల్ల హాని కలిగే, విఫలమయ్యే ప్రసక్తే ఉండదు. 
అలాగే ఓ ముఖ్యకార్యం చెయ్యబోయే ముందు యోగ్యులయిన వారి సలహానర్థిస్తే ఆ 
కార్యం విజయవంతమయ్యే మార్గాలు గోచరిస్తాయి. సంప్రతించకపోతే, తరువాత 


పశ్చాత్తాపం కలగవచ్చు. అలాగే ఖర్చుల్లో సంతులవాన్ని పాటించడంలో గల 
గొప్పదనం వివరించనవసరం లేదు. 


285. దివ్య ఖుర్‌ఆన్‌లో పరోక్ష నిందను “మృతసోదరుని మాంపం భుజించడం"తో 
సమానంగా పోల్చడం జరిగింది. ఈ వాదీసులో 'మాంసంి అన ఎ పదం ఆ భావంలోనే 


సామూహిక నద్దుణాలు 197 


SES PNET ప్రల (rad) 
(MEHL Sieh శప! లతా ప్రీ! తియ de 


286. “మంచిని ఊహించడం, సదభిప్రాయం కలిగి ఉండటం కూడా 
ఆరాధనలో ఓ భాగం” అని దెవ సందేశహరులు సెలవిచ్చినట్లు హజత్‌ 
అబూ హురైరా ఉల్లేఖించారు. (అవ్మాట్‌, మిష్కాత్‌.) 


య. ఈక డ్రె cies త్రుటి! ర ఇ్రడటడదు యు షమ 


లో త గోలా 


వో 


co |! క [డీ ఏ Ses OU క్షు? Heo 


287. pes అబ్బుల్లా (ర.అ) ఉల్లేఖనం: “ఒకసారి ప్రవక్త మహనీయులు 
(సఅసం), “ముగ్గురు కలసి ఉన్నప్పుడు మీలో ఇద్దరు మూడవవానికి 
ఎడంగా వెళ్ళి మాట్టాడుకోకండి. ఎందుకంటే ఇలా చెయ్యడం ఆ 
మూడవవానికి బాధ కలిగిస్తుంది” అని సెలవియ్యగా (మరో ఉల్లేఖనంలో 
ఇలా ఉంది) మేము ఆయన్ని “నలుగురురళేనో” అని అడిగాము. దానికి 
ఆయన “అప్పుడు ఫరవాలేదు” అని పలికారు.” (అల్‌ ఆదబుల్‌ మ్మఫద్‌) 





ప్రయోగించడం జరిగింది. అంటే ఎక్కడయినా తోటి సోదరుని పరోక్షంగా జనులు 
నిందలు మోపుతున్నప్పుడు వివే వారు దాన్ని వారించాలి. ఎవరిపై నయితే ఆ నిందలు 
మోషడం జరుగుతున్నదో అతన్ని పమర్థించాలి. అంటే అతను ఉంటే తను తాను 
ఎలా సమర్థించుకునే వాడో ఆ విధంగా నన్నమాట. 


286. “మంచి ఊహ అన్న పదాన్ని “అపోవాకు వ్యతిరేకార్థంలో ప్రయోగించాము. 
తోటీ సోదరుడు చేసిన దాన్ని గురించి పూర్తిగా ఆర్థం కానప్పుడు దాన్ని గురించి, ఆ 
సోదరుని గురించి సదభి[ప్రాయమే కలిగి ఉండాలి. అతను దానికి భిన ఎంగా రుజువు 
కానంతవరకు, ఆతని పోకడలు దానికి భిన్నంగా కానరానంత వరకు సదా ఎవమె 
సరయిన విధానం. 


287. అందరితోపాటు కూర్చున్నప్పుడు కొందరు వేరుగా. గుపగుసలాడుకోవడం 
మిగిలిన వారికి బాధ కలిగించడం సహజం. ముఖ్యంగా ముగ్గురే ఉన్నప్పుడు ఇద్దరు ఏదో 
మాట్లాడుకుంటూ ఉంటే మూడవ వానికి బాధకలగడం అనివార్యం. అందువల్ల ప్రవక్త 





న. స్ట గ్‌ కౌ oa గ ఎడ్‌ భ్ర్యా వి జ్‌ 
230. వహ జత అబూహుకి రా ఉఫేబనంః విశ్వాని | (యమ స గదూపుడు. 
స “కా భా 
ణః జీ తో శ gels సో 
న గక భా న న్‌ baer 
వసరం మించ కవివాడుు ఎవరికి , పేమ పాాతుడుకాని వాసల మేలన్నది 
శ టు [| 
a wn ని 7 ర్స్‌) 
4 ళా ళ్‌ పజ ఇ ధ్ర జ 
ఏదీ కోడు. (అవాద్‌, మిషా 
చ i 
Pr లో బట ర్‌ సల లంచ లై వలో imma! పే pr ॥ 
| ల్‌ || ॥ శాక || 
Gla} Slt తతి యత్ర! పా వాట్లో టర ELE టంట [HAL 
గ ల గ = త్తి sw టయ (లల వర ల లల nf ఇ క్రి 
a 3 Fy అలో! au లో | 
SID 4 Ro ప్‌ మాని ఈటీ! కటి దీం ద్రం ప్ర | rs dels 


281. ఆబూకతాద(ర.ఆ) ఉల్లేఖనం ప్రకారం దై వ సందేశహరులు (సఅసం) 
ఇలా ఉపదేశించారు: “ఎవరయితే లేమిలో ఉన్నవానికి వ్యవధినిస్తాడో లేదా 
తన్ను రండీ రావలసిన తన ses కమించి వదలుకుంటాడో అతనికీ 


దైవం [ప్రళయ దిన యాతననుండి విముక్తిని కలిగిస్తాడు. ౫ (యుస్రింమిష్కాత్‌ . లీ 








జాగ న. నాలా ఈతలో (ran) 


ల MIRE ప పదర దయయ యు! 
Lilt 





280. “మానవు'త్తీ అరబీలో “ఇన్సాన్‌ అనంటారు. 'ఉన్స అన్న ధాతువు నుంచి 
ఏర్పడిందే ఈ పదం. “ఉన్స్‌ అంటే అనురాగం అని అర్థం. ఆనర్రతలేని మనిషి (పేమ 
భావం, సొనుభూతి, ఆనురాగంలేని మనిషి అసలు మనిషే కాడని ఎవరయినా 
ఒప్పుకుంటారు. ఒకర్ని (ప్రేమించే మనిషినే ఇతరులూ ప్రేమిస్తారు. (పేమ, ద్వేషం 
అన్నవి ఇచ్చిపుచ్చుకునే గుణాలు. ప్రేమిస్తే (ప్రేమ జనిస్తుంది. (పైమైక స్వరూపునికి 
ఎల్లెడలా ఆదరం లభిస్తుంది. విరోధులు కూడా (పేమిస్తారు! 

281. లేమికి గురయిన వ్యక్తి అప్పులు చెయ్యడం సవాజం. అలాంటి వ్యక్తి నిజ స్థితిని 
గమనించి బాగా వ్యవధినివ్వడమయినా, లేదా వీలయితే అతని బకాయిని 
మన్నించివెయ్యడమయివా ఎంతో శుభప్రదమని, అలా మాఫీ చేసే వ్యక్తి దయా(ర్రత 
అతన్ని ప్రళయదినాన కఠిన పరిస్థితుల నుండి కాపాడుతుందని ఈ వాదీసు బోధిస్తుంది. 


తన దాసులపై కనికరించే వారిని ప్రభువూ కనికరిస్తాడనడానికి ఇంతకన్నా చేరే 
నిదర్శనం ఏముంది? 


195 





282. (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా నుడివారని హ్మజత్‌ జాబిర్‌ 
(ర.అ) ఉల్లేఫించారుః “కయవి[కయాల్లోసు, అప్పు వసూలు చేసేటప్పుడును 
నెమ్మదిని, విశాల హృదయతను చూపే వ్యక్తిపై దైవం కరుణ చూపుగాక!” 

(బుఖారి, మిష్మా ల్‌) 


aman ఎ న! షీ! hea MU ie so (far) 


Gi. TOES GE RS మూట! ఈల se dial 


Page 


cy Li gl టో 
283. అబూ సయీద్‌ (ర.అ) ఉల్లేఖనం (పకారం దెవ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః " 'నిజాయితీపరడు, నీతిమంతుడు అయిన 
వ్యాపారి అంతిమ పరిణామం, (ప్రవక్త (నబి) లతోస న. (సిద్దిక్‌ ఎలతో, 
అఆమరగతు [షీట్‌ అతో పొటు సంభ విస్తుంది.” ( తిర్మిజీ 'పష్కాల్‌ 3 


ప. సడ! రమ de ర్రక యో! Ee (tap) 
LITT IC 


ప ల Ca 


le Jl ly U5 | 





282. సాంఘిక జీవితంలో తరచుగా జరిగే ఈ వ్యవహారాలు - ఇచ్చిపుచ్చుకోపడాలు, 
పస్‌ [| క్రయవిక్రయాలు - ష్‌ స దయాక్ర వా ఎదయంతో, సానుభూతి 
భావనలతో జరిగినప్పుడు సమాజం (పేమమయమయి అలరారుతుంది. అలాకాక 
నిక్కచ్చిగా, నియమానుసారం, ఖరాఖండిగా జరిగే వ్యవహారాల్లో పరస్పర (ప్రేమానురాగాలు 
కొరవడతాయి. దూరాలు పెరుగుతాయి. ఇది సామాజిక జీవితానికి గొడ్డలి పెట్టు. 
ఇస్టాం స (భావానికి ప్రతిఘాతం. 

283. ప్రవక్తలు, (ప్రవక్షల్ని ఎలాంటి అరమరికల్లేకుండా విశ్వసించిన సిద్దీకులు 
(సత్యస్వరూపులు), ప్రవక్తల సందేశ వ్యాప్తిలో అసువులు బాసిన షహాదులు( అమరగతు 
సాధారణంగా ధార్మిక వ్యక్తిత్వాలు, వారితోపాటు అంతిమ పరిణా 
ధార్మిక [ప్రాముఖ్యాన్ని సూచిస్తోంది. అంటే ధర్మం కేవలం కొన్ని ఆరాధనా భావాలతో 











192 (ప్రవక్త ప్రవచనం 


277. హ(జత్‌ అనస్‌ (ర.ఆ) ఇలా ఉల్లేఖించారు: ఒకసారి (ప్రవక్త 
మహనీయులు, “నీ సోదరునికి సహాయపడు ఆతను పడించేవాడయినా, 
పీడితుడయినా' అని పలుకగా ఒక వ్యక్తి “దైవ (ప్రవక్తా పీడితుడయిన 
పక్షంలో నేను ఆతనికి సహాయపడగలను కాని అతను పీడించేవాడయినట్లయితే 
అతనికి సపసాయపడడమెలా? అని అడిగాడు. అప్పుడు దైవ సందేశహరులు 
(నఅసం) ఇలా ఉపదేశించారు, “అతన్ని అత్యాచారం చెయ్యకుండా 
ఆపడమే అతనికి నీవు చేసే సహాయం” (ముల్తఫకున్‌ ఆలైవ్‌) 


A y eal se, లో లీ ట్ర శ నో త్‌ త్స త్త 
OYUN రర Cs 44 ఎలో గ Az క 292 
తగ ల క ఈ ర య్‌ రా డై A యం bs కవ ద్ర 5 


pe ల్‌ో 


(రయ! ల(ం le JO 





ఆగ్రహించి నట్లు మనం ఎక్కడా వినలేదు. దీనికి బదులు దానికి పరోక్షంగా కృతజ్ఞతలు 
తెలుపుకుని దాన్ని శుభ్రపరచుకుంటాడు. 4. అద్దం ముఖానికి సమస్థాయిలో 
ఉన్నప్పుడే మచ్చల్ని సరిగ్గా చూపగలుగుతుంది. ముఖానికన్నా పైకి ఉన్నా క్రిందికి 
ఉన్నా దానివల్ల ప్రయోజనం చేకూరదు. 


ఈ ఉపమానాన్ని కాస్త మన నిజ జీవితంతో అన్వయించుకుని చూద్దాము. 1. మన 
తోటి సోదరునిలో ఏదయినా లోపమున్నట్లయితే అది వాస్తవంగా ఏ మేరకు ఉందో 
దాన్ని ఆ మేరకే తెలపాలి. పెంచి లేదా తగ్గించి తెలుపరాదు. 2. లోపాన్ని అతని 
సమక్షంలోనే, అతనికే తెలుపాలి, ఇతరులకు కాదు. ౩. ఒకరు మన లోపాలు తెలిపి 
నప్పుడు చీదరించుకోకుండా, ఆ(గ్రహించకుండా అతనికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 
4. విమర్శించేవారు సయితం విమర్శించేటప్పుడు తన ఘనతనో, గొప్పదనాన్నో 
చాటుకోవడమో, లేదా అతని పట్ట ముఖస్తుతికి లోనయి విమర్శలోనూ ఎదుటివాణ్ణి 
సంతోషపెట్టే ధోరణిని అవలంబించరాదు. 


277. "తప యినా ఒప్పయివా వాదేశం, నా జాతి, నా వంశం అనే ధోరణి అజ్ఞాన 
కారిపు ధోరణి. దాన్ని (ప్రవక్త మహనీయులు (సఅసం) ఈ విధంగా మలిచారు. 
బారించేవాడు తమ వాడయితే ఆతని ఎ ఆ అత్యాచారం చెయ్యకుండా నిలోదించడమే 
అతని పట్ల మన సహాయం అన్నది విప్లవాత్మకమయిన బోధన. 


సామూహిక సద్గుణాలు 193 


278. హ్మజత్‌ అబూ మూసా అష్‌అరి(ర.అ) ఉల్లేఖనం |పకారం మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఇలా ఉపదేశించారు! “విశ్వాసికి మరొక విశ్వాసితో 
గల సంబంధం, కట్టడం లాంటిది. అందులోని ఒకభాగం మరోభాగానికి 
ఆధారమవుతుంది.” అంటూ ఆయన ఉదాహరణగా తన చేతుల (వేళ్ళను 
ఒక దానిలో ఒకటి చొనిపి చూపారు.  (ముత్తఫకున్‌ అలైవొ, మిష్కాల్‌' 


Des డు! ఊట! ర్రీ రక DE yuEN త్తు (ల్సి 
Kap చ We > PRT Or 5p 
ట్ర; gh ales tas రం షక S$ 


We GT 


8 sl lil aes Glass 


279. దైవ సందేశహరులు (సఅసం) సెలవిచ్చినట్లు హృజత్‌ నోమాన్‌ 
(ర.అు ఉల్లేఖించారు: “ విశ్వానులందరూ ఒక వ్యక్తి శరీరానికి పోలి ఉన్నారు. 
అతని కన్ను నొప్పిపెడితే శరీరం మొత్తం వ్యాకులపడుతుంది. తలలో 
నొప్పి కలిగితే దేహమంతా బాధననుభవిస్తుంది.” (మిష్కాల్‌ం 


ల ABO A పం ny ప భో 4 
యీయన మయ! యట! ఘమ ఘు డం టా (rn 


Br బలల, కలం యం స శ య 
వ ఊం రక కం os ఆల తజ రేఫ 
(కరమున! 


278. గోడలో ఇటుకలు ఒకదానికొకటి బలాన్ని చేకూర్చుతాయి. కట్టడంలో ఓ 
గోడ మరో గోడకు, గోడలన్నీ కప్పుకు బలాన్నిస్తాయి. అలాగే ముస్లిం సమాజంలోని 
సభ్యులందరూ పరస్పర సహాయ స్వాకారాలతో చేతి వేళ ల్లా కలసిమెలపి జీవించాలన్నది 
ఈ వాదీసు ప్రబోధం. 

279. ముస్లిం సమాజంలోని వ్యక్తులందరూ కలసి ఒకే శరీరంలా వ్యవవారించాలని, 
శరీరంలో ఓ భాగానికి బాధ కలిగితే ఎలా శరీరమంతా ఆ పీడనను అనుభవిస్తుందో అదే 
విధంగా సమాజంలోని ఒక సభ్యుడు కష్టాల్లో ఉన్నట్టయితే మొత్తం సమాజం 


సవాకరించి అతన్ని ఆ బాధ నుండి విముక్తిని కలగజేపేందుకు యత్నించాలన్నది దీవి 
సొరాంశం. 


198 ప్రవక్త ప్రవచనం 


SB sre ri ఈ Para ur Jr 
wed SIME ES {FAN 


3 
లో షా 


జో 
ళా 
ప య 9 ea CAMs. లి న, 
యతని! యె యాం! ధం Gok Geel! ED HE 
a / 


ల్‌ 


శ్రీ 
ర Wash, ఉట అటా 
యాయ WR FE SUA లవ న UG (= వత ప్ర య 


జి గీ 
ల చో భో శ 4 = టీ య్‌ A ల pi) Grrr శ 
ew wf | CEO) Webi బట! మలం! 
నూ { rH fad కా గ ఉన్‌ 


lh eh JE Stel 8M 





288. సయీద్‌ మక్‌బరి ఇలా ఉల్లేథిస్తున్నారుః “ఒకసారి నేను హ్మజత్‌ 
అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ దగ్గరకు వెళ్ళాను. అప్పుడు ఆయనతో ఒక వ్యక్తి 
మాట్లాడుతూ ఉన్నాడు. నేను వాళ్ళవద్దకు వెళ్ళి నిల్చున్నాను. ఆయన 
నా రొమ్ముపై చేత్తో కొట్టి “నీవు ఇద్దరు మాట్లాడుతూ ఉండగా చూస్తే 
వాళ్ళ వద్దకు వెళ్ళి నిల్చోనూరాదు, కూర్చోనూరాదు. వారి వద్ద అనుమతి 
పొందనంతవరకు వారికి దూరంగానే మసలుకోవాలి.” దానికి నేను, “అబూ 
అబ్బు(రహ్మాన్‌, దైవం నీకు మేలు చేకూర్చుగాక, మీరిద్దరి దగ్గర ఏదయినా 
మంచి మాట వినవచ్చునని ఆశించానే తప్ప మరే ఉద్దేశ్యం లేదయ్యా, 
అన్నాను.” (అల్‌ అదబుల్‌ మఫట్‌) 


ల్లీ 


A re Wy 
“Ese యా 


శో 


చ ట్రం తతర ఢి 


యొ 


hr ve 37 Pr mrss Ge ny మ శ 

కని ఆట కరకర ర ౧4) 
a IG 2 ‘yy 4౨ జో 
Bb sell లం! ఆ) 


(ఊం! రు Eb ఇటీ లుల డు! 





మవానీయులు €సఅసం) సత్సమాజ రూపకల్పనలో చిన్న చిన్న విషయాలను 
పయితం పాటించవలసినదిగా తన అనుయాయులకు బోధించారు. 

288. నలుగురితో మసలుకునే విధావాలు, సభలో సంస్కారవంతంగా వ్యవవారించే 
తీరును ప్రవక్త మవానీయులు తన అనుయాయులకు ఆతి సూక్ష్మంగ, అత్యంత 
శుణ్ణంగా బోధించారు. ఆ బోధనే ఈ విధంగా అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ మాటుల్లో 
ప్రతిఫలించింది. అదే విధంగా (ప్రవక్త సవాచరులు కదా ఏదయినా మంచిమాట 


బోధిస్తువ్నారేమో తెలుసుకుందాము అన ఎ జిజ్ఞాస కారణంగా సయీద్‌ మక్సరిగారు 
ఆయన దగ్గరికి వెళ్ళారు. 


సామూహిక సద్గుణాలు 199 


289. హ్మజత్‌ అబూ హురైరా (ర.అ) ఇలా బోధించారు, “సభలో 
(అందరి మధ్య) ముక్కు. చీదవలసివస్తే రెండు అరచేతుల్ని అడ్డంగా 
పెట్టుకుని చీముడు నేలపై పడేవరకు ముక్కు చీది పరిశు భపరచుకోవాలి. 
ఉపవాన (వతం పాటించే వారు తలకు నూనె రాసుకోవాలి తద్వారా రోజా 


(పభావం కానరాదు.” (ఆల్‌ అదబుల్‌ మట్‌. ) 
ఈఠరిక జస ఇట కలిహ రడ రక్టు ర (1౨ 
ws లో 
Me ee టి ated చు! న (ఏర 
(దము ౧063 


290. హజత్‌ బాదిర్‌ (ర.అ) బిన్‌ అబ్బుల్హా ఓ ఉల్లేఖనంలో ఇలా పలికారు, 
“మనిషి తనసంతానం, వ ఎద్దురాలె న తల్లి, సోదరుడు, సోదరి, తండి- వీరం 
దరి వద్దకు (గదుల్లోకి) అనుమతిపాందే పవేశించాలి.”(ఆల్‌ అదబుల్‌ము,ఫద్‌) 


ss rit deh! లీకు 66 SETI Ie ra) 
erie గా ns MEE 
Hedi 


291. అబూహురైరా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం, (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు! “మనిషి తన మితుని ధర్మాన్ని (జీవిత 
విధానాలను) అనుకరిస్తాడు. ఎలాంటి వారితో మైతి చేస్తున్నావో ముందుగానే 
గమనించి మరీ మైత్రి చెయ్యాలి.” (మున్హుద్‌ అవ్మాద్‌, మిష్కాత్‌. 


289. ముక్కును పరిశుభపరచుకోవడంలో తుంపరలు వ్యాపించకుండా చేతులు 
అడ్డం పెట్టుకోవడం కూడా నేర్పడం నేటి నాగరిక వ్రపంచంలో మనకు 
విడ్డూరమనిపీంచవచ్చు. కాని నేడు కూడా రో డ్రప సభలూ సమావేశాల్లో అసవ్యాంగా 
(ప్రవర్తించేవారిని చూస్తే ప్రవక్త తన సవాచరులకు ఆతి చిన్న విషయావీ ్న నేర్పడం 
సమంజసమే అనిపిస్తుంది. 

290. ఇదీ సంస్కారవంతుల లక్షణాల్లో ఒకటి. ఎవరి గదిలోనయినా సరే వారికి 
తాను వస్తున్నట్లు తెలుపకుండా, వారి అనుమతి లభించనిదే కూరి వెళ్ళడం ఇందులో 
వారించబడింది. 


(15) 


200 ప్రవక్త ప్రవచనం 
పు fr nim అ గ న లాలి ర్య 7 
SANE EN లూ OK gs SiR rat) 
ద్‌ » TEP 


3h ahs te 41 MEE $11 Me) 4113166 
(తో జు! 


రా 


292. మిక్టామ్‌ బిన్‌ మాదీ కరబ్‌ (ర.అ) ఉల్లేఖించిన దాని (ప్రకారం, (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించారు: “ఒకవ్యక్తి తోటి సోదరుని 
(ప్రేమిస్తున్నట్టయితే తాను అతన్ని (పేమిస్తున్న విషయాన్ని అతనికి 
తెలుపాలి.” (అబూ దావూద్‌, మిష్కాత్‌ 


| 4 Prat ” జో ar ల అ 
మను పుకు! గ్రా! బద యేను తో rap) 


ఉది ల్‌ో 


ఘు 
7 330 


న 
భో ళ్‌ శు యూ 7? PD జ్‌ లీల ఇ మీ 
Sado) PIE CON తారయ రష 
he dll 33 


293. అబూ సయీద్‌ (ర.అ) ఒక ఉల్లేఖనంలో, తాను (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా (పబోధిస్తూ ఉండగా విన్నానని చెప్పారుః “కేవలం 
విశ్వాసులతోనే సహచర్యం, స్నేహం చెయ్యండి. మీ భోజనాసనాలపై 
కేవలం ధర్మ నిష్టగలవారే భోంచెయ్యాలి.” (తిర్మిజు, మిషా ల్‌) 


291. మనిషి ఎవరి మధ్యన సవావాసం చేస్తాడో, ఎవరి సవాచర్యంలో అధికంగా 
కాలం గడుపుతాడో వారి పోకడలు అబే ఎ అవాశం ఎంతో ఉంటుంది. అందువల్ల 
పద్గుణవంతుల సహవాసంలో, సంస్కారవంతుల పవాచర్యంలో గడపడం మంచిది. 


292. పమాజంలో కలపిమెలిసి జీవిస్తున్నప్పుడు కొందరి మధ్య విభిన్న కారణాల 
పల్ల (ప్రేమానురాగాలు జనించడం సవాజం. ఇది మానసికముయినదయివా దాని A) 
ఎదుటి వ్యక్తి సమక్షంలో వ్యక్తం చెయ్యడం మూలాన ఇద్దరి మధ్య వాతావరణంలో 
మరింత సాన్నిహిత్యం చోటు చేసుకుంటుంది. మొవామాటపు విధావాలు దూరమయి 
స్వేచ్చ, (పేమపూరితమయిన వాతావరణం ఏర్పడుతుంది. 

293... పె వదీమలో మాదిరిగానే, వశ్వాపులతో పవావాపం, సే వా సంబంధాలు 
మనిషి విశ్వాపంలో పెరుగుదలకు అవకాశం కలి స్తాయి. విశ్వాసులు కాని వారిలో 
పంస్కారవంతులు, సువృద్భావం గల వారితో కూడా ప్నేవాం చెయ్యరాదని దీని 


సామూహిక సద్గుణాలు 201 


(౧14 భాం టో! LD LE 


294. హజత్‌ అబూ మూసా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ (ప్రవక్త 
(సఅసం) ఇలా సెలవిచ్చారు: “సద్యర్తనుడు లేక దుర్వర్తనుడయిన మి(తుని 
ఉపమానం కస్తూరి మోసేవాడు లేదా కమ్మరి కొలిమి ఊదేవాడులాంటిది. 
కస్తూరి వాడు మీకు ఏదయినా ఇవ్వగలడు లేదా మీరే అతని వద్ద ఏదయినా 
కొనుక్కోగలరు లేదా కనీసం అతని వద్ద సుగంధమయినా ఆ (ఘాణించగలరు. 
కాని కొలిమి ఊదేవాడు మీ బట్టలనయినా కాల్చివేస్తాడు, లేదా మీరు 
భరింపరాని దుర్గంధాన్ని చవిచూస్తారు.” ముత్తఫకున్‌ అలౌవ్కొ మిష్కాత్‌/ 


న. టిడి రూ రటుడూ తకిట! ట(4 ద) 
నా 1a fad 
V5 gt eas E2115) 06 ఈ} తీ ఊత య 


ow రగ 


(141 లతే! ఈదర తరు! తు! 


ఆర్థం కాదు. సన్నిహిత సంబంధాలు, అంతరంగిక మెతీ సంబంధాలు కేవలం 
విశ్వసనీయ గుణశీలురతోనే పెట్టుకోవాలి అన్నదే దీని సారాంశం. అలాగే ధర్మ నిష్టల 
వారు ఇంట్లో భోంచేసినప్పుడు వారి రాకపోకవల్ల ఇంటిలోని వారికీ వారి సద్గుణాలు 
అబ్బే అవకాశం ఉంటుంది. వారి దుఆ వల్ల ఇంటీలో శుభాలు, దైవ కారుణ్యం 
అవతరిస్తాయి. అందువల్ల ధర్మపరాయణులకు భోజనం చేయించడం శుభకరం, 
పుణ్యప్రదం. 

294. ఈ వాదీసులో పై వాదీసుల్లొని భావాన్ని ఉపమాన శైలిలో వివరించడం 
జరిగింది. మంచి వాడి సే సవం వల్ల కనీసం మరే ప్రయోజనం  ఒనగూడకపోయినా 
అతని మంచి గుణాలు నేర్చుకునే అవకాశమన్నా ఉంటుంది. అలాగే చెడ్డవాని 


202 ప్రవక్త ప్రవచనం 
295. హ(జత్‌ ఉమర్‌ (ర.అ) ఇలా బోధించారని అస్త్రమ్‌ ఉల్లేఖించారుః “నీ 
(ప్రేమ ఉన్మాద స్థాయికి చేరుకోరాదు, నీ శతుత్వం హానికరంగా మారరాదు.” 
దానికి నేను (అస్లం) “అదెలా?” అని అడగ్గా ఆయన తిరిగి ఇలా 
బోధించారు: “ఎలాగంకే నీవు (ప్రేమించినప్పుడు చిన్న పిల్లల్లా వ్యవహరించ 
మొదలెట్టడం, లేదా ఎవరినయినా దే పషిస్తే అతని ధన (ప్రాణాలను 
సయితం నాశనం చెయ్యాలని కోరుకోవడం.” (ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 
PRT 5 « “iw 97 తీ 97 
మకఢ రది] రవ దక ఈడ గ్రళ ఈ టట్టు ఈ (99) 
ఈర షు యర ఉర తమ పీక ద! ఆర 
bee hai) Bas ees Oo ఈ 


296. “ఉబై ద్‌ కిని, తాను హ(జత్‌ అలీ (ర.అ) ఇలా బోధిస్తూ ఉండగా 
విన్నట్లు ఉల్లేఖించారుః “నీ మితునితో మైత్రీ వ్యవహారంలో కాస్త నెమ్మది 
(మధ్యస్థ మార్గం) అవలంబించు, అతను ఎప్పుడయినా నీ శతువుగా 
మారవచ్చు. అలాగే శతువు పట్ల శతుత్వంలోనూ నెమ్మది (సంతుల 
నాన్ని)పాటించు అతను ఎప్పుడయినా నీ మితుడుగా మారవచ్చు.” 
(ఆల్‌ ఆదబుల్‌ మృఫద్‌) 


నాననా జనానా నాయినా దనన వనన మపన మనన నానో మానా నారును లా నానా పన వవర మానాన కపుకననును భామల న మునుగు బనానా లకనవులో కాబా ననొనభికుమి తిననని ననపిననా సమితా డానపననమతాసానానాాడా నస జాతం చే 
సవాచర్యంలో మరే నష్టం జరగకపోయినా మనకు తెలియకుండానే వారిలోని చెడు 
గుణాలు అబే ఎ ప్రమాదం ఉంటుంది. 


295. (పేమ గుడ్డిది, (ప్రేమలో పిచ్చివాడయ్యాడు, అన్న మాటలు మనం వింటూ 

ఉన్నాము. కాని (ప్రపంచంలో బాధ్యతాయుతమయిన జీవితం గడపవలసిన (స్తీ 

పురుషులు స్నేహాన్ని ఇలా పిచ్చి (ప్రేమగానో, గుడ్డి (పేమగావో మలచుకోవడానికి 

సమ్మతించరు. పిచ్చివాడి చేష్టలు పిల్లవాని చేష్టలనే పోలి ఉంటాయని వాజ్రత్‌ ఉమర్‌ 
వివరణలో చెప్పారు. అలాగే శత్రుత్వం అన్నది పుడితే అది విద్వేషం, కక్ష 

కార్పణ్యాలను సృజించి విరోధికి [పాణ హాని, ధన నష్టం కలిగించేలా చేస్తుంది. ఇలాంటి ' 
వార్తలు మనం వింటూనూ ఉంటాము, మన చుట్టు ప్రక్కల్లో చూస్తూనూ ఉంటాము. 

తన చేష్టలన్నింటికీ ఓ రోజున సమాధానం చెప్పుకోవలసి ఉందని, వాటికి ఫలితాలను 

అనుభవించవలపి వుందని నమ్మే ఏ వ్యక్తి కూడా ఇలాంటి హానికరమైన విధావాలకు 

పాల్పడడు. అదే వజత్‌ ఉమర్‌ బోధవాసారం. 


సామూహాక సద్దుణాలు 203 


(౧9 శ్ర (నగ ఈ రగ 


297. హజత్‌ అనస్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఒకసారి ఓ వృద్ద మహిళతో, “వృద్ద మహిళలు స్వర్గంలో 
(పవేశించలేరు' అని అన్నారు. ఆవిడ “వృద్ద మహి ళలు చేసిన పాపమేమిటీ?' 
అని అడిగింది. ఈ మహిళ ఖుర్‌ ఆన్‌ పారాయణం చేసేది. ఆయన 
ఆవిడతో, “నీవు ఖుర్‌ ఆన్‌ లో ఇది చదవలేదా? “మేము వారిని మళ్ళీ 
పుట్టిస్తాము. అప్పుడు వారు నవయువతులుగా ఉంటారు, నమ 
వయస్మురాళ్ళయి ఉంటారు, తమ భర్తల (ప్రేమ పుష్కలంగా నిండిన 
గుండెలతో వారు అలరారుతారు.” (మిష్కాల్‌. 


296. వాజల్‌ అలీ బోధనలోనూ మైత్రీ శత్రుత్వాలలో ఓ విశ్వాసి - దైవ విశ్వాసి, 
పరలోక విశ్వాసి అనుసరించవలసిన విధానం - మధ్యస్థ విధానం - సూచించడం 
జరిగింది. అయితే దానికి బావ్యమైన ఓ హేతువు కూడా వాజత్‌ ఆలీ చూపారు. ఏదో 
చిన్న కారణాలవల్ల మి(తులు శత్రువులవడం, శత్రువులు మితులవడం మన దై నందిన 
అనుభవమే. అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకుని మైత్రీ వ్యవహారంలోనై నా, 
శత్రుత్వపు తీరుతెన్నుల్లోనయినా సంతులనాన్ని మధ్యస్థ విధానాన్ని అవలంబించడం 
ఉభయళత్రా శ్రేయస్కరమని బోధించారు. 


పై రెండు ప్రవచనాలు ప్రవక్త మహనీయులు (సఅసం) నుడివినవి కాకపోయినను 
ఆయన శిక్షణలో రాటుదేలిన ఇద్దరు మవనీయుల సూక్తులు గనక ఆ మూల 
వెలుగుకు ప్రతిరూపాలే అన్న భావంతో వాదీసు పుస్తకాల్లో చేర్చబడ్డాయి. అయితే 
ఉల్లేఖకులు, (ప్రోక్తలు స్పష్టంగా మనకు దర్శనమిస్తారు. ఈ విషయంలో ఎలాంటి 
సందేహాస్పద వచనమూ కానరాదు. 


297. దైవ సందేశవహరులు (సఅసం) శుష్కముఖంఖో నవ్వు సయితం తొణకిసలాడని 
వదనంతో దర్శనమిచ్చే వారు కారు. ఎన్ని పనుల భారమున్నా, ఎంతగా దై వధర్మ 
వ్యాప్తి కార్య[క్రమాల్గో నిమగ్నులయి ఉన్నా, ఎంతగా దై వధ్యానంలో, పరలోక చింత 
నలో మునిగి ఉన్నా ఆయన అప్పుడప్పుడు సత్య దూరం కాని విధంగా తన తోటి 


204 (ప్రవక్త (ప్రవచనం 


కన ates (4A) 


స్తో 
A 


OY ee CC TON OEE ఊట టయ ట్రయి! 
PE SRA 


298. హృజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం ఒకసారి (ప్రవక్త 
మహనీయులు (సఅసం) హజత్‌ హనన్‌ లేక హజత్‌ హుసైన్‌ (ర.అ) 
(ఇద్దరిలో ఎవరో ఒకరి) పాదాలను తన పాదాలపై పెట్టి “అబ్బాయీ, 
ఎక్కెయ్‌” అని అన్నారు. (ఆల్‌ ఆదబుల్‌ మట్‌ 





వారితో హాస్యాలాడేవారు. ఈ వృద్ధ మహిళ కూడా అలా పరిచితురాలయిన మహిళ. 
అందువల్ల అలా పరాచికాలాడారు. ముసలవ్వలకు స్వర్గ ప్రవేశం లభించని మాట ఓ 
విధంగా అబద్ధం కాదు. కాని ఆ నిజం ముసలవ్వకు కాస్త తికమక పెట్టింది. కారణం 
విని ఆవిడ ఆనందభరితురాలయి ఉంటుంది. స్వర్గవాసులందరూ నవ యొవ్వన 
వసంతంతో నవనవలాడుతూ శాశ్వత సుఖాలను, దైవ (ప్రసాదిత వరాలను 
అనుభవిస్తారన్నది ఖురాన్‌ వాదీసుల ద్వారా తెలిసే సత్యం. 


298. పై వాదీసుల్ల్‌ దైవ సందేశవారులు ముసలి వారితో హాస్యమాడినట్లే ఈ 
వాదీసులో పసివారితో ఆడుకున ఎ సంఘటనను ఉటంకించడం జరిగింది. పిల్లలతో 
ఆడుకోవడం, వారితో ఆనందంగా కాస్సేపు గడపడం భయభక్తుల, నిష్టాగరిష్టు ధార్మిక 
మార్గానికి పొసగని విషయమేమీ కాదు. మనిషి ప్రపంచంలో సవాజంగా చెయ గవలసిన, 
చెయ్యదగిన. పనులూ, పాల్గొనవలసిన కార్యకలాపాలూ అన్నింటినీ సంతులనంతో 
దై వధర్మానికి లోబడి ఆచరించడమే ధర్మానుసరణ. అదే ఇస్టామీయ జీవన విధానంలోని 
ప్రతే కత. అది మనిషిని అటు పూర్తిగా ప్రపంచంలో మునిగి తేలియాడనివ గదు, ఇటు 
ప్రపంచాన్ని త్యజించి ధ్యాన, జ్ఞాన మార్గాన అడవుల్లో కొండల్లో, మఠాల్గో, 
ఆరాధవాలయాల్లొ వెళ్ళి కూర్చోమని కూడా చెప్పదు. ఆధ్యాత్మికత, భౌతికతల 
మధ్య సామంజస్యాని సామరస్యాన్ని సంతులనాన్ని పాటించమంటుంది. 


10. సామాజిక దౌవర్టైలు 


యర టయ! మడచి! భ్‌ రథ గ్రేఢ రజ ఈ (44 
నవత నం Selle దల రే అటే దహీ ప్రణ 
299. హజత్‌ సహల్‌ (ర.అ) ఉల్లేథఖించిన దాని (ప్రకారం దై వ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః నాకు ఎవరైనా తన మాట, శీలం (రెండు 
విషయాల గ్యారంటి ఇచ్చినట్లయితే నేను వారికి స్వర్గ పాప్తిని గురించి 
గ్యారంటి ఇస్తాను. (బుఖారి, మిష్కాల్‌ా 


Aas sch leh Os 06 రక భిట్తోలా ౧౨ 
shale Psi) యుద da, SE Sty see 


300. హ(జత్‌ అబూ హురైరా ఉల్లేఖనం! దైవ (ప్రవక్త (సఅసం) ఇలా 
(పవచించారు, మనిషి అబద్దం పలికేవాడు అనడానికి అతను విన్నదివిన్నట్లుగానే 
(విచారణ జరపకుండా) చెప్పివెయ్యడం చాలు. (ముస్ఫీం, మిష్కాల్‌ 


299. వాదీసులో రెండు దవడల మధ్యనున్న దాన్ని గురించి, రెండు తొడల 
మధ్యనున్న దాన్ని గురించి, అంబే నోరు, మర్మాంగం గురించి గ్యారంటీ కోరారు 
ప్రవక్త మహనీయులు. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందన్నది నానుడి. 
మనిషి సృష్టించే అనేకానేక ఇబ్బందులకు కారణం అతను మాట్లాడే మాటలే అన్నది 
ఎవరూ కాదనలేని సత్యం. అలాగే ప్రపంచంలో జరిగే చెడుగులకు మూలం అధికాంశం 
గీలమే అన్నది కూడా నిరి గవాదాంశం. అందువల్లనే దైవ సందేశవారులు ఈ రెంటి 
గ్యారంటీని కోరారు. 


300. విన్నది ఎంతవరకు నిజం, ఒక పక్షంగా ఓ మాట విన్నాం, మరో పక్షంగా మరో 
మాటను వినాలిగా అన్న విచక్షణతో మాట్లాడకుండా విన్నది విన ్నటుగానే ఇతరులకు 
చెప్పినట్టయితే అది అబద్ధపు మాట అయిన పక్షంలో అలాంటి వ్యక్తి అబద్దాన్ని 


206 ప్రవక్త (ప్రవచనం 


4 ced యా... జ డటం 2 ere 
Jog dolls! ర] లేళ pao Slicer) 


Pd య she ree SE, Soe త Jw wy? wi 
లవ రకూ రక డక దీ! సయ భ్రమర డో రద నవ! GG 
ల MLA ON 


ఛై 


జ్‌ 
తో త్తి ఖీ తట్ట లో నీ bs a 3 
16 రద టప దది సగడదిన మి 
wi స్తీ 
(0వ 


301. అబ్బుల్హా బిన్‌ మస్‌ఊద్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారుః 
షైతాన్‌ మానవాకారంలో జనం వద్దకు వెడతాడు, వారికి అబద్దపు పుకార్డు 
వినిపిస్తాడు, జనం చెదిరిపోయిన తరువాత వారిలో ఒకడు, “నేను ఓ వ్యక్తీ 


ఇలా చెప్పడం విన్నాను. అతను ఎలా ఉంటాడో చెప్పగలనుగాని అతని 
పేరేమిటో తెలీదు అనంటాడు. 


( 4 కాలీ md PTL 
తం మట టక చరక.) 


MUA 52 క పలా క 3న a శ జాగ = 
సంబ ads cb WIG tS I Ashe ఈ 


Pa 


Va - త Tar క ఈ 
(మ టూ CPPS MSY 


302. హజత్‌ ఆయిషా (ర. అ)'ఉల్తేఖనం: 'నేనాకసారి (ప్రవక్త మహనీయులు 
(సఅసంితో ఇలా అన్నాను, సఫియా ఆ విధంగా, ఈ విధంగా ఉండటం 
అంటే పొట్టిగా. ఉండటం చాలదా మీకు? దానికి (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచా రు, “నీవు పలికిన మాట ఎంత తీ వమయిందంకే 
దాన్ని సమ్ముదంలో కలిపివేసినా అది దాన్ని కలుషితం చేసివేస్తుంది!” 
(తిర్మి జి) 
త 


వ్యాపింపజేసిన వాడవుతాడు. అందుకే విన ఎ మాటలోని మంచీ చెబ్బరలు విచారించి 
మరీ చెప్పాలన్నది ఈ బోధన. 


301. అంటే సైతానే అలా మారువేషంలో రానవసరం లేదు. ఆ విధంగా పుకార్లను 


నిజానిజాలు తెలుసుకోకుండా వ్యాపింపజెయ్యడం, అలా ఎవరో ముక్కూ మొవాం 


తెలీని వారు చెపి ఏంది నమ్మేయడం, రెండూ షెతాన్‌ పనులని ఈ వాదీసు దా రా 
తెలుస్తోంది. 


పొమాజీక దౌష్ట్యాలు 207 


5 Mok! రా! కరస) SII Er) 
Manes, సయ Sie GAs 
మం ఈకల! భు 4 0 పి ద్రవ ట్లు 


ద రు ఆమ తియయ టట టో ప! లేడ 
మప bashes Aas att he OS రష 


DE 


HE ~~ 


ల 


న. 


లో 


[మ పవర ఓయు ఈ పివి హోమం ell 
LYONS 


303. హ్మజుత్‌ ఆయిషా ఓ ఉల్లేఖనంలో ఇలా పలికారు, “ఓ వ్యక్తి ఆయన 
(సఅసం) సన్నిధిలో హాజరయ్యేందుకు అనుమతి కోరాడు. ఆయన తన 
ఇంటివారితో “అతన్ని లోనికి రానివ్వండి ఇతను తన తెగ (ప్రజల్లో అతి 
దుషుయినవాడు' అని అన్నారు. ఆ తరువాత అతను ఆయన సమక్షంలోకి 
వచ్చి కూర్చున్నప్పుడు నగుమోముతో సంభాషించారు. ఆ వ్యక్తి వెళి ఎపోయిన 
తరువాత హ్మజత్‌ ఆయిషా, “దైవ (ప్రవక్తా మీరు ఆ వ్యక్తీని గురించి 
ముందరయితే అలా అన్నారే, కాని తరువాత అతను కలసినప్పుడు నవ్వి 
పలకరించారు?” అని అడిగారు. దానికి ఆయన, “నేను దురా ఎమలాడగా నీవె 
ప్పుడు చూశావూ?” అని (తిప్ప అడిగి ఇంకా ఇలా అనా రు, “ఎవరి దురా వష 
కారణంగా, దౌష్ట్యం కారణంగా జనులు అతనితో తప్పుకు తిరుగుతారో 
అతనే ప్రళయ దినాన ఆత్యంత దుష్టుడైన వ్యక్తి.” (బుఖారి ముస్త్రీం) 





302. ఈ వాదీసులోని కొన్ని విషయాలు తెలుసుకుందాముః 
1. వత్‌ సఫియా, వాజిత్‌ ఆయిషాకు సవితి, అంటే ప్రవక్త మవానీయుల సతీమణి. 


2. వాజత్‌ సఫియా పొట్టిగా ఉండటాన్ని ఎత్తిపాడుస్తూ వాజత్‌ ఆయిషా, “ఆవిడ 
పొట్టిగా ఉండటం చాలదా మీకు, ఆవిడ లోపభూయిస్టమయిందనడానికి" అని ప్రవక్త 
(సఅసం)ను వాజల్‌ సఫియాకు ప్రతికూలంగా పురికొలిపారు. 

3. సవతుల మధ్య పరస్పర ఈర్ద్యా ద్వేషాల వ్యవహారం ప్రకృతి సవాజమయింది. స్తీ 
దైవధర్మ నిష్టా శిఖరాలపై ఉన్నప్పటికీ ఈ సహజ గుణాన్నుంచి పూర్తిగా 


208 ప్రవక్త ప్రవచనం 


Aas ADEM YRS OF రర 15 UE (pw 


Al) GEES CE GR Sells ss] 
LETTE TD [FE 


304. వాజత్‌ అబూ కతాద (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం మహనీయ 
ముహమ్మద్‌ (సఅనం) ఇలా సెలవిచ్చారు. “క్రయ వికయాల్లో అధికంగా 
(పమాణం చెయ్యడాన్ని మానుకోండి. ఎందువల్త్లనంకే ఈ (పమాణం 
తొలుత వ్యాపారాన్ని వృద్ది చేస్తుంది. ఆ తరువాత శుభాన్ని రూపుమాపు 
తుంది.” (మునస్త్రిం) 





తప్పించుకోజాలదు. ఈ గుణాని ్న పూర్తిగా అంతమొందించడం సాధ్యం కాదు. 
అయితే ఈ గుణాల వెగటును బోధనా శిక్షణల ద్వారా అథమ స్థాయికి తీనుకుపోవడం 
సాధ్యమే. ఈ కారణంగానే (ప్రవక్త మవానీయులు (సఅసం) తత్కాలమే హెచ రించి 
సంస్కరించారు. 


4. తన భార్యాపిల్లలకు సకాలంలో ధార్మిక నై తిక శిక్షణ గరపడం భర్తపె విధించబడిన 
మహత్తరమైన బాధ్యత. ఈ విషయంలో ఒక్క క్షణం కూడా ఏమరుపాటు వహించరాదు. 


5. మాటలాడేటప్పుడు నోరు ఆతి జూ(గ్రత్తగా విప్పాలి. ఒక్కొక్క మాట చూడటానికి 
అతి స్వల్పమయిందిగా అగుపించివా ఎనో ఎ ఉపద్రవాలకు కారణభూతమవవచ్చు, 
ఇవహపరలోకాల్గ్లో ఆత్యంత భయంకర విషమ ఫలితాలను తీసుకురావచు ఎ: ముఖ్యంగా 
మహిళలు తమ పంభాషణల్గొ అజా(గ్రత్తగా వ్యవవారిస్తారు. పరోక్షనింద, చాడీలు, 
దుర్భాష్క ఇత్యాది విషయాలు మనస్సును ఆ(క్రమించుకున్నపు డు మత్తుగొన్న 
వారిలా వ్యవవారించి తన వారూ పరాయివారూ ఆన ఎ విచక్షణ లేకుండా అందరూ ఆ 
ధాటికి గురికావలపి వస్తుంది. 


303. ఈ వాదీపులో ప్రస్తావించబడిన వ్యక్తీ కల్ఫాల జనకుడు గనకనే ప్రవక్త 
మవానీయులు అతని దొస్ట్యం నుంచి అందరినీ రక్షించడానికి అతను లేనపు ఏడు అతని 
అపలు రూపాన్ని ఇతరుల ముందుంచారు. ఇలా చెయ్యడం ప్రజల మేలు దృమ్ట్యా 
పమంజసమే. మరో విషయం ఏమిటంటే, పరస్పరం పలకరించుకునేటపు ఎడు 
నగుమోముతో, సంతోషం వ్యక్తం చేస్తూ పలకరింయకోవాఠి చీదరించుకోవడం, 
చిటపటలాడటం, దురా ఇషరాడటం, అల్లోహకు సుతరామూ ఇష్టంలేదు. కుసంస్కారం 
ప్రపంచంలోనూ నష్షదోయకమే వ నః 
ష్ణ పరలోకంలోనయితే చెప ఎనక్కరలేదు. 


సామాజిక దౌష్ట్యాలు 209 


ళా లోయ Ble భ 1. నో Ws NG gl ar 
దద ఓ లక టకు ఈ గంటి 

(ట్వ ఆ తో లో 

గ లలో! ఉర లలల! - దసర రర స్వీ 


305. హజత్‌ ఆయిషా (ర.అ) ఇలా ఉల్లేఖించారు: “ఓ రోగ బాధిత వ్యక్తీ 
కొందరు మహిళలున్న వైపుగా వెళ్ళాడు. (స్త్రీలు అతన్ని చూసి ఎగతాళిగా 
నవ్వారు. (ఫలితంగా) వారిలో ఓ (స్తీ ఆ వ్యాధ్‌కే గురయింది.” 

(అల్‌ ఆదబుల్‌ మృఫట్‌) 


Aas adsl lee MODS Ei క్రో Er 
rd 


తళ 


క 31 ఓవ! కలవరం జ 


306. అబూ హురైరా (ర.అు ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు, 
“అనుమానం, నిరాధారమయిన ఊహలకు దూరంగా మెలగండి. ఎందు 
కంటు అనుమానం మహో అసత్యం” అని బోదించారు. (మిష్మాంల్‌. ) 


Dwr p27 


As జ్జ నా 9 > శక కర నో లోలో Pa త్‌ తో 
సు Rly 1G ర ల రో 
Te my Tee ed 


తానా ననా! 
304. (పతి చిన్న పెద్ద విషయంలో ప్రమాణం చెయ్యడం క్రమేణ మనిషిని 
లోకువగా రూపాందిస్తుంది. అదీ వ్యాపార వ్యవహారంలోనయితే "మనిషి విలువను 
దెబ్బతీసి వ్యాపారం పట్ల అపనమ్మకాన్ని సృష్టిస్తుంది. అందుకే ప్రారంభంలో ఏవో 
లాభాలు వచ్చినట్టు అగుపడినా తరువాత్తరువాత (ప్రజల్లో నమ్మకం సడలి వ్యాపారం 
లోని పభం దూరమవుతుంది. అందువల్ల అనవసరంగా ఒట్టు పెట్టుకోవడం, ప్రమాణం 
చెయ్యడం మంచిది కాదు. 

05 * ఒకరి బాధను చూసి ఎగతాళి చెయ్యడం మనిషిలోని అల్ప స్వభావాన్ని, నీచ 
ప్రవృత్తిని చాటుతుంది. అలాంటి వారికి అప్పుడప్పుడు దైవం పరీక్షకు లోనుచేసి 


210 (వవక్త ప్రవచనం 


307. బిలాల్‌ బిన్‌ సఅద్‌ (ర.అ. ఇలా ఉల్లేఖించారు: అమీర్‌ ము ఆవియా, 
అబుద్దర్హా (ర.అ)కు లేఖ |వాస్తూ “నాకు దిమాష్కస్‌లోని రౌడీ మూక 
జాబితా (వాసి పంపు" అని కోరారు. దానికి అబుద్దర్దా, “నాకు దిమావ్మస్‌ 
రౌడీలతో పనేమి? వారిని నేనెలా గుర్తు పట్టుగలను? అని బదులిచ్చారు. 
అప్పుడు ఆయన ( అబుద్దర్దా” కుమారుడు బిలాల్‌ (ర.అ) కలగజేసుకుని, 
నేను వాళ్ళ పేర్లు (వాసి ఇస్తానని అన్నాడు. ఆ [ప్రకారమే అతను వాళ ౧ పేర్లు 
(వాసి ఇచ్చాడు కూడా. అబుద్దర్దా అతన్ని “ఈ పేర్లు నీకు ఎలా తెలిశాయి, 
రౌడీల పేర్లు నీకు తెలశాయంకే స్వయంగా నీకు కూడా వాళ్ళతో సంబం 
ధం ఉన్నప్పుడే అది సాధ్యం. అందువల్ల జాబితాలో (ప(పధమంగా నీ పేరు 
(వానుకో” అని నిలదీశారు. ఎట్టికేలకు అబుద్దర్హా ఆ జాబితాను అమీర్‌ 
ముఆవియా వద్దకు పంపనే లేదు. (ఆల్‌ అదబుల్‌మ్మఫద్‌) 


బమడు[ hee dhl Jos EG HEE El oil ee. 
డగ భ రగ 1 ql Vlas 4 య కా షు 


ల్‌ో 


FO టల లోలో లలో ఆ ళ్ళ, వలో 51 >“ g es 

ఫు ౮ రథ టో సక! ఆహటట స్తీ! ఆహో 
& ష్‌? స (లం లో PP ల 

CNY ఆ(బ్రత! ఆం|ఏ -తర్తుడ తడవ మము 


చతు 
ఇతరులకు గుణపాఠం కలిగేలా చెయ్యడం కూడా జరుగుతుంది. అలాంటిదే ఈ 
హదీసులోని అంశం కూడా. ఆ వ్యాధి బవుశా మూర్చ వ్యాధి కావచ్చు. వ్యాధి[గస్తుని 
ఆటపట్టించిన మహిళ ఒకర్తె దై వికంగా అలాంటి పరీక్షే గురయింది. దైవం మన్నించుగాక. 
306. అనుమానం పెనుభూతం అన ఎట్టు అది అనుమానించే వారినీ అనుమానింపబడే 
వారినీ ఉభయత్రా మింగేస్తుంది. అనుమానం అన ఏది నిరాధారం గనక అది అబద్దం 


అవడంలో పంధేవామే లేదు. కొన్ని అనుమానాలు మహా పాతకాలని కూడా దివ్య్‌ 
ఖుర్‌ఆవ్‌ అంటోంది. 


307. రౌడీల జాబితా వ్రాయడమంటే కేవలం ఊహించి ఫలానా వారు రౌడీలయి 
ఉంటారని వ్రాయడమన్న మాట లేదా వాళ్ళల్లో బాగా తిరిగి గుర్తించి (వ్రాయవలసి 
ఉంటుంది. అందుకే తన కొడుకు తనకు తెలిసిన రౌడీల పేరను వ్రాస్తానని అన్నా అది 
నిరాధారమయిన మాట, ఊహాజనితమయిన అనుమానమే గనక ఆ జాబితాను 
ఆయన తన ఆమీర్‌ వద్దకు పంపలేదు. ఒకరిని గురించి ఇదమిద్ధంగా తెలియనంత 


వరకు 0 స 
వారిపై ఆరోపణ చెయ్యడం సరయిన పద్దతి కాదని దీనివల్ల రూఢమవుతోంది. 


సామాజిక దౌష్ట్యాలు 211 


308. హ్మజత్‌ అనస్‌ (ర.అ) ఉల్లేఖనం: ఓ పల్లెటూరి అరబ్బు దైవ 
సందేశహరుల వద్దకు వచ్చాడు. అతను (ప్రవక్త గదిలోకి చూడటానికి 
తలుపులో ఉన్న సందులో కన్నుపెట్టి చూడసాగాడు. ప్రవక్త మహనీయులు 
బాణమో లేక మొనదేలిన కర ముక్కనో చేతపట్టుకుని ఆ పల్లెవాని 
వె పునకు అడుగు వేశారు - అతని కన్ను పొడుద్దామన్నట్టు. అది చూసిన 
పల్లెవాడు అక్కణ్ణుంచి జారుకున్నాడు. అప్పుడు (ప్రవక్త మహనీయులు, 
“నీవు ఇక్కడ నిల్చుని ఉంటే నేను నీ కన్ను పాడిచేసే వాళ్ల అని 
భయపెట్లారు. (ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 
(1 


si Capel Ws SANG 332 ల 
యత ఉద డం! యు! రర లం dba ర్వా! {FD 


నో 


ళ్‌ యే 22M య oe sf. ౨ న్‌ ఎలో జో తో 
స్త శం! ర పు. gba he అరు! ద్‌ 9 లల న 


(అటట! మా ధా0- ర్‌ు మ ట-లటంలు టు! ద్తుడు ల 
309. హజత్‌ అబ్దుల్లా బిన్‌ మస్‌ఊద్‌ ఉల్లేఖనం (ప్రకారం దై వ సందేశహరులు 
(సల్లల్లాహు అలై హివ సల్లం) ఇలా బోధించారు. “నా సహచరుల్లో ఎవ్వరిని 
గురించి ఆయినా నాకు ఎలాంటి విషయాని గ్‌ చేరవెయ్యకండి. ఎందుకంటే 
నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు నా ఆంతర్యం మీ అందరి పట్టా 
పరిశుద్దమయి ఉండాలన్నది నా కోరిక.” (తిర్మిజీ రియాజుస్తాలిపా న్‌) 


లలత 
3౩08. అవసరం లేకున్నా ఒకరి ఆంతరంగిక వ్యవహారాలను తెలుసుకోవాలన్న 
అత్యుత్సావాం, దొంగచాటుగా నిఘా వేసి ఒకరి లోపాలను తెలుసుకోవాలన ్న బుద్ధి, 
ఆవి తెలుసుకుని ఆనందం అనుభవించడం అన్నది కుత్సిత వేర బుద్ధికి తార్కాణం. 
ఈ వాదీసులో తెలిపిన చేష్ట అతి హాయమయిన, చమయిన చేష్ట. అందువల్లనే దైవ 
(ప్రవక్త ఆ వ్యక్తిపై అంతగా ఆగ్రహించారు. ఇన్లోమీయ షరీఅజ్‌ ప్రకారం ఇతరుల 
అంతరంగ విషయాలను తెలుసుకునేందుకు యత్నించడం నిషిద్ధం, (ప్రభుత న్‌ 
పాలనా వ్యవహారాల రీత్యా నిఘా విభాగం అవసరం మేరకు వ్యవవారించడం వేరు. 


309. సమాజంలో పరస్పర సదవగాహన ఉండాలంటి చాడీలు చెప్పేవారిని 
నిరుత్సావాపరచడం అవశ్యం. లేకపోతే ఎంత మంచి మనసయివా చెడుమాటలు విని 
తమ మి(త్రుల పట్ల కూడా ద్వేషం జనించడం సవాజం. అందువల్లనే పవిత్ర మూర్తి 
మవానీయ మువామ్మద్‌ (సఅసం) కూడా తాను చాడీలకు |పభావితుడయ్యే 


212 ప్రవక్త ప్రవచనం 


J 
ళా 
A 
సె 
tn 
\ 
శ ~~ 
ఫ్‌ ఇ 
జ 
ల! 
fo 
VN 
un 
శ 
శె 
స 
ళ్ళి 
yey 
NC 
\ 
యా 
ID 
జ 
ఫ్‌ ఇ 
15 


310. హజత్‌ అబూ హురైరా (ర.అ) ఓ ఉల్లేఖనంలో మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఇలా అడిగినట్టు పేర్కొన్నారు: “పరోక్ష నింద 
అంకు ఏమిటో మీకు తెలుసా?” దానికి సహచరులు, దైవం, దైవ (ప్రవక్త 
బాగా ఎరుగుదురు అని బదులిచ్చారు. అప్పుడు ఆయన, “మీరు మీ 
సోదరుని ప్రస్తావన అతను ఇష్టపడని రీతిలో చెయ గడం అని సెలవిచ్చారు. 
దానికీ సహచరులు, “మా సోదరునిలో ఆ లోపం ఉండగా చూసే మేము 
దాన్ని (ప్రస్తావిస్తే? అని ప్రశ్నించారు. దానికి (ప్రవక్త మహనీయులు (సల 
సం), “అతనిలో ఉన్న లోపాన్ని చెప్పినప్పుడే అది పరోక్ష నింద అవుతుంది. 
అతనిలో లేని దాన్ని గురించి మీరు (పస్తావిస్తే అది అపనింద అవుతుంది” 
అని బోధించారు. (ముస్తిం మిష్కాత్‌ 


(ప్రమాదముందని, అందువల్ల ఎవ రూ తనకు తన సహచరుల పట్లు ఎలాంటి చాడీలు 
చెప్పవద్దని హచ రించారు. చాడీలకు (పభావితమయిన మనస్సు వల్ల వెంటనే 
(ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది. ఎవరి పట్ల కూడా ద్వేషం లేకుండా సువ్ఫా 
దా ఎవంతో కలసుకోవాలన ఎ అభిలాష కృషి చాడీలు చెపే వారిని నిరుత్సావాపరచడం 
అవసరమని ఈ హదీసు మనకు తెలుపుతోంది. 


310. “గీబతొ లేక పరోక్ష నిందను దివ్య ఖుర్‌ఆన్‌ మృత సోదరుని మాంనం 
తినడంతో సమానమని చాటింది. మనిషిలో ఉన ఎ ఓ చెడుగును అతను లేని సమ 
యంలో ఇతరులకు చెప డం, అతనికి రుచించని రీతిలో చెప ఎడం, తద్వారా వినేవారి 
ఆంతర్యాలను మలినం చెయ్యడం పరోక్ష నింద అనబడుతుంది. చాలా మంది, 
అతనిలో లేనిది చెప్పలేదే అని తమ పరోక్ష నిందను సమధించుకుంటారు. మవానీయ 
మువామ్మద్‌ అదే ఆపరాధమని, లేనిది చెపి నట్లయితే అదీ అపనిందగా మరింత ఘోర 
శిక్షకు పాత్రమయినదిగా తెలిపారు. 


సామాజిక దౌష్ట్యాలు 213 


క తష ఎలో వ లోల ౨4 3 Fg 
ఫడు! ఊహు! EEG లయ Sg I Es (1 


జో ” ఎ 


py 4. Wp AE SEAL ళ్‌ WA 
Wl de! రర ప ITE 


నో 


. 
[టొ ఎ య్‌ నా కో లలో 
ఈడ వ వక 5 తద క్త య యక 2 


311. కెస్‌ కుమార్తె ఫాతిమా ఇలా ఉల్లేఖించారుః నేనొకసారి దైవ 
సందేశహరులు (సఅసం) సన్నిధిలో హాజరయి, “నా వద్దకు అబూ జహ్మొ 
(ర.అ), ముఆవియా(ర. అ) వివాహ (ప్రతిపాదన పంపారు. (మీఠేమంటారు” 
అని అడిగాను. దానికి ఆయన ఇలా బదులిచ్చారు, “ముఆవియా అయితే 
కటిక దర్శిదుడు, అబూ జహ్మ అయితే తన కరను భుజాన్నుండి అసలు 
దించనేదించడాయె. (అంపే పోరాట గుణం కలవ్యక్తి”. 

(బుఖారి, రియాజుస్వాలివా న్‌. లీ 


4 లో 


? ఆ ల గ ఫి an Pad లో లంట తో ud వో 
tly ర తవ ల శయం ELE ఈ గ 
లీ 
' «(7 ఇష్‌ CLA sic లం త్‌ భ్‌ “1 ళ్ళ య క క్‌ 
కం అసరు డక లిప్‌ తథ ఫరీ[యమజో 


> Fim As mA ధ్ర rm b> Pa 
Ns ete ఈయ తళ Ip tLe ws 


eg 


Hs 2M ల మట 


312. హృజత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం అబూ సుఫ్‌యాన్‌ 
భార్య హింద దైవ ప్రవక్త సన్నిధిలో హాజరయి, “అబూ సుఫ్యాన్‌ పిసినారి 
మనిషి, అతను నాకూ నా పిల్లల ఖర్చుకు సరిపోయేంత సామ్ము ఇవ్వడు. 


తలు వత నాం త తున వ న i 
311. ఈ ఉల్లేఖనం వల్లి తెలిసేదేమిటంటే, సంఘంలో పెద్దలు, బాధ్యతాయుత 
స్థానంలో ఉన ఎవారు, ఎవరి గురించి అయినా వివరాలు అడిగినప్పుడు, సలహా 
ఇవ్వవలసి వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తిలోని లోపాలు ఎత్తి చూపడం పరోక్ష నింద 
అనిపించుకోదు. ఇంకా పలుమార్లు ఇలా చెయ్యడం, సామాజిక అవసరాల రీత్యా 
ధర్మసమ్మతమేకాదు, విధిగా కూడా పరిణమిస్తుంది. 

312. ఈ ఉల్లేఖనం వల్ల తెలిసే విషయాలుః 

(1) పలోక్ష నింద సాధారణంగా ధర్మ సమ్మతం కాదు. కాని ధర్మవేత్తల వద్ద ఏదయినా 


214 (ప్రవక్త (ప్రవచనం 


అయితే నేను అతనికి తెలియకుండా ఖర్చుకు సరిపడా తీసుకుంటూ 
ఉంటాను అని చెప్పగా దైవ సందేశహరులు (సఅసం), “నీకూ నీ 
సంతానానికీ సరిపడేంత సామ్ము (ప్రసిద్ద రీతిలో నియమానుసారం, తీసుకో” 
అని అనుమతించారు. (బుఖారి, రియాజుసా “)లివాన్‌. ) 
స వం. పం ప sr 
మమ AeA టు! IO EES rir) 


శ్‌ 


SAL WED Gh కు త LSU భో 


313. హృజత్‌ ఆయిషా ఉల్లేఖనం (ప్రకారం దై వ సందేశహరులు (సఅసం, 
ఇలా పలికారుః “ఫలానా ఫలానా వ్యక్తులకు మన ధర్మం గురించి ఏమ 
యినా తెలిసి ఉంటుందని నేననుకోవడం లేదు.” (బుఖారి రియాజుస్తాలివాన్‌) 


Pace? sb) an ఎం దద ray 2” 
YAS AE Al టు! O35 OE ELE టు (rir) 


LL el తో ASG SEES 
(os! 





సమస్యకు పరిష్కారం కనుగొనడం కోసం మూరి విషయాని ్న తెలుపడానికి సంబంధిత 
వ్యక్తుల్లొని లోపాలను బయలుపరచవలసి వస్తే అందులో తపు ్పలేదు. (2) భార్యాపిల్ల ల 
అవసరాలను తీర్చడంలో భర్త అశ్రద్ధ కనబరిస్తే లేదా పూర్తి బాధ్యత వహించకపోతే, 
భార్య తన భర్త సామ్ములో నుంచి తగినంత సొమ్ము, అతని అనుమతి లేకుండా 
వాడుకోవడంలో ఎలాంటి తపు లేదు. (3) ప్రసిద్ధ రీతిలో అని అంటే సామాబిక 
వ్యవహారాల్స్‌, సమాజంలో చెలామణిలో ఉన్న నియమాలను పాటించడం 
సమంజసమే అని బోధపడుతోంది. షరీఆత్‌ విధించిన నియమాలు స్పష్టంగా ఉన్న 
వ్యవహారాల్ల్‌ తప్ప మరే ఇతర సందర్భాల్లోనయినా ప్రసిద్ధ రీతుల్ని అవలంబించవచ్చని 
తెలుస్తోంది. 
313. స్ఫూలంగా చూస్తే ఇది కూడ పరోక్ష నిందలా అగుపిస్తోంది. కాని కాస్త లోతుగా 
పరిశీలిస్తే సమాజంలోని ఇతర వ్యక్తులకు, సంబంధిత వ్యక్తుల ధర్మజ్ఞత, ధర్మ నిష్ట 
పట్ల అపోహ కలిగి, అతిశయ భావం ఏర్పడి మోసపాయ్యే అవకాశమున ఎ చోటు 
వారిలోని చెడుగును తెలుపడం సమంజసమేనని తెలుస్తోంది. అయితే ఇలా తెలుపడంలో 
వ్యక్తిగత కక్షలుగాని, దే వమంగాని, మానసిక తృప్తి లాంటి దుష్టభావాలు మూలం కారాదు. 
ధార్మిక అవసరాలకు తప ఎ ఇలా చెయ్యడానికి అసలు అనుమతే లేదు. 


సామాజిక దౌష్ట్యాలు 215 


314. హజత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “మృతులను దూషించకండి, ఎందుకంకే 
తాము ముందుగా పంపినదంతా వారు ఈ పాటికి పాందే ఉంటారు.” 


(బుఖారి, మిష్బా_త్‌) 


లో 3 


చం ie EY 45 05 O65] 6 (119) 
(1వ DIRS రసా 


గే . “AY 
UTNE 


Pa >A 


“4 
> 5 శ గ ర SE 
Pre డే Ca USN ow ™ అ 


315. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం: దైవ సందేశహరులు ఇలా 
సెలవిచ్చారు, “పళయ దినాన జనుల్లో దుష్టాతి దుష్టులుగా కానవచ్చే 
వారు ద్విముఖులు. వారు ఒకరికి ఓ ముఖంతోనూ మరొకరికి మరో 
ముఖంతోనూ దర్శనమిస్తారు.” (బుఖారి, ముస్తిం, మిష్కాత్‌ 


As A టీ! తకు 06 VEEN (1౪ 
ల Boe 


లో నొ PTY తళ A జ్‌ ల క వ 
ద్రభవముటి! జయము పో యడం క క. 

et 25 Whe అ 9 ను a a 

here WE Oss oe 





314. అంటే ఒకరు మరణించిన తరువాత వారి చెడుగురిను ఎత్తి చూపడం ధర్మ 
సమ్మతం కాదు. తాను చేసిన దుష్కార్యాలకు శిక్ష అతను దైవసన్నిధిలో ఎలాగూ 
అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని నిందించి ప్రయోజనం ఏమిటీ, అతనా బాగుపడలేడు, 
అతని చెడుగులు చెప్పుకుని మనం మన కర్మపత్రాన్ని మలినపరచుకోవడం దేనికీ? 
315. ద్విముఖులంటే ద్వంద్వ స్వభావులన్న మాట. ఒక్కొక్కరికి ఒకొక్క 
విధంగా దర్శనమిచ్చేవారు. ఇక్కడ ఓ రంగయితే అక్కడ మరో రంగులో అగుపడతారు. 
ఎలా వీలు పడితే, ఎలా అవకాశం కలసి వస్తే అలా వ్యవవారిస్తారన్న మాట. ద్వంద్వ 
స్వభావం, కపట వ్యవహారం వారి ప్రవృత్తి అయిపోతుంది. అలాంటి వారు 
వీచాతినీచమయిన మనుషులని, వారికి అత్యంత హీనమయిన శిక్ష ప్రాప్తమవుతుందని 
చెప్పడమే ఈ వాదీసు ఉద్దేశ్యం. 


(16) 


216 ప్రవక్త ప్రవచనం 


316 వాజత్‌ జుబైర్‌ (ర.అ) ఓ ఉల్లేఖినంలో, దైవ (పవక్త (సఅసం) ఇలా 
నుడివినట్లు తెలిపొరుః “ప్పి ల్లో (మీకు తెలియకుండానే) పూర్వపు జాతుల 
రోగాలు చోటుచేసుకున్నాయి - ఈర్ద్యా విద్వేషాలు. ఈర్ష్య 'రోగమయితే 
ముండనం చేస్తుంది. ఇది మీ శిరోముండనం చేస్తుందని నేననడం లేదు, మీ 


ధర్మాన్ని క్షవరం చేసివేస్తుంది.” (ఆవ్మాద్‌, మిష్మా_ల్‌ ) 
DOES EE SIA (10) 


2 DCL NUS ST యమ! భత EEE Ets 
Adlon 


317. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
ఇలా (ప్రబోధించారు, “కళకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈర్ష్య 
సత్కార్యాలను మింగివేస్తుంది - నిప్పు కట్టెల్ని హరించివేసినట్లు. 
'(ఆబూదావూద్‌, మిష్మా_ల్‌ ) 
4 ho, వాచ య Ms WH for? Bey % 97 
tat del A525 06 96 GI oH al ఈ (౫౪ 


(౮14౮౧ టో! లోలో ణ[-టడేలక 


3 CN తంల త > PR ఇనప 
Og యిరు త టడం I తయో 





316. విద్వేషం, వైషమ్యం, ఈర్వ్యా అసూయలు ఇస్టామీయ బోధనలకు శిక్షణలకు 
కడు విరుద్ధమైనవి. శిరోముండనం జరిగిన మనిషి ఎలా అందం, రక్షణలు కోల్పోతాడో 
అలాగే ఈ దుర్గుణాలు మనిషిలోని ధర్మ పరాయణతను తొలగించి మార్గ విహీనుడిగా 
వికృతంగా రూపాందిస్తాయి. ధర్మ విహినమయిన జీవితం వికృత జీవితమనడంలో 


పందేవమేముంది? అతను ఇహంలోనూ సుఖపడలేడు, పరంలోనయితే ణక 
బాధలెలాగూ తప్పవు. 


317 ఈర్ష్య ఓ జ్వాలాముఖిలాంటిది. అది దేనికీ సోకినా దాన్నే భస్మీపటలం 
చేపిచేస్తుంది. మనిషిలోని పకల పద్దుతాలను దహించివేస్తుంది. మనిషి మంచి 


సామాజిక దౌష్ట్యాలు 217 


318. హ్మజత్‌ అబూ అయ్యూబ్‌ అన్సారి ఉల్లేఖించిన దాని (ప్రకారం దైవ 
సందేశహరులు మహనీయ ముహమ్మద్‌ (సఅసం) ఇలా సెలవిచ్చారుః “ఏ 
వ్యక్తీ తన సోదరుణ్ని మూన్నాళ్ళకన్నా అధికంగా కలువకుండా ఉండరాదు. 
ఉభయులూ ఎదురుపడినప్పుడు ఒకడు అటు ముఖం (తిప్పుకుంటే 
మరొకడు మరో వైపునకు మరలిపోతుంటాడు. సలామ్‌ చెయ్యడానికి 
ముందంజ వేసినతను వారిరువురిలో ఉత్తముడు.” (ముత్తఫకున్‌ అలైవ్‌) 


# A PACE NI PC 

af ర ధరణ పబ! IY 
ఎయు 1 లో శ; శేఖ క r-ww 29 Hy +. 
రో! ల్తూ LASS బంటు త డా| లయోీరిం మేసే దిశ 
త్‌ో న ” వి త LM 7; Pe 
ఎ సేవ SUAS మవ ge! Ge OG పు మము! ie 


ల 


(ho webiste) 


319. అస్తమ్‌ తెగకు చెందిన వ్యక్తికి (ప్రవక్త సహచరుడయ్యే భాగ్యం 

లభించింది. ఆతను ఓ ఉల్లేఖినంలో దైవ సందేశహరులు ఇలా బోధించారని 

తెలిపాడు, “ఓ 'విశ్వాసితో సంవత్సర కాలం సంబంధాలు (తెంచుకుని ఉండ 

టం అతని రక్తం చిందించడంతో సమానం.” (ఆల్‌ ఆదబుల్‌ మృఫద్‌) 
NLA Zy Me vy 2 PET 7 27 

త్త Oss ట్లుటు! Lei IS Ege (Fr) 

రం టర ఆకలి ర్త మే! క్రుప మే ఉట! Ste! 


(Th? క | తల్ల cul merc bs 


న ఊఊ నో 





చెయ్యబోయి చెడులో కాలు వేస్తాడు. మంచి చేస్తూ చెడుకు లోనవుతాడు. అంటే 
అతనిలో ఉన్న ఇతర మంచి గుణాలు సయితం అవగుణాలుగా రూపొందుతాయి. 
ఎప్పుడయినా ఆ గాలి సోకినప్పుడు మన ఆంతర్యం, దాని స్థితి ఎలా ఉంటుందో 
ఊహించుకుంటే ఈర్ష్య ఎలాంటి జ్వరమో బోధపడుతుంది. 


318. ఇస్లాం నెలకొల ఎగోరే సమాజంలో (పేమానురాగాలే తప్ప అన్యమేదీ కానరా 
దన్నదే దాని అభిమతం. అందువల్లనే ఏవయినా విభేదాల కారణంగా తోటి సోదరునిపై 
ఆ(గ్రవాం కలిగినా దాని కాల పరిమితి మూడు రోజులే అని ఈ హదీసు తెలుపుతోంది. 


216 (ప్రవక్త (ప్రవచనం 


320. హజత్‌ బాబిర్‌ (ర.అ) ఉల్లేఖనం (పకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు, “ఒక వ్యక్తి తన సోదరుణ్ణి (చేసిన తప్పుకు) 
క్షమాపణ వేడుకున్నప్పుడు ఆ వ్యక్తిని అతను క్షమించకపోయినా, అతని 
వేడుకోలును అంగీకరించకపోయినా పను ఏల వానివలే శిక్ష అనుభవించవలసి 
ఉంటుంది.” (బె వాక్షీ మిష్టాల్‌. ) 


స 
న్‌ 

ఆ 
\ 


బా 


కళ్‌” 


యు! ల (|) 
న 1 ? తో కి ఉ జ లో జ్జ లో 
Gs! యవ మడడ యము దిటు be 


న్‌ అక ఎ ల్‌ 


(రట వటం! అంటట 


న. 


321. అబూ ఉమామ ఓ ఉల్లేఖనంలో, దైవ (ప్రవక్త (సఅసం) ఇలా సెల 
విచ్చారని తెలిపారు, (దైవ సన్నిధిలో) ప్రళయ దినాన స్థానం రీత్యా 
అత్యంత దువ్హుడయిన వ్యక్తి ఇతరుల ఇహలోక నిర్మాణం కొరకు తన 
పరలో కాన్ని నాశనం చేసుకునేవాడు.” (ఇబ్బు మాది, మిష్మా-ల్‌. ) 





మరో వాదీసులో దైవ ప్రవక్త (సఅసం) సలామ్‌ చెయ్యడానికి ముందుకు వచ్చే వ్యక్తి 
అహంకారం, గర్వం లేని వాడు అని అనా రు. 


319. సంవత్సర కాలం ఓ సోదరునితో తెగ తెంపులు చేసుకోవడమంటే ఏదో 
చిక్కుతో కూడుకున్న విషయమే అయి ఉంటుంది. అయినప్పటికీ ధార్మిక 
(ప్రధానమయిన కారణం లేకుండా సంవత్మత కాలం విడిపోవడం వల్ల అతనికి తగిన శిక్ష 
లభించింది. దాన్నే రక్తం చిందించడంతో సమానమన్నారు దైవ ప్రవక్త, 'ఇక ఆ 
తరువాత కూడా విడిగావే ఉండటం దోషభరితమయిపోతుందని దాని భావం. 

320. “పన్నుల వాడు అనంటే పను ఏలు, రుసుములు, టాక్సులు వసూలు చేసే 
(ప్రభుత్వాధికారి అన్న మాట. వీరిలో ఆ(క్రమానికి, అత్యాచారానికి పాల ఎడీ లంచం 
తీసుకువి తన బొక్కసాలు నింపుకునే వారిని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి 
వారికి పరలోకంలో లభించే శిక్ష తోటి సోదరుడు ఆర్థించి నప్పుడు క్షమాభిక్ష నివ్వని 
వానికి కూడా లభిస్తుందని వారీసు తెలుపుతోంది. 

321. అంటే ఇతరులను సంతోషపెట్టడానికి, వారికి (ప్రపంచంలో వీలయినన్ని 
ప్రయోజవాలు చేకూర్చడానికి, ధర్మాధర్మాల విచక్షణ లేకుండా ప్రవర్తించే వ్యక్తి తన 


సామాజిక దౌబ్ట్యాలు 219 


శయ 


న Pn ee nD Din js 
Aas asthe A URS al గ్రాం 
wlll Drs UA NS ద Lot 


322. “ఒక వ్యక్తి కడుపు చముతో నిండిపోవడం, కవితల కాలుష్యంతో 
కలు షితమవడం కన్నా నయమయినది” అని (ప్రవక్త మహనీయులు సెల 


విచ్చినట్లు అబూహురై రా (ర.అ) ఉల్లేఖించారు. (అల్‌ ఆదబుల్‌ మ్మఫద్‌) 


2 


(UO 
J 7 లో 


ఫశర్టంపవన ర్క త్తద యే (మం 06 మలా rrr) 
కాలో ఫషమేద్రుడు SH ps వది! 
323. హజత్‌ అబ్దుల్లాహ్‌ ఓ ఉన్తేఖనంలో ఇలా అన్నారు, “అబద్దం, 
వాస్తవానికి (అబద్ధంగా) పలికినా, కేవలం వే ళాకోళంగా పలికినా ధర్మసమ్మతం 
కాదు. ఇంకా మీలో ఎవరయినా తన సంతానంతో ఏదయినా వాగ్దానం చేసి 


దాన్ని పూర్తి చెయ్యకపోవడర కూడా ధర్మసమ్మతం కాదు.” 


చేష్టల ఫలంగా పరలోకంలో శిక్షకు గురికావలసి వస్తుందన్న మాట. తన సంతానం 
కోసం ఏ గడ్డయినా కరవడానికి వెరువని వారు గమనించాలి. 


322. సాధారణంగా కవిత్వం, సాహిత్యం ఆశయ రహితంగా, వై తిక ప్రమాణాలకు 
భిన్నంగా, పఠితల లేక (శ్రోతల నైతికతను భంగపరిచే విధంగా సాగుతుంది. కవులూ 
సాహితీకారులు ఏ విలువలకూ విలువనివ్వకుండా క్షుద్రమయిన భావాల వ్యక్తీకరణకు 
తమ కళను వినియోగిస్తారు. అలాంటి కవిత్వాన్నే ఇక్కడ (ప్రస్తావించడం జరిగింది. 
పోతే ఉత్తమ లక్ష్యంతో, ఉన్నత నైతిక ప్రమాణాల పరిపోషణకు వినియోగపడే 
సాహీత్యం సర్వదా అభిలషనీయమే. 

323. కావాలని అసత్యాన్ని సృష్టించి పలికినా లేక కేవలం చేళాకోళానికో లేక పిల్లల్ని 
సముదాయించడానికో పలికినా సర్వత్రా అది గర్హనీయం. కూర్చొని బాతాఖానీ 
చేసేవారు అప్పుడప్పుడు ఎవరికీ హాని కలగదని భావించి అబద్ధాలు సృష్టిస్తుంటారు. 
అది ప్రపంచంలో అనర్థాలకు దారితీయడం అలా ఉంచి పరలోకంలోనూ నష్టదాయకమే. 


220 ప్రవక్త (ప్రవచనం 


త లీ 


ళ్‌ sr gh | మీ PAP Ad 
AAs Alen eal UT OO 52 

ణీ జ యో A న లీ యంలో త ఎల 
EHO లైటు EOLA ల అయయ 


లో ల్‌ 


Ee erm) 


3 


Po 
ఛే 


(కే =) 


324. (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా బోధించినట్టు హ(జత్‌ 

ఆబూహురె రా ఉల్లేఖించారు, “రెండు గుణాలు ద కంద నీతిపరుని (మునాఫిక్‌ = 

కపటాచారి)లో చేరజాలవు. (1) (ప్రసన్నత నిండిన (ప్రవర్తన, (2) సరయిన 

ధర్మావగాహన.” (మిష్కాల్‌- 

ఆ లి టీ వ + టం dd 1% Mim నాలో 9 L ల 237 

awl el V5 0 dbase టు! లహ os (Prd 

Laws tlhe se ies 

ద శ ఏ2 


Ph wh? “rs ఎ air p00 లో జతి 


DOSE SEL SEE 
325. ఆబ్బుల్లా బిన్‌ అమ్‌ ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు ఇలా 
సెలవిచ్చారు, “ఏ వ్యక్తిలోనయితే నాలుగు విషయాలు గోచరిసాయో 
అతను పచ్చి కపటాచారి (మునాఫిక్‌ ). మరెవరిలోనయినా వీటిలోని ఒక 
విషయం ఉంటే అతనిలో కాపట్యపు ఓ గుణం ఉందన్న మాట. అతను 
దాన్ని మానుకున్నంత వరకు (కాపట్యం అతన్ని వీడిపోదు). (1) అతని 
వద్ద ఏదయినా అప్పగింత భదపరచినప్పుడు అతను అందులో 
నమ్మక దోహానికి పాల్పడతాడు. (2) నోరు విప్పితే అబద్దాలు పలుకుతాడు. 
(3) వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు. (4) వాదులాడితే అసహ్యంగా 
సోరు పారేసుకుంటాడు.” 


324. మనసులో కాపట్యం నిండి ఉన్నప్పుడు (ప్రవర్తనలో దాని ప్రభావం తప ఏనిసరిగా 
పడుతుంది. కపటాచారి (ప్రసన్న వర్తనుడు కాజాలడు. రెండవ విషయం స ఎప్రమయిందే. 
మనిషీ ధర్మం పట్ల ద ్వంద్వనీతి. అవలంబిస్తున ఎప్పుడు, చిత్తశుద్ది లోపించినపు ఎడు 
ఎంత మంచి మాటయివా అవగతమవదు, ధర్మం అంతకనా ్న'దర్శనమివ దు. 


సామాజిక దౌష్ట్యాలు 221 


Aor Po ww 7” wa 9 లీ కో 
dows le it he EN SHEE గ్ర (ళు 
తలో 7 BG jr ei PTI ల గ 
ర్‌ Mey Ds GOS gy ESI! 
or Ca 


ల 


గ్ర! clit Erol Jl 


326. హజత్‌ ఉమర్‌ బిన్‌ ఇత్తాబ్‌ ఓ ఉల్లేఖనంలో |పవక్త మహనీయులు 
(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా (పవచించారని అన్నారుః “నాకు ఈ 
అనుచర సమాజం గురించి, ద్వంద్వ స్వభావం గల (ప్రతి మునాఫిక్‌ వల్ల 
భయం కలుగుతోంది. అతను విజ్ఞతతో కూడుకున్న మాటలెన్ని చేసినా 
పనులు మాతం దౌర్ష్య్యపరమయినవే చేస్తాడు.” (బైవాకి - మిష్మాల్‌) 


లోలో ఎ (గ్‌ aw Lb న జ ల జ ల త్‌ 
DLS యయ ఊటి! లఘు రత OEg le cert 
sh ప oy ళు Ad pw 


TEE డు 2 Ee oe 2 లో మ నిన 
Sid GRY వసా దయం! Ep 

rt Ped Pre mn ఖు ల య లీ ళం 0 ల జో Pr 
REELS 2S, యు Of EMS జయో రయటా 


GW ఇ 56. Fil 





325. కాపట్యం ఉన్న వ్యక్తిలో ఆ దుర్గుణాలుండడం అలా ఉంచి, ఆ దుర్గుణాలున్న 
వ్యక్తిలో - అవి ఏ మేరకు ఉంటే ఆ మేరకు - కాపట్యం ఉంటుందన్న మాట చాలా 
భయంకరమయినది. ఆంతర్యాలను శోధించి ఆత్మ పరిశీలన జరుపుకుని ఆంతర్యంలోని, 
నడవడిలోని అవగుణాలను మార్చుకుంటే తప్ప పరలోకంలో సాఫల్యం (ప్రాప్తం 
కాదు, దై వం మని ఎంచి సదు ఎది (పసాదించు గాక. 


326. ఈ అనుచర సమాజం అన్న దానికీ ముస్లిం సమాజం ఆని భావం. ఈ 
వాదీసులో, మాటిమాటికీ ఇస్లాంను, దాని వ్యవస్థను ప్రస్తావిస్తూ ఆచరణా సమయం 
రాగానే ఇస్తామీయ పరిధుల్ని అతి క్రమించడంలో అ(గ్రగణ్యులుగా నిలిచే వారిని 
సూచించడం జరిగింది. ఇలాంటి వారిని కపటులుగా, మునాఫిక్‌లుగా ద్వంద్వ 
స్వభావులుగా పేర్కొనడం గమనార్హం. ఉత్తుత్తి మాటల్ని వల్లించే వారు ఆత్మ పరిశీలన 
చేసుకునే తరుణం ఇది. 


222 (ప్రవక్త [ప్రవచనం 


327. హ్మజత్‌ జాబిర్‌ (ర.అ, ఉల్లేఖించిన ఓ హదీసులో దై వ సందేశహరులు 
(సఆనం) ఇలా ఉపదేశించారు, “దౌర్హన్యానికి దూరంగా ఉండండి, ఎందుకంటే 
దౌర్జన్యం (ప్రళయ దినాన అంధకారానికీ కారణభూతమవుతుంది. పిసినారితనం, 
పేరాశలకూ దూరంగా మెలగండి. ఎందుకంటే ఇవి పూర 10 వారినీ తుద 
ముట్టించాయి, అవి మానవ రక్తాన్ని చిందించడానికీ మానాభిమానాలను 
కాలరాయడానికీ పురికొలిపాయి.” (ముస్తిం మిష్మా_ల్‌) 


గ b CD ఓ తలో 7 MITA ల [గ 
మర టయ టు! el O55 96 JE pbs Gis (ra 


( 29% € లో [1 ళ్‌ క నో ళో 
DIAS పతయ US ఈ౭ట్సు లైజ్తడుటరత! ఈ 


లో య. 


wfc, [ళా ల్‌ గ్‌ క Mr pug us Wr h? 
యతి STOR Aa 5 gle Wl EUS ష్పప యా 
శ 


im 
ఇ శ 


న 


న త తనన 
ఆర్హాయియా ర ఓల హై ఊప స్తనం EW 3 aye 


వశం ల్లా వే 
BiH) ఎక్కు J; 


328. అబ్బుల్దావ్‌ బిన్‌ అబ్బాస్‌ ఉల్లేఖనం ప్రకారం, దైవ (ప్రవక్త (సఅసం) 
ఇలా సెలవిచ్చారుః “అసత్యత ద్వారా సత్యాన్ని లొంగదీయడానికి 
ఎవరయితే దౌర్జన్యపరునికి తోడ్పడుతారో వారు అల్లా్హ్‌ రక్షణ, ఆయన 
(వక్త రక్షణలకు దూరమయ్యారు. ఎవరయినా ఒక్క దిర్‌ హమ్‌ వడ్డీని 
తిన్నా అతని పాపం 33 సార్టు వ్యభిచరించిన దానికి సమానం. మరే 
కండరాలు అధర్మ జీవికతో పోషించబడ్డాయో వాటికి అగ్నియే ఆత్యంత" 
అనువయినది.” (ఆల్‌ మోిజమున గర్‌ -తిబాని) 


50% రేక్‌ సోలో (౯4) 


Sah srl 146 on | 
ధా కు! ర జివతదజ నటుడే 53 


dsr lp) DE 


. ఈ రెంటికీ గు 
ఆర్థం కీ గురయిన వారు అటు మానవుల ప్రాణాలను, మానాలను రెంటినీ 


సామాజిక దౌష్టా వలు 223 


329. దైవ సందేశహరులు (సఅనం) బోధించినట్లు హ(జత్‌ అలీ 
ఉల్లేఖించారు! ' బాధితుని ఆర్తనాదాన్ని తప్పించుకోండి. ఎందుకంకే అతను 
అల్లాహ్‌ను కేవలం తన హక్కు కొరకు అర్థిస్తాడు. ఆ పరమ (పభువేమో 
ఎవరి హక్కునూ కాదనడు.” (మిష్కాత్‌ 


ణం డం తత రక పసన రగా). 


భర లర లా ఆం 


టీం zp > i ee 
OAs Ae GUE ంాడ క న ళో 


Cee Dll Hrs Ne 


330. హ(జత్‌ సయీద్‌ బిన్‌ జై ద్‌ ఉల్లేఖనం (పకారం దై వ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః “ఎవరయినా దొర్దన్యపరంగా ఒక జానెడు 
నేలను కాజేసినా (పళయదినాన అతని కంఠంలో ఏడు భూముల కంఠబంధాని స 
వెయ్యడం జరుగుతుంది.” (బుఖారి ముస్తిం మిష్కాత్‌. 





ఖాతరు చెయ్యకుండా అన్యాయంగా రక్తపాతం సృష్టించడానికి, అక్రమంగా ఇతరుల 
మానాలతో చెలగాటమాడటానికి వెనుకాడరని తెలుపడం జరిగింది. ఈ రెండు మహా 
పాతకాలు, ఎలాంటి వై చ్యానికి దారి తీసి పరలోకాన ఎలాంటి హీనస్థితికి కారణ 
మవుతాయో చెప్పనవసరం లేదు. 


328. అల్లాహ్‌ రక్షణ, ప్రవక్త రక్షణ అనంటే ఇస్టామీయ రాజ్యం అందజేసే భద్రత 
ఏర్పాట్రన్నమాట. ొర్దన్యపరుడంటే వ్యక్తియే కాదు, ఎలాంటి అన్యాయపరమయిన 
కార్యాన్ని సమర్థించినా' అది మహా పాతకం అన్నమాట. పరలోకంలో ఎలాగూ 
గిక్షననుభవించక తప్పుదు కాని ఇహలోకంలోనూ ఇస్తామీయ ప్రభుత్వభ(ద్రతకు 
అలాంటి వారు దూరమవుతారన్న యదార్భాన్ని ఈ హదీసు వ్యక్తపరుస్తోంది. 


329. బాధితుడు లేక బాధితురాలు తను తాను రక్షించుకో లేక పోవడం, తన్నుతాను 
దౌర్జన్యపరుని బారి నుండి కాపాడుకో లేకపోవడం చేతనే దై వానికి మొరపెట్టుకుంటారు. 
అలాంటి వారు ఆ సందర్భంలో దై వానికి మరీ సమీపోన ఉంటారు. వారి ఆర్తనాదం 
దైవ స్యీక తి పొందడం అత్యంత  సవాజం, సమంజసం కూడా. అందువల్ల ఒకరికి 
బాధించడం ఎంత ఘోరమయిన పరిణామానికీ గురి చేస్తుందో గుర్తుంచుకుని మరీ 
మెలగాలి. ఎందుకంటే అల్లూ తన సంప్రదాయం ప్రకారం బాధితుల హక్కును 
అందజె య్యడం (వారి మొరాలకించి సహాయపడటం)లో ఎంత మాత్రం వెనుదీయడు. 


224 (ప్రవక్త ప్రవచనం 


నా. కా ier? శ లో 
Asse he MORSE Eis గల 
1 TPAD: vo he WE ISD DE 
NET eI Estey hl SUL 


లో 


J 2 22 hay TEP, 
TAN: Pa js seb WI IE జ్య సఖ 

స్త ele wd గ్గ గ న ఖే 
reel nh) sass 


ళ్‌ 


331. హజత్‌ అబ్బుల్హావ్‌ బిన్‌ ఉమర్‌ ఉల్లేఖించారు: ఎవరయినా సరే 
ఒకరి పశువుల నుండి వారి అనుమతి లేకుండా పాలు పిండుకోరాదు. మీలో 
ఎవరయినా తమ భోజనాగారానికి మరొకరు వచే ఎసి దాన్ని విరగ్గొట్టి 
అందులోని భోజన సామ(గిని ఎత్తుకు పోవడాని  యిష్టపడతారా? (అలాగే) 
ఒకరి పశువుల పాల స్థనాలు వారికి ఆహారాగారాలు. (ముస్తీం, మిష్కాల్‌ు 
sob స్ప CART ళ్‌ > Gry 37 
Asset ie EE! Sl cell EEE ఈ rr 
SMILES SSE EA et Vw 
eft sgh) AS 
332. ఉబాదా బిన్‌ సామిత్‌ ఉల్తేఖినం (పకారం దెవ సందేశవహరులు 
(సఅసం) ఇలా (పబోధించేవారుః “సూడీ, దారం కూడా తిరిగి ఇచ్చివెయ్యండి. 
నమ్మక దోహానిక్రి పాల్పడకండి. ఎందుకంకే ఈ నమ్మక[దోహం (పళయ 
దినాన అవమానానికి కారణభూతమవుతుంది, సిగ్గుపడేలా చేస్తుంది” 
(నసాయి, మిషా ల్‌. లీ 


౨33౦. అన్యాయంగా ఒకరి భూమిని వారించివేస్తే ఏడు భూగోళాల బరువుగల 
కడియాన్ని కంఠంలో మొయ్యవలపి వస్తుందని, ఆలా చెయ్యడం మహా పాతకమని 
ఈ హదీసు తెలుపుతోంది. 

3౩1. ఆరబు బలికు పాలు ఆహారంలో భాగం. ఆకలిగాన ఎవారు పశువులు, గొరెలు, 
మేకలు, ఆవులు, ఒంటెలు కనబడితే పాలు పిండుకుని (తాగేవారు. అయితే 


సామాజిక దౌష్ట్యాలు 225 


జ; డయ లక 6 రర ల మ er) 


wo కో లో 
i ss ౮1 [ద ఎం రం ళం (జీత Pee Me 
sci bee మ! రియ రివ అడు ISI వదత le 
? 


య SG AS SLAs 
(న 


N 


333. హజత్‌ అబ్బుల్లా బిన్‌ అమ్‌ ఉల్లేఖనం (పకారం దైవ (ప్రవక్త 
సామిని కాపలాకాయడానికి “కర్కురా" అనే వ్యక్తిని నియమించారు. ఆ 
వ్యక్తి చనిపోయాడు. దైవ (ప్రవక్త అతన్ని గురించి, “ఇతను నరకాగ్నిలో 
పడిపోయాడు” అని పలికారు. జనం అతన్ని చూడటానికి వెళ్ళినప్పుడు, 
అతని వద్ద అతను దొంగలించిన “అబా' (ఓవర్‌ కోటులాంటి వ(స్తం) ఒకటి 
కనిపించింది. (బుఖారి, మిష్కాల్‌. ) 


పప! OSS dhe Migs గరగ 


33 


i Wha ss ew 
(460లో! te es ల Sl 


334. దైవ సందేశహరులు (సఅసం) లంచం ఇచ్చే వానికి, లంచం 
పుచ్చుకునేవానికి శపంచారని హజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ ఉల్లేఖించారు. 
(అబూ దావూద్‌, మిష్కాల్‌ 


తతత 
332. సూదీ, దారం లాంటి ఆతి స్వల్పమయిన, అల్పమయిన వస్తువును సయితం 
ఎవరిది వారికి అప్పజెప్పడమే విశ్వసనీయతకు, నిజాయితీకి చిహ్నం. అలా చెయ్యక 
అశ్రద్ధ వహించడం (పళయదినాన మనిషికీ భారమయి, పరాభవకారణమయి, అందరి 
ముందూ సిగ్గుచేటుగా పరిణమిస్తుంది. దైవం మని ్నంచుగాక. 

333. ఈ సంఘటన ఓ యుద్ధం సందర ఎ్రంలో జరిగింది. దైవ మార్గంలో (ప్రాణాలు 
సయితం లెక్క చెయ్యకుండా పోరాడటం అన్నది మహోన్నతమైన సత్కార్యం కాని 
అది కూడా అవినీతి, నమ్మక(ద్రోహాల వల్ల దైవం సమక్షంలో విలువ కోలోతుంది. 
ఇలాంటి వ్యక్తి సూరమయిన శిక్షను అనుభవించడం కూడా సంభవమే అన ఎది ఈ 
వాదీసు బోధన. 


334-335. ఈ రెండు వాదీసుల ద్వారా లంచగొండితనం వల్ల వ్యక్తికి సంభవించే 
హాని, ఒకజాతికి కలిగే కీడు రెండూ తెలుపడం జరిగింది. జాతిలో పిరికిదనం అన్నది 


226 ప్రవక్త ప్రవచనం 


య్‌! టి! రక మడు 2 dE ed! Soy oe (PFD) 

a es | లో ళు లో 

CI (రిం Doss 
Pp A 


baddies ol) TES gs 5 త 


ma, టీ. 
el మయి త్త 


స్ట 


> ” 


335. హ్మజత్‌ అమ్‌ బిన్‌ ఆస్‌, తాను దైవ (పవక్త (సఅసం) చెప్పగా 
విన్నట్టు ఇలా తెలిపారు, “ఏ జాతిలోనయితే వ్యభిచారం సర్వసాధారణ 
మయిపోతుందో అది కరవుకాటకాలకు గురవకుండా ఉండదు, అలాగే ఏ 
జాతిలో అవినీతి అధికమయిపోతుందో ఆది సదా భయ[భాంతులకు 
లోనయి ఉంటుంది.” (ఆవ్మాద్‌ - మిష్కాల్‌ 
'యల్తఖడపిపై ద 4) 


లో 02 


> 


చీ గహన! రయ | రళక 
4g nies ఏ? Amd Br sas po Mr 
ర రు జయ ఏ రేటు వ్ర ఈవై డేకి 
త్తో ల నో si 20 bE ” “నే. త కలో లో టి లీ pA గ 
3 Wl EEN ESO Eyres టయే ము 6 


GC స 


ఊక అరి గ్ర అపర రక టయ ప ఉడ్‌ 
డయ లెకక చ హర హ వనక రప 
చట ఈ టక ఆ రర త్రి ట్ర 
సట క టు గు బద ఈద అటే ద 


జు క్‌ ఈ 


జ్య 


ము ఖత rp 9 hoy 3 
దష టప రఆరతి] అహ్‌ టో కడ 
సన ua Gs aah 
ool వరకు CANETTI IU రే [I 
SRR ds i faa ఫ్‌ 2 
(వో! ల CTT జరప పడ, 


336. అబూ హమీద్‌ సాయిది ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) “ఇబు ్నల్లుత్‌ బయ్య' అనే వ్యక్తిని జకాత్‌ వసూలు చెయ్యడానికి 
నియమించారు. ఆతను వసూలు చేసుకువచ్చి దైవ ప్రవక్త సన్నిధిలో ధనం 
అప్పజెప్పుతూ “ఇది మీ (బై తుల్‌ మాల్‌) వాటా మరి ఇదేమో నాకు 
కానుకగా దొరికింది” అని పలికాడు. ఆ సందర ్రంలో (ప్రవక్త మహనీయులు 


కా 
నావా 
4 
క 
“1 


సామాజిక దౌష్టాలు _ 227 


ఓ (ప్రసంగం చేస్తూ దైవ స్తోతం తరువాత ఇలా బోధించారు. “దై వం నాకు 
అప్పగించిన బాధ్యత నిర్వహణకు నేను కార్యకర్తల్ని నియమిస్తాను. వారిలో 
ఒకతను వచ్చి నాతో “ఇది నీది, ఇదేమో నాకు కానుకగా దొరికింది అని 
అంటాడు. అతను తన అమ్మ నాన్నల వద్ద ఇంట్లో ఎందుకు కూర్చోలేదు. 
అప్పుడు కానవచ్చేది కానుకలు దొరికేవో లేదో. ముహమ్మద్‌ (ప్రాణం 
గుప్పెట్సొ ఉంచుకున్న దై వం సాక్షి ఈ సామ్ములో నుంచి ఎవరు ఏమి తీసు 
కున్నా అతను (పళయంనాడు దాన్ని తన భుజాలపై మోస్తూ (దైవం 
సన్నిధిలో) హాజరవుతాడు. అది (అతను తీసుకున్నది) ఒంటె అయినట్ల 
యితే అతని నోటి నుండి అలాంటి శబ్దమే వెలువడుతుంది. ఆవు తయ 
దాని శబ్దం వెలువడుతుంది. మేకనో, గొరెనో అయినట్లయితే అలానే 
“మేమే” అంటాడు.” ఆ తరువాత ఆయన తన రెండు చేతుల్ని పై కెత్తారు. 
మేము ఆయన చంకల్లోని తెలుపును చూడగలిగాము. అపు ప డాయన ఇలా 
అన్నారు! "అల్లహ్‌, సడే సాక్షి నేను నీ ఆదేశాన్ని చేరవేశాను, అల్లాహ్‌ నేను 
నీ ఆదేశాన్ని చేరవేశాను.” (బుఖార్మి ముస్తిం మిష్కాల్‌) 


శీ 


ళ్‌ ws acid తి! రద EIU IE (PHY 
య ఉక ఉమ ఏ ఆంద సహో దక ద్ర 
filly 55 Ut ob] ols) Logie Sse 


337. హజత్‌ అబూ ఉమామ ఉల్లేఖనం: ఇందులో దై వ్యపవక్త ఇలా 
తెలిపారు: “ఏ వ్యక్తి అయితే ఒకరికొరకు సిఫారసు చేస్తాడో అతనికి 
సిఫారసు చేయించుకున్న వ్యక్తీ ఏదయినా కానుక ఇవ్వగా అతను దాన్ని 
స కరిస్తే నిన ఎందేహంగా అతను వడ్డీ ద్వారాల్లో ఓ పెద్ద ద్వారంలోకి (ప్రవే 
గించినట్లు.” (అబూదావూద్‌) 
నేర మనస్తత్వం వల్ల జనిస్తుంది. ధన పిపాస వల్ల వృద్ధి అవుతుంది. లంచగొండితనం 


(ప్రబలిన జాతిలో ఈ రెండు అవగుణాలూ చోటు చేసుకోవడం ఫలితంగా జాతి 
మొత్తం పిరికిదిగా తయారవడం యదార్ధం. 


228 ప్రవక్త ప్రవచనం 


గ్గ నా జ లో క 
LAGS యట! ఊటి! UE OE ECE (ren) 


>“ 


ర్న వ Dies 


శో పీ వ్‌ 


క్‌్బై 
x 
లి 
శ 
స 
ఇ 
వ 
N 
స్మ 
os 
(hal 
nl 


rane ఈ! రవ 5 జు తప ధత్తే Sai 


338. హ(జత్‌ అనస్‌ ఉల్లేఖనం: (ప్రకారం దైవ సందేశహరులు (సఅసం) 
ఇలా బోధించారుః “మీలో ఎవరయినా మరొకరికి అప్పు ఇచ్చిన సందర గంలో 
రుణ గస్తుడు అతనికి ఏదయినా కానుక ఇచ్చినా, లేదా ఏదయినా వాహనంలో 
ఎక్కించుకునే అవకాశం కల్పించినా అతను ఆ కానుకనూ ఎ స్వికరించరాదు, 
వాహనాన్నీ అంగీకరించరాదు. అయితే మొదటి నుంచి (ఈ లావాదేవీలు) 
కొనసాగుతున్న పక్షంలో (ఫరవాలేదు).” (ఇబ్బుమాజు, మిష్మాల్‌) 


వదు మే మ ల 06 యం aa 
GUI ELS ASG EL eee Ud) 


అ EN _ో 


అకపహలారంయు - జుం టల ళు ఓ; 


Pal అలో లా లో కి 


sees 


339. హజత్‌ అబూ మూసా (ర.అ) ఓ ఉల్లేఖనంలో, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉపదేశించినట్టు తెలిపారు, “మీలో ఎవరయినా మస్టిద్‌ లో, 
బజారులో తిరిగేటప్పుడు అంబులు చేత పట్టుకుని ఉన్నట్లయితే అతను 
దాని మొనను జ్యాగత్తగా పట్టుకోవాలి - దానివల్ల ఎవరికైనా హాని 
కలగకుండా ఉండేందుకు.” (ముత్తఫకున్‌ అలైవ్హొ. మిష్కాత్‌ 





336. ఈ వాదీసులో సామూహిక బాధ్యతలకై నియుక్తులయిన వారిని గురించి 
స్పష్టంగా తెలుపడం జరిగింది. జనులు వారిని మెచ్చుకుని ఏదయినా బహుమానాలు, 
కానుకలు ఇచ్చినా దానికి కారణం వారి వ్యక్తిగత ప్రతిభా, శక్తి సామర్థ్యాలయినప్పటికీ 
వాటిని రాణింపజేసిన వేదిక సామూహిక వ్యవస్థే గనక దానికే ఆ ఖ్యాతి, కానుకలూ 
చెందుతాయి. అయితే సామూహీక వ్యవస్థే గనక కానుకల్ని అనుమతించినా, లేక 


సామాజిక దౌబ్బులు 229 


EAs ar! debt తదు తళ రక CykEs (er 
ఎటీ 
ల ఎట) ee fase! ౨ > 


ర్‌ ST 1శగూు అ ఈం దప! 
dot వటట! dee 
( afl లి 249) శశిచ్వ ల్రప్పషి!త్ర 


340. హ్మజత్‌ జాబిర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ ప్రవక్త (సఅసం) 
ఇలా సెలవిచ్చారు, “అరేబియాద్వీపంలోని నమాజ్‌ చేసేవారు తన్ను 
ఆరాధిస్తారన్న ఆశ స్నైతాన్‌ కు ఇక లేదు. కాని ముస్తిముల మధ్య వై ష 
మ్యాగ్నిని రేకెత్తించే విషయంలో అతను నిరాశచెందలేదు.”(ముస్థిం మిష్కాత్‌. 


దాతలు స్పష్టంగా వ్యక్తిగతంగానే అందజేసినప్పుడు వ్యవస్థకు తెలిపి తీసుకున్నా 
అందులో తప్పులేదు. వ్యవస్థను (ప్రక్కకు నెట్టి కానుకలు పుచ్చుకోవడం కేవలం 
అనుమానాలకు దారి తీయడమేకాక, నేర (ప్రవృత్తిని సయితం మనిషిలో జనింపజేస్తుంది. 
ఈ తీరు మనిషికి ప్రళయదినాన కూడా పరాభవ కారణమవుతుంది. 


337 వడ్డీ అన్నది మనిషికి అధర్మంగా ఎలాంటి హక్కులేకుండా సం|పాప్తమయ్యే 
సామ్ము. అది సమాజంలో ఆర్థిక ఆసమానతలకు మూలమయ్యే దుష్ట సంప్రదాయం. 
దాన్ని నిశే షధించడంతోపాటు ఇస్టాం, అది ఎన్నిమార్లాల ద్వారానయితే సంక్రమించే 
ఆస్కారముందో వాటన్నింటినీ 'మూసివెయ్యాలని సంకల్పించింది. అందుకే ఒకరి 
ద్వారా ఏదయినా సహాయం పొందిన వ్యక్తి తనకు ఉపకారం చేసిన వారికి కానుకగా 
ఏదయినా సమర్చించుకోవాలని అనుకోవడం సహజం. కాని అదికూడా ఓ విధమయిన 
అధర్మ సంపాదనకు మార్గం సుగమం చేసే సంప్రదాయంగా రూపాందుతుందన్న 
దృష్టితో, సహాయం చేసిన వ్యక్తి దాన్ని స్వీకరించకుండా ఆపారు దైవప్రవక్త. 

338 అప్పు ఇవ్వడం అన్నది సమాజంలో పరస్పర సహాయ సవాకారాల ప్రాతిపదికగా 
జరగాలి కాని ఉపకారం చేసి దానికి ప్రతిఫలం పొందే బుద్ధి జ్రనించరాదు. అందుకే 
రుణదాతలు రుణ(గ్రస్తుల నుండి కానుకలనే కాదు మామూలుగా వావానంలో లిషస్టనయినా 
సరే సీ కరించరాదని బోధించడం జరిగింది. అయితే వ్యాపార సంబంధ మయిన 
లావాదేవీలు, స్నేహితులమధ్య మామూలుగా సాగే ఇచ్చిపుచ్చుకోవడాలకు ఇక్కడ 
మినహాయింపు ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని జాగ్రత్తలు ప్రతిపాదించిన ఇస్టామీయ 
వ్యవస్థను నేడు ముస్రిములు తమ అవగుణాల కారణంగా ఎంతగా భ్రష్టు పట్టిస్తున్నారు? 
339 జనులు అధికంగా తిరుగాడే చోట మొనదేలిన ఆయుధాలతో సంచరించేటప్పుడు 


తీసుకోవలసిన జాగ్రత్తను నేర్పడం జరిగింది. రోడ్డుపై ఇతరులకు ఇబ్బంది కలిగించే 
సరకును మోసుకుపోయేటప్పుడు కూడా దీన్ని దృష్టేలో ఉంచుకోవాలి. 


230 (ప్రవక్త ప్రవచనం 


డీ ryt Gog we తలో > db sa రా? 
ALI ఊహా! eA యా ఈగల) 


డట బయ యమం ఊదు! తరము! OIE 


341. హ(జత్‌ అబ్బు ల్లాహ్‌ బిన్‌ అమ్‌ (ర.అ) ఉల్లేఖనం: అందులో దైవ 
సందేశహరులు, “దేవుని దృష్టిలో ఒక ముస్తిం వ్యక్తి హత్యకు (పతిగా 
(పపంచమంతా నాశనమయిపోవడం కూడా తేలికయినదే.” అని నుడివారు. 

(తిర్మిజీ మిష్కాల్‌. 


Sesh LAOS Ep IE (Pr) 


ళో య లో 
షప i RET TET | 
ఉడి ఆవేద త్ర ద ఆత య మటు! తండి! ఈవి! 


భ్‌ టో 


చ ల మ 2% త్‌ 7 రండ న 

Woh) USS Gy Eyl వ bss ade 
శ అ [మి 

తంటా! [వట 


342. హ్మజత్‌ అబ్బుల్హావ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు ఇలా సెలవిచా రుః “అల్లాహ్‌ దృష్టిలో అందరికనా ఎ అత్యంత 
ఆ(గ్రహపాతులయిన వారు మూడు రకాల వ్యక్తులు, (1) “హరమ్‌”లో నాస్తి 
కతను (ప్రచారం చేసేవాడు (2) ఇన్తాంలో అజ్ఞానకాలపు సంపదాయాలను 
వెదికేవాడు (3) అధర్మంగా ఓ ముస్తింని చంపాలని వెంటాడేవాడు.” 


(బుఖారి, మిష్కాల్‌. ). 


340. మూలంలో "అల్‌ ముసల్లూన్‌ - నమాజ్‌ చేసేవారు - అనే పదం ప్రయోగించడం 
జరిగింది. అంటే ముస్టిములని అర్ధం. నమాజ్‌ను [క్రమం తప ఏకుండా నియమానుసారం 
పాటించేవారు దైవం పట్ల భయభక్తులు కలవారయి ఉండటాన' షె తాన్‌ (ప్రభావానికి 
లోనవరు, వాని (పేరేపణలకు దాసోవామవరు. ఇక్కడ ఆరాధన అంకే “పూజ” అన ఇదే 
భావం కాదు. జీవితంలోని అని ్న రంగాల్లోనూ షెతాన్‌ చూపే మార్గాన్ని, షెతాన్‌ 
పోకడలను అనుసరించడం అన్నమాట. షైతాన్‌ నిజమయిన ముస్తీవపెలి వ దైవ 
మార్గం నుంచి తప్పించలేకపోయినా వారి మధ్య ' విభేదాలు సృష్టించి వాటిని వె రత్వాం, 
వై షమ్యాలవరకు గొనిపోగలడు. షైతాన్‌ ఈ విషయంలో సాధించిన విజయాలు 


వేడు మనం కళ్ళారా చూస్తున్నాము. మనం ఇంకా షెతాన్‌ అడుగుజాడలోనే 
ఓ... య 
నడవాలని అనుకుంటున్నామా? 


సామాజిక దౌమ్టైలు 231 


Ge ZT DCS EAR hss 
AEs A యు] Le రర SE Ale rrr) 

“ee క లో మం స ఫా ఎలో తజ ల 25 ఎ తో wD తో 
UU OG ఓడ! SELL దవయ ie 


“9 
యుత! dE! V5 MEI Lh ఆద! 


PPA: (Ge Ae MTT We eA Or Gs 
as dol OS Es yh త్ర 


343. హృజత్‌ అబూహురై రా(ర.అ) ఉల్లేఖనం ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఓసారి ధాన్యం కొట్టుమీదుగా వెళ్ళారు. ఆయన ధాన్యం రాగిలోకి 
చెయ్యివేశారు. ఆయన వేళ్ళకు కాస్త తడి తగిలింది. ఆయన ధాన్యం అమ్మే 
వాళ్ల సంబోధించి ఇదేమిటయ్యా అని (ప్రశ్నించారు. దానికీ ఆతను, ఈ 
రాశిపై వర్షం నీళ్ళు కురిసాయి అని బదులిచ్చాడు. దాని మీదట ఆయన 
అతనితో, “నీవు తడిసిన ధాన్యం పైన ఉంచవలసింది జనం దాన్ని చూసు 
కునే వారు. మోసగించే వారికి నాతో ఎలాంటి సంబంధమూ లేదు” అని 
అన్నారు. (ముస్త్రిం మిష్మా_ల్‌) 


341 దైవప్రవక్త బోధనలు సాధారణంగా ఇస్లామీయ సమాజంలో జరిగినవి గనక ఆ 
సందర్భాన్ని సదా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ వాదీసును దివ్య (గంథంలోని ఓ 
వచనం - ఆల్‌ మాఇటదాః 32 వెలుగులో అర్థం చేసుకోవాలి. 


342. వారమ్‌ (పవి(త్రస్థలం) అనంటే మక్కా నగరమని అర్థం. నాస్తికతను (ప్రచారం 
చెయ్యడం ప్రతిచోటా దుష్టమయినదే కాని అదే దేవుని ఏకత్వం చాలుచోట కూడా 
జరిగితే మరీ హేయమయినది. అలాగే ఇస్తాం విజ్ఞానానికీ, దై వజ్ఞావానికి, సభ్యతా 
సంస్కారాలకు మారుపేరు. అది గ్రహించి తిరిగి అజ్ఞానపు పోకడలక్రై వెంపర్జాడటం 
నీచత్వం అవడంలో సందేవామేముంది. తోటి సోదరుని ౮త్యచేసే ఉద్దేశ్యంతో అతని 
వెంటపడటం, వాత్య చెయ్యలేక పోయినా నీచమయినదే. వాత్య చేసివేస్తే ఇక దాని 
చెడుగును గురించి చెప్పనవసరం లేదు. 

343. ఆ ధాన్యం అమ్మే వానికి మోసం చేసే ఉద్దేశ్యం లేకపోవచ్చు. కాని తడిపిన 
ధాన్యం కనపడకుండా ఉంటే కొనేవాడు మోసపాయ్యే ప్రమాదముంటుంది. అందువల్ల 
అమ్మే వస్తువులో ఏదయినా లోపముంటే దాన్ని బహిర్గతపరచడం అమ్మే వాని 
బాధ్యత. కొనేవాడు అడక్కుండానే లోపం తెలుసుకువేలా చెయ్యడం అమ్మేవాని 
సదు ఎధికీ నిదర్శనం. ఆలా చెయ్యకపోవడం నేరం. 


(17) 


232 ప్రవక్త ప్రవచనం 


య Yes al “iol Ae gal O35 06 JE as EE os (rr 
vent se, దయయ 


344. హ్మజత్‌ మోమర్‌ ఉల్లేఖించిన దాని (ప్రకారం (ప్రవక్త మహనీయులు, 
“ధాన్యం దొంగ నిల లుంచుకునే వ్యక్తీ అపరాధి” అని సెలవిచ్చారు. 
(ముస్తేం, మిష్కాత్‌” 


ర యీ! ఈవీ! 0౩ SIE ELK be rb) 

1 ద య శా క 53 yew “ NOE ANA 

AAs sss dD! ol so) Edlol 
SEN డర Ms fl db రా 
0644525 రర Clee 
కక ద Sw Was Ee 
- DE DI ఆర హా 


345. మక్కా విజయం జరిగిన సంవత్సరం దైవ సందేశహరులు (సఅసం) 
ఇలా సెలవివ్వగా విన్నట్టు హ(జత్‌ బాబిర్‌ (ర. అ) ఉల్లేఖించారు. అప్పుడు 
ఆయన (సఅసం) మక్కాలోనే ఉన్నారు. దైవం, దై వ (ప్రవక్త మద్యాన్ని, 
మృత జంతువును, పందిని విగ్రహాలను అమ్మడాన్ని నిషేధించారు. “మృత 
జంతువు (క్రొవ్వును గురించి మీ అభిప్రాయం ఏమిటి దైవ (ప్రవక్తా దాని 
ద్యారా పడవలకు పాలిష్‌ చేస్తారు, తోళ్ళను మెత్తపరుస్తారు. దాన్ని దీపాల్గో 
చమురుగా కూడా వాడతారు.” అని (ప్రశ్నించగా ఆయన “కాదు, అది 
నిషిద్దం” అని చెప్ప అప్పుడు ఆయన తిరిగి ఇలా సెలవిచ్చారు. “దె వం 
యూదుల్ని నాశనం చెయ్య, మృతజంతువు [కొవ్వును దైవం ని సేధిం 
చగా వారు దాన్ని కాచి కరగించి అమ్మి సామ్ము చేనుకుని తిన్నారు.” 


(బుఖారి ముస్త్రీం - మిష్మా_ల్‌. లీ 





౩44. ధాన్యాన్ని లేక మరేదయినా నిత్యావసర వస్తువును ధరలు పెరిగే వరకు 
నిలువలుంచి అమ్మడాన్ని దొంగ నిల్వలు (Hంజర|ng) అనంటారు. ఇలాంటి 
వ్యాపారులు వాస్తవానికి దేశ ప్రజల అవసరాన్ని, వారి అశక్తతను ఆసరాగా తీసుకుని 


సామాజిక దౌబ్బులు 233 


వీ Van Wo రాల % 97 5 త 97 
సు! రజల] కరస Oy! దారా రా తూ (6౯4 


Pad 


Ep HG తొ అ న ॥ _ 
IT re ఓటు ప టల మ! iE 


ట్‌ లో లో ఇ* 


NODE యుప! ట్ర 


346. అమ్‌ బిన్‌ మయీబ్‌, తన తండి ద్వారాను, ఆయన తన తండి 
ద్వారానూ ఉల్లేఖించిన దాని (ప్రకారం దైవ సందేశహరులు (సఅసం) ఇలా 
సెలవిచ్చారు, “రోగం చికిత ఎ ఇత్యాది విషయాల జ్ఞానం, అనుభవం ఏమ 
లేకుండానే వై ద్యం చెయ్యదొడిగితే అతనే (రోగి మరణానికో లేదా రోగం 
కుదరడానికో) బాధ్యుడవుతాడు.” _ (అబూ దావూద్‌, నసాయి, మిష్మాల్‌) 


iss wise Bol పం 96 EAU Ered 
a 1 a le AS! iY 
(He-5 2 
347. హ్మజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః “మీలో ఎవ్వరున్నూ తన సోదరుని పెళ్ళి 
(పతివాదన పై తమ (పతిపాదనను ముందుంచరాదు. అతను పళీ ఇ 
చేసుకోవడమో లేక దాన్ని మానుకోవడం జరిగేంతవరకు నిరీక్షించాలి.” 


(ముత్తఫకున్‌ ఆలైవా - మిష్కాల్‌. 





ఇలాంటి స్వార్థపరమయిన ఎత్తుగడకు పాల్పడతారు. దీన్ని ఓ ముస్లిం సమాజంలో 
ఎంత మాత్రం సహించడం జరగదు. కొందరు పండితుల దృష్టిలో ఒక్క ధాన్యమే 
కాదు, నిత్యావసర వస్తువులు ఏవయినా నిల్వలుంచరాదు. ఉదాహరణకు ఇంధనం, 
మందులు, చక్కెర వగైరా. మరో ఉళ్లేఖనంలో ఆయన నిల్వలుంచే వాళ్లీ శాపగ్రస్తుడని 
పేర్కానా రు. . 

3శ్ష5్‌. ఓ నిషిద్ధ వస్తువును ఏదయినా సాకుతో ధర్మసమ్మతమయిందిగా చేయడం 
ఎంతో ప్రమాదభరితమయిన చర్య. ఇదో ఉపద్రవం, దీనివల్ల మొత్తం సమాజంలో 
అవినీతి, వంచన, వ్యాపిస్తాయి. (క్రమేణ షరీఅత్‌ ఉద్దేశ్యం కళ్ళకు దూరమయి కేవలం 
(ప్రాపంచిక ప్రయోజనమే [ప్రాముఖ్యం అవుతుంది. 


౩346. ఏదయినా అధీకృత సంస్థ, విద్యాలయం ద్వారా అనుమతి పాందకుండానే 


234 (ప్రవక్త ప్రవచనం 


తతత! వీ రవం tale గాల 


న. zg '* డా నో త (1 
టర లకు కామ భం 


క PaTEra 


ర్‌ 
| © 
భ్‌ 
\ 
గ 
గు 
ను. 
Vv 
cn 
ర్ల 
ఓ 
యి 
క 


(LW, లాలి! wt 


తె48ి. హజ్రత్‌ అబూ హురై రా(ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “సంపను డయిన వ్యక్తి (ఒకరి హక్కును 
లేదా అప్పును తీర్చడంలో) జాప్యం చెయ్యడం అ|క్రమం. మీలో ఎవరినయినా 
ఆ సంపన్న వ్యక్తీ వెంటపడి తన పలుకుబడి, పరపతిని వినియోగించి తన 
సోదరుని హక్కును ఇప్పించాలి.” (బుఖారి, ముస్త్రీం, మిష్కాత్‌ 
hE a SEs ss గగ 


జ యో 
au 


x 


44, ~ శత స. 
AES క 


> a or Tr క! ఫం 
క్‌ GIy! gtls sas 4 


Pp) 


GA rm 3 Poe తత ra yy reg Sr» జీ? 
COIs DUI UE OW NRF! 


ర 


pe 2 


పరం రి డమ దట క్క టక 
EL) I SE 


౩49. యజీద్‌ అన్సారియా కుమార్తె అస్మా (ర.అ) ఇలా ఉల్లేఖించారు: 
ఒకసారి దైవ (ప్రవక్త (సఅసం) నేనున్న (ప్రాంతం వైపుగా వెళ్ళారు. అప్పుడు 
నేను సమవయస్కులైన యువతుల సహచర్యంలో ఉన్నాను. ఆయన 
మాకు సలామ్‌ చేశారు. తరువాత ఇలా సెలవిచ్చారు. “మేలు చేసిన వారి 
కృతఘ్న తకు దూరంగా ఉండండి. మీలో ఎవరయినా తన తల్లిదండుల 
వద్ద బహుకాలం వరకు ఉంటుంది. తరువాత ఆమెకు దైవం భర్త సహ 
చర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ తరువాత వాళ్ళింట సంతానం సందడి 
ఏర్పడుతుంది. (ఇంత జరిగి) ఎప్పుడయినా భర్తతో ఏదయినా తగాదా 
వచ్చినప్పుడు (ఈ సుద్వీర్ణ సహచర్యాన్ని విస్మరించి) “నీవు నా యెడల 
ఎన్నడూ మంచిగా మెలగలేదు” అని నిందిస్తుంది.” (ఆల్‌ ఆదబుల్‌మఫద్‌) 


సామాజిక దౌష్ట్యాలు 235 


eh deh! OSE Ei BEN suas (0 ల 
shies gees ది] గక త్ర యమ క క్ష రర 
Ge 55 ల్రాయయన్తపం ట్రయి! రవ క్రష్‌ 


350. హజత్‌ అస్మా ఉల్లేఖనం (ప్రకారం, ఓ మహిళ దైవ (ప్రవక్తతో, 
“ప్రవక్తా నాకు ఒక సవతి ఉంది. అయితే నాకు నా భర్త ఇచ్చిన దానికి 
మించిన సంపద ఉన్నట్లు వస్త్రధారణ గటా చేసి ఆమెకెదురుగా (పదర్శించడం 
ఏమయినా అభ్యంతరకరమా?' అని అడిగింది. దానికీ (ప్రవక్త మహనీయులు, 
“యదార్జానికి విరుద్దంగా సంపన్నతను (ప్రదర్శించే వారు అబద్ధపు వ(స్తధారణ 
చేసిన వారితో సమానం” అని సెలవిచ్చారు.(ముల్తఫకున్‌ అలానా మిష్కాల్‌ం 


వై ద్య వృత్తి చేపట్టడం ఘోరమయిన అపరాధం. దీనికి ఇస్లామీయ రాజ్యంలో కఠివాతి 
కఠినమయిన శిక్ష పడటం సంభవమే. 
347... ఒకరు ఓ చోట పెళ్ళి సంబంధం కొరకు సంప్రదింపులు [ప్రారంభించినప్పుడు 
ఏదో ఓ నిర్రయం జరక్క మునుపే అదే చేట మరో వ్యక్తి తన కోసమో తన ఆత్మీ 
యుల కోసమో మరో ప్రతిపాదన ప పంపడం ధర్మసమ్మతం కాదు. ఇలాంటి వైఖరి 
షరీఅత్‌లో అత్యంత నీచమయినదిగా సా రపూరితమయినదిగా పరిగణించబడుతుంది. 
పెళ్ళి పెటాకుల మాదిరిగానే ఇతర వ్యాపార వ్యవహారాల్లోనూ ఈ నియమం పాటించా 
లని షరీఆత్‌ ప్రతిబంధం పెట్టింది, దాన్ని ఎన్నటికీ మరువరాదు. 

348 అప్పు ఇచ్చిన వాడు తీసుకున్న వాడి పట్ల కాస్త మెతక వై ఖరి నవలంబించాలన్నది 
సాధారణ బోధన. కాని తీసుకున్నవాడు స్థితిపరుడయితే లేక స్థితిపరుడయిన వ్యక్తీ 
ఇతరుల హక్కును అందజెయ్యడంలో జాప్యం చేస్తున్నట్లయితే అది కేవలం 
అన్యాయం, అక్రమం తప్ప మరేమీ కాదు. అలాంటి వ్యక్తీ వెంట పడి తన శక్తియుక్తుల్ని 
వినియోగించి హక్కుదారునికి 'ఆతని హక్కును అందజెయ్యడం ఎంత ముఖ్యమో ఈ 
హదీసు తెలుపుతోంది. ఒకరి వాక్కును ఎవరయినా కాజేస్తూ ఉంటే సమాజంలోని 
పలుకుబడిగల వర్గం తమాషా చూస్తూ చేతులు ముడుచుకు కూర్చోవడం తగదు. 
బలహీనుడు, తన వాక్కును సాధించుకోలేకపోతున్న వ్యక్తికి సహాయపడి అతని వాక్కు 
అతనికి అందేలా యత్నించడం వారి ధర్మం. 


349. ఈ ఉల్లేఖనం వల్ల అనేక విషయాలు వెల్లడవుతున్నాయి: 
(1) కొందరు స్త్రీలు సమావేశమయి ఉన్నప్పుడు అనుమానాలు తలెత్తవన్న నమ్మకముంటే 


236 (ప్రవక్త ప్రవచనం 


పయత యప! ఈతీ। రథ OEE gle గం 
(లాటీ ఐదు కటట టి. ెడ్టిప ఉట రో 
351. హ్మజత్‌ అబ్బు ల్హా బిన్‌ ఉమర్‌ ఉల్లేఖనం: దైవ సందేశహరులు ఇలా 
సెలవిచ్చారు, “ఎవరు ఏ జాతి పోలికను అనుకరిస్తాడో అతను వారితోపాటు 
గణించబడతాడు.” (అబూదావూద్‌, మిషా ల్‌) 





అపరిచిత వ్యక్తి వారికి సలామ్‌ చెయ్యవచ్చు, వారితో సంభాషించవచ్చు. (2) ఈ 
వాదీసులో (స్తీ మనస్తత్వంలోని ఓ న విషయాన్ని స్పర్శించడం జరిగింది. 
సాధారణంగా సున్నిత మనస్కురాలయిన స్త్రీలు తన్ను ప్రేమించే భర్తతో చిన్న 
తగాదా వచ్చినా భరించలేక నిత్యం అలానే గడిచినట్లు తలపోస్తారు, భర్తను నిందిస్తారు. 
భర్తలోని ఏదో ఓ చిన్న లోపాన్ని చూసుకుని అతనిలోని సద్గుణాలని ్నంటినీ 
విస్మరిస్తారు. దాన్నే ఇక్కడ ఎత్తి చూపి అలా కాక మంచివై పునూ చూడాలని బోధిం 
చడం జరిగింది. అలానే మరోచోట భార్యలోనూ ఏదో చిన [1 లోపం చూసి అసలు 
ఆవిడలో మంచి అన్నదే లేనట్టు ప్రవర్తించడం సరయిన పద్ధతి కాదని భర్తలకూ 
బోధించడం జరిగింది. “విశ్వాసి అయిన భర్త విశా $సురాలయిన భార్య పట్ల విద్వేషం 
పెంచుకోరాదు. ఆమెలో ఏదై నా ఓ గుణం నచ్చకపోతే ఇతర గుణాలను పరీశీలించండి 
అవి మీకు నచ్చుతాయి” అని తెలుపడం జరిగింది. 


350. సవతిని వెక్కిరించడానికి భర్త తన్ను ఆవిడ కంటే అధికంగా ఆదరిస్తాడని, 
అనుగ్రహిస్తాడని చాటడానికి లేని సంపదను ఉన్నట్లు ప్రదర్శించడం. (స్త్రీలోని సవాజ 
ఈర్వ్యా విద్వేషాల మనస్తత్వాన్ని చాటుతోంది. వాస్తవ విరుద్ధమయిన అలాంటి 
(ప్రదర్శన, లేక గర్వంతో, లేని గొప్పదనాన్ని చాటే బుద్ధితో చేసే ప్రదర్శనలు కూడా 
ఓ విధమయిన అబద్దాలే. మనిషి తన స్థితి ఎలా ఉందో తన వస్త్రధారణ, తదితర 
విషయాల ద్వారా కూడా అలావే కనబడాలి. 

౩351. పోలిక, అనుకరణ రెండు విధాలు కావచు సం 


(1) తన నిజమయిన వేషభూషణ, జీవనసరళి, నలుగురితో మసలుకునే తీరును 
మార్చుకుని, భిన్నమయిన వ్యక్తిగా కన్పించడానికి చేసే యత్నం. ముస్లిం అయిన 
వ్యక్తి, ఇతను ముప్లిమా, కాదా అన్న అనుమానం వచ్చే విధంగా రూపాందడం. 

(2) ఓ పమాజం మొత్తం దాని వ్యక్తిత్వాన్ని ఇతర జాతుల్లా మార్చివెయ్యడం లేదా వారి 
చిహ్నాలను అనుకరించడం. ముస్లిముల సమాజం ముస్లిమేతర సమాజంలా వారి 


చిహ్నాలను, ఆచార వ్యవహారాలను, వేషభూషణలను, మొత్తానికి వారి విధానాలను 
అనుకరించడం. 


నామాజైిక దౌష్ట్యాలు 237 


త్తి 
న Pia | AG Fr ia Fl wr arf aes 
యింటికి దయకి DTS Gh hl AE OS యద్ర 
8 టే 2 POND 
(eal ol ple la) a3 523 


NUE హా ATTA అ రి ren 
౬ తయ ౮ ఈ దక రర ఆన ౭షు! 
ధి (1 


352. అబుల్‌ హయాజ్‌ అసది ఓ ఉల్లేఖనంలో ఇలా తెలిపారు: హ(జత్‌ 
అలి ఒకసారి, “నన్ను దైవ (ప్రవక్త ఏ కార్యనిర్వహణకు పంపారో దానిగ్గాను 
నేను నిన్ను పంపుతున్నాను. నీవు ఎక్కడ ఏ బొమ్మను చూసినా దాన్ని 
చెరిపివెయ్యి. ఎక్కడ ఏ ఎత్తయిన గోరిని చూసినా దాన్ని నేలమట్టం 
చెయ్యి.” అని నన్ను పురమాయించారు. (ముస్తం మిష్కాల్‌ు 


యాను 3 ట్వ తటి తూ! య (6౪ del ce (FOF) 
AGN LYS Doe Ds oe BE EE 35 | 


క క 


౮౯౮ అరవడం లోటు! ౧౧ -తబే[ త్ర) 


353. “కుదామి (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా తెలిపారు: “నేను (ప్రవక్తను 
కుర్చానీ దినాన తెలతెల్తగా, ఎర్రఎర్రగా ఉండే ఓ ఒంటుపై స్వారీ చేస్తూ 
“జ[మహా'ను చిన్నచిన్న కంకర రాళ్ళతో కొట్టగా చూశాను. ఆ సమయంలో 
బంటోతుల లాఠీలు లేవు, మందలింపు లూ హెచ్చరికలు లేవు, తప్పుకోండి, 
తప్పుకోండి అన్న నినాదాలూ లేవు.” (మిష్కాల్‌ - షానయీో) 
న వ. 
అయితే ముస్లిమేతర నాగరికతల్లోని లేదా ఆచార వ్యవహారాల్లోని ఏవయినా 
ప్రయోజనకరమయిన, ఇస్టామీయ సంప్రదాయాలకు వ్యతిరేకం కాని అంశాలను 
అనుసరిస్తే అందులో తప్పు లేదు. ఇక్కడ ఓ సముదాయంగా ముస్తిములు తమ 
వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను కోలో ఎకుండా వారించడమే ఉద్దేశ్యం. 

ఓ ఉల్లేఖనం ప్రకారం రోమనులు వాడే ఓవరుకోటులాంటి దాని ఏ ప్రవక్త మవానీయులు 
నిరభ్యంతరకరంగా వాడవచ్చు అని బోధించారు. అలాగే ఉమ్మె వాబీబా (ర.అుసలహా 
మేరకు అబిసీనియా సంప్రదాయం ప్రకారం మహిళల జనాజా (శవ పేటికుపై 
అర్థచంద్రాకారపు కప్పును నిర్మించారు. ఇవన్నీ ప్రయోజనకరమయిన విధానాలు, 
వాటి పట్ల అభ్యంతరం లేదు. 


238 (ప్రవక్త ప్రవచనం 


MLE ele Gell 0134) దో 


354. “|పవక్త మహనీయులు, నమాజ్‌ లో ఇమామ్‌ (నాయకుడు) ఎత్తయిన 
(పదేశంలో నిల్చొని జనం ఆయన వెనకాల అనగా (క్రింది (పదేశంలో 
నిల్పోవడాన్ని వారించారు.” అని అబూ మస్‌ఊద్‌ అన్సారి (ర.అ 
ఉల్లేఖించారు. (దాబ్‌కుత్‌ ని - మిష్కాల్‌ 
చయ ls! Le Sle (88) 
GAM భల GS IESE యు పయ య! ఠళ్తు 
5 5,02 


2 Pe ల అ లంట య్యా ఖం క. ర కుత ల 
ర కప్పు శవషయమరయన మండువ! సం కర 
eT TDR Pra 


355. హ్మజత్‌ అబ్బుల్దా (ర.ఆ) ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా ఉపదేశించారుః “(పళయ దినం రాకకు పూర్వం కొన్ని విష 
యాలు వ్యాప్తిలోకి వస్తాయి, (1) ప్రముఖులకు సలాము చెయ్యడం (2) 
వాణిజ్య వ్యవహారాల వ్యాప్తి - చివరికి (స్తీ కూడా తన భర్తకు సాయపడ 
వలసి వస్తుంది. (3) బంధువుల ఎడల నిరాదరణ (4) విజ్ఞాన వ్యాప్తి (5) 
అబద్ధపు సాక్ష్యాలు విపరీతమవడం, నత్యసాక్ష్యం పూజ్యమయిపోవడం.” 


(ఆల్‌ ఆదబుల్‌ మృఖఫద్‌. లీ 


352. బవుదై వారాధన, విగ్రహారాధన, వీరపూజ (60 ఇంr5hip) కారణాలలోని 


రెండు ముఖ్య కారణాలను పేర్కొని వాటిని తుడిచిఎయ్యాలని ఇక్కడ బోధించడం 
జరిగింది. 


353 కుర్చానీ దినం అనంటే జిల్‌హజ్జ 10వ తారీఖున అన ఏ మాట. "జ[మహి' 
అన్నది వాజ్‌ సమయంలో ఆచరించే 'రమి' అన ఎ కంకర రాళ్ళు రువే వ సంప్రదాయానికి 
గురి. ఈ వాదీపులో చెప్పవచ్చిందేమిటంటే దైవ ప్రవక్త ఆనాడు ఇస్టామీయ రాజ్యాధి 


సామాజిక దౌష్ట్యాలు 239 


ప వ టి లలల డన ళం చ 
మ] GBs టకు! ఊద్రతో! SIE CE (00 
TEP వార 2 Zn అ Ww లో > వ శ 
deat ధిశ యముడు | సద హం UG OIE hE 
వ! స్ట లం టి 
(14 lore! wey ey) ay |e ఆ 


356. హ్మజత్‌ ఆయిషా ఉల్లేఖనం (పకారం |పవక్త మహనీయులు (సఅసం, 
ఇలా ఉపదేశించారు: “జనుల్లో రెండు రకాల అపరాధులు హీ నమయిన 
వారు. (1) తన తెగవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెగడడంలోనే గడిపే కుకవి. 
(2) తన తండిని తండి కాదని తిరస్కరించేవాడు.” 

(ఆల్‌ ఆదబుల్‌ మృఫద్‌) 


నేత, దేవుని అంతిమ ప్రవక్త అయినప్పటికీ ఆయన చుట్టూ బం(టోతులు, తప్పు 
కోండి అని గోల పెట్టే భ(ట్రాజులు ఇత్యాది రాజ రీవి ఉట్టిపడే ఏ హంగామా లేదు 
అన్నది. (ప్రవక్త మహనీయులు అత్యంత నిరాడంబర జీవి అన్న దానికి ఇదొక 
ఉదాహారణ. 


354. నమాజ్‌ చేయించే ఇమామ్‌ (నాయకుని ని ఆయన గొప్పదనాన్ని చాటడానికి 
ఎత్తయిన ప్రదేశంలో. నిలబెట్టురాదు. అయితే ఆయనతోపాటు మరికొందరు వెనుక 
నమాజ్‌ చేశే సేవారు సయితమూ ఆ ఎత్తయిన ప్రదేశంలో నిలుస్తే అప్పుడు అందులో 
తప్పులేదు. అలాగే కేవలం అందరికీ వినపడాలన్న ఉద్దేశ్యంతో వక్తకు ఎత్తయిన వేదిక 
మీద నిలబెట్టడంలోనూ తప్పులేదు. ఎవరికీ మరొకరిసమక్షంలో కేవలం వారీ హోదా 
కారణంగా ప్రత్యేక స్థానాన్ని కల్పించడం భావ్యం కాదన ్నదే ఈ వాదీసు ప్రబోధం. 


355. ఇందులో ప్రస్తావించిన నాలుగు విషయాలకు భావం (1) పెద్దలయినా సరే 
సామాన్య మనుషులకు సలామ్‌ చేసే అలవాటు పోయి కేవలం పెద్దలనబడే వారికే 
సలాము చెయ్యడం సమాజంలో పెరుగుతుందన్నమాట. (2) ధనార్టనా పిపాస 
ఎంతగా వెరిగిపోతుందంబే పురుషుడు సంపాదించేది సరిపోకపోగా (స్తీ సయితం 
పురుషునితోబాటు ధనార్జనలో చేదోడువాదోడుగా నిలవటం ముఖ్యమని భావిస్తుంది. 
(3) మనుషుల్లో * స్వార్థం" పెరిగి, బంధువులు, ఆత్మీయులు, తనవారు, మిత్రులు అన్న 
పాశం తెగిపోయి ఎవరీకి వారే యమునా తీరే అవుతారన్నమాట. (శ) విజ్ఞాన పరివ్యాప్తి 
అయితే మెండుగా జరుగుతుందిగాని జనంలో మంచితనం, సభ్యతా సంస్కారాలు, 
గొరవ, మర్యాదలు, నై నె తికతా ప్రమాణాలు అనుదినం దిగజారి పోతుంటాయన ష్‌ 
మాట. (5) మొతానికి ౩ చెడుగు అన్నది వ్యాపించి ఆధిక్యత పొంది, దుర్దనుల ధాటికి 
భయపడి సజ్జనులు సయితం నిజం పలకడానికి వెనుకాడుతారు. సమాజం మొత్తం 
దౌష్ట్య పంకిలంలో తలమునకలయి ఉన్నందున వ్యక్తిగత నిష్టా పరాయణులు 
సయితం చెడుగు సమక్షంలో నోరు మెదిపేందుకు సాహసించలేరు. 


240 


4 row te | మరద కటిం భం ల 
Ass AAs il ea రజ రక రక పప | ర (4) 


We తీ” 


తో గ అ) క భే 
IED తస ELEN 


ర ఇల్‌ 
లో 


అ 44 రీ సై కీ 6 “93 Sgn యయ య గో ల్లో 
sil gt పక Wl su HW! Sy 


357. దైవ సందేశహరులు బోధించినట్లు హ(జత్‌ అబూ హురైరా ఇలా 
ఉల్లేఖించారు: “విందుల్లో అత్యంత హేయమయింది కలిగిన వారిని ఆహా నించి 
నిరుపేదల్ని వదలివేసిన వలీమా విందు. ఇంకా ఎవరయితే (బలమయిన 
కారణం లేకుండానే) విందు పిలుపును తిరస్కరిస్తాడో అతను దె వం, దైవ 
(పవక్తలకు అవిధేయుడయ్యాడు.” (బుఖారి ముస్తిం) 
గ్గ ow సు ఓ Sad జ డుం, 

As ae ఊట! ప్రషలి ౪ ల్లాోయల్రు! లో గాది 

శ లట =. త్తం won hh, wr 1a 
రయ దము కు దు గర 
ఎర అమ క్యూ పక ఉష pe 


CTE st. ses ౮6 IE 


కషి 


358. హ్మజత్‌ అబ్బుల్లా బిన్‌ అబాస్‌ ఓ ఉల్లేఖనంలో దైవ [పవక్త ఇలా 
బోధించారని తెలిపారుః “పురుషుడుపర (స్త్రీతో ఏకాంతంగా ఉండకూడదు. 
స్తీ ము[హమ్‌ పురుషుడు తోడుగా లేకుండా (పయాణం చెయ్యరాదు.” 
దానికి అక్కడున్న ఓ వ్యక్తి “నా పేరు ఫలానా యుద్ధంలో (పాల్గొనే వారితో 
పాటు) (వానుకున్నారు. నా భార్య ఏమో హాజ్‌ సంకల ఎ) ౦6తో బయలుదేరు 
తోంది.” అని విన్నవించుకునా ఎడు. అప్పుడాయన, 'వెళి నీ భార్యతోపాటు 
హజ్‌ నిర ర్తించు” అని పురమాయించారు. (బుఖారీ ముస్తిం) 


సామాజిక దౌష్టాలు 241 


దము క! ఓవ 6 టక FE స డ్రా ళ్‌ సే ధూగోాది ఉం 


లి స్తాళ భం పల్లీ ళ్‌ 


జ Aes a ER EIT GI oti డగ 


ల కీ 


ee 
ఆ * 


సుయ రర ed NOME os UA 
(Ciel pee hob) - get 5 wa 


359. ఉమెమా బిన్తు రుకె కా ఉల్లేఖనం: నేను మహిళల ఓ వర్గంతోపాటు 
(ప్రవక్త మహనీయుని ఎదుట ధార్మిక (ప్రతిజ్ఞ చేసుకున్నాను. అప్పుడు 
ఆయన, “నీవు చెయ్యగల కార్యాల (పతిననే నేను చేయిస్తాను అని అనగా 
నేను, “అల్హాహ్‌ ఆయన (ప్రవక్త (సఅసం) మాపట్ల మాకన్నా అధికంగానే 
దయగలవారు” అంటూ ఇంకా ఇలా అన్నానుః “దైవ (ప్రవక్తా మాచేత (ప్రతిన 
చేయించండి (అంటే) కరచాలనం చెయ్యండి." దానికి ఆయన, “నేను 
వంద మంది మహిళలతో నోటి ప్రతిన చేయించడమైనా ఒక్క మహి ళతో 
నోటి (పతిన చేయించడమయినా ఒక్కటి అని అన్నారు. (మిష్కాల్‌ 


జో జఫ CTT 


shh JES Ke UTI gl ద్ర & 
abl 0 OG A HE aN మావ 
SEEN MOLD TEENIE 
త ఎ ఫటట! తీ! రఫ్‌ wu పాట 
(దాత! ఆట! ఇ! స్ట్‌ స దండో! టల - పూ Us కయ! 





357. సమాజంలో సమానతను ఆచరణలోకి తీసుకురాగల (ప్రతి సందర్భాన్ని 
వినియోగించాలంటుంది ఇస్లాం. కేవలం సిద్దాంతాలు వల్లించడంతో సరిపుచ్చక 
(క్రియాత్మకంగా ఒక్కో సందరా ఎస పేర్కొన అక్కడల్లా సర సమానత్వాన్ని ఎలా 
(పతిబింబింపజెయ్యాలో తెలియపరుస్తుంది. అందువల్లనే “వలీమా' (పెళ్ళి తరువాత 
వరుని తరపున ఇచ్చే విందు) విందులో సమాజంలోని నిరుపేదల్ని సయితం 
పేలువాలని తాకీదు చెయ్యడం జరిగింది. 


358 స్తీ మానాభిమానాల రక్షణకు ఇస్లాం ఎలాంటి ప్రాముఖ్యాని ్నస్తుందో, ముందు 
జా|గత్తల్ని ఎలా అమలుపరచ నిర్ణయిస్తుందో ఈ హదీసు ద్వారా ద్యోతకమవుతుంది. 


242 (వవక్త ప్రవచనం 


360. ఉమ్ము సల్మా ఉల్లేఖనం (ప్రకారం, తాను, మైమూనాతో పాటు (ప్రవక్త 
మహనీయుల సన్నిధిలో హాజరయి ఉన్నప్పుడు ఇబ్బు ఉమ్ము మక్తూమ్‌ 
అక్కడికి వచ్చారు. (ప్రవక్త మాతో, “ఆయనకు చాటుగా వెళ్ళండి అని 
అనగా నేను, “వీరు గుడ్డివారు కదా ఈయన మమ్మల్ని చూడలేరు కదా,” 
అని అన్నాను. దానికీ ఆయన “మీరు ఇద్దరూ గుడ్డివారు కాదుకదా, మీరు 
ఆయన్ని చూడటం లేదా?” అని ఎదురు (ప్రశ్నవేశారు. 
(తిర్మి జ మిష్బా-ల్‌) 

Shes eh తు! రు రేక DEED 

(hE gi Fol) OEE రయ EE 
361. హృజత్‌ ఉమర్‌ బిన్‌ ఇత్తాబ్‌ (ర.అ) ఉల్లేఖనం (పకారం దైవ 
సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చారుః “ఏ పఫురువుడైనా ఒక 
(అపరిచిత, హరామ్‌ కాని) (స్తీతోపాటు ఒంటరిగా ఉన్నట్లయితే అక్కడ 
మూడవ వాడు షైతాన్‌ కూడా ఉంటాడు.” (తిర్మిజ్స మిష్కాల్‌ 





చెడును నిషేధించడం మాత్రమే కాదు, చెడుకు గానిపాయ్యే మార్గాలన్నింటినీ ఇస్తాం 
మూసివెయ్యాలని సంకల్పించింది. ఫలితంగా దుర్మార్గం ఏ మార్గం గుండా మనిషి 
గుండెల్లోకి చెరబడుతుందో చెప లేము గనక ఒంటరిగా పర (స్తతో పురుషుడు 
క్షామయివా ఉండరాదని హెచ్చరించింది. అలాగే స్త్రీ దూర ప్రయాణానికి సన్నద్దురా 
లయినప్పుడు మువ్రామ్‌ (పెళి కి నిషిద్ధమయిన బంధుత్వం గల పురుషుడు) తోడు 
ఉన్నప్పుడే ప్రయాణం చెయ్యాలని కట్టడి చేశారు దైవ ప్రవక్త (సఅసం). 


359 ప్రవక్త కాలంలో స్త్రీలు, పురుషులు ఎవరయినాసరే ఇస్తాం స్వీకరించిన 
తరువాత ఆయన సమక్షంలో (ప్రతిన చేసేవారు. పురుషులయితే ప్రవక్త చేయ్యిమీద 
చెయ్యివేపి కరచాలనం చేస్తూ - (ప్రతిన చేసేవారు. స్త్రీలచేత ప్రతిజ్ఞ చేయించేటప్పుడు 
నోటితో చేయించివా సరిపోతుందని ప్రవక్త బోధన. ఈ వాదీసు కూడా ఆ 
విషయాన్నే తెలుపుతోంది. [ప్రవక్త అయితే తన సమాజానికి తండ్రి వంటి వాడేకాదు, 
అంతకవ్నా అధికమే. అయినప్పటికీ ఆయన (స్త్రీలతో కరచాలనాన్ని కాదన్నారు. 
అప్పుడు ఆయన అలా చెయ్యకపోతే ప్రళయం వరకు తపు దారి పట్టిన మత 
గురువులు దాని సాకుతో సున్నత్‌ అన్న పేరు చెప్పి ఎన్ని లజ్జలేని కార్యాలు, నీతి 
మాలిన పనులు చెయ్యడానికి సాహసించేవారో! 


తెర౦ ఇబ్బు ఉమ్ము మక్తూమ్‌ (ర.అ) అత్యంత ఉన్నత స్థాయి ప్రవక్త సహచరులు. 


సామాజిక దౌష్ట్యాలు 243 


క స? లక్‌ గ్ర వలయ త తు (1౯ 


1 
3 ww,” స 


sisi రివ! మలి పసం Ga De SEB eS! 


ల 


న! 


ws అ ం 
A pl) bs పస్తు ఉల్లు, gw; 


362. దె వ సందేశహరులు (సఅసం) ఇలా ఉపదేశించారని అబూ సయీద్‌ 
(ర.అ) ఉల్లేఖించారు: (పళయదినాన దై వం సమక్షంలో తన స్థాయి దృష్ట్యా 
అత్యంత హీనమయిన వ్యక్తీ ఎవడంకే, తన భార్య చెంతకు వి నప్పుడు 
ఆవిడ అతన్ని సమీపించగా (ఆ తరువాత జనుల్లో) అతను ఆవిడ 
రహస్యాలు (గోప్య విషయాలన్నీ) బహి రంగపరుస్తూ తిరుగుతాడు. 
(ముస్తిం, మిష్కాత్‌ 


రం Gye Gy hse Gas she 
(56 త ప 


363. జరీర్‌ బిన్‌ అబ్బుల్లా ఇలా ఉల్లేఖించారు, “నేను దైవ (ప్రవక్తను, 
అకస్మాత్తుగా పడే చూపును గురించి (పశ్నించాను. దానికి ఆయన, నేను నా 
చూపును మరల్చుకోవాలి అని తాకీదు చేశారు.” (ముస్తిం మిష్కాత్‌) 


ఆయనకు పైగా కనుచూపులేదు. అలాంటి వారి ఎదుట కూడా రాకూడదని ప్రవక్త 
సతీమణులంతటి పరిశుద్ధ int దైవప్రవక్త పురమాయించారంటే కారణాన్ని 
కాస్త (గ్రహించే ప్రయత్నం చేయాలి. నేడు'ల ఆధ్యాత్మిక అన్వేషణలో అనేక మంది స్త్రీలు 
గుడ్డినమ్మకాల వలలో పడీ బాబాలను, మత గురువులను లగా కలుసుకోవడాన్ని 
ఆ తరువాత బయటపడే దుష్పరిణామాలను చూస్తే ఆనాడు చ కేవలం 
పరస్తీలను పురుషులు చూడటం ఒక్కటే కాదు, పరపురుషులి వ స్త్రీలు కూడా 
అనవసరంగా చూడటం ప్రమాదకరమని తెలిపిన బోధనలోని విజ్ఞతా వివేచనలు 
అర్థమవుతాయి. 

361 అంటే వారామ్‌ కాని బంధుత్వంగల (స్తీ పురుషులు ఏకాంతంగా ఉన్న చోట 
షైతాన్‌ దుష్టశక్తి ప్రవేశించి వారిద్దరి మధ్య బలహీన క్షణాల్లో ఏవైనా దుష్టభావనల్ని 
సమాజానికి ఉపద్రవకరమైన ఆలోచనలి ్న రేకెత్తించే ప్రమాదం ఏర డుతుందన మాట. 


244 (వవక్త ప్రవచనం 


a త్‌ ఓ Po us FA yr a గ ఆ ని వ్‌ వాళ వానో 
Asal in le gs D350 E27 Bf EE (er) | 
జో త్‌ [| తోట ord ఐం ఢీ స TE w > 
NEMS GS ORE: Jeli 
గ్‌ | న ,.4r 
(Elie Gaol) AE GE 


364. అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు (సఅసం) 
“పురుషులు వాడవలసిన సుగంధం వాసన బాగా చుట్టుపక్కల వా ఏంచేదిగాను 
రంగు వ్యక్తం కానిదిగాను ఉండాలి. (స్త్రీల సుగంధం రంగు బాగా కనిపించేదిగాను 
సువాసన తక్కువయినదిగాను ఉండాలి” అని ఉపదేశించారు. 

(తిర్మిజీ మిష్కాల్‌” 


Bw 64 Jaf: భరాగా+టు 
Cyt రహాల! tM) HS oY తడ్సు 
365. హజత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ ఇలా ఉల్లేఖించారు: “నీతిబాహ్య 


మయిన, లజ్ఞావిహీ నమయిన మాటలు పలికేవాడు, సమాజంలో వాటిని 
వ్యాపింపజేసేవాడు ఉభయులూ నేరంలో సమానులే(ఆల్‌ అదబుల్‌ మఫద్‌) 





362 కొందరు భార్యతో జరిపిన రాసక్రీడల వివరాలను సిగ్గువిడిచి నలుగురి మధ్య 
చెప్పుకోవడం గొప్ప మగసిరిగా భావిస్తారు: ఇలాంటివారు ప్రళయ దినాన దైవం 
సమక్షంలో హాజరయ్యే ఆనేక దుష్టవ్యక్తుల్లో అధమాతి అధములయినవారని ఈ 
వాదీసు బోధపరుస్తోంది. (స్తీ పురుషుల సంబంధాల వివరాలు పడకగదిని దాటి 


బజారున పడటంవల్ల సమాజం రొంపిగా, రోతగా తయారవుతుందన్న హెచ్చరిక 
ఇందులో ఉంది. 


363 ఇస్టాంలో అక్రమ స్తీ పురుష సంబంధాలకు ఎలాంటి స్థానం లేదు, దాన్ని 
సమాజానికీ అత్యంత ప్రమాదకరమయిన వ్యాధిగా పరిగణిస్తుంది. అందువల్ల దానికి 
గొనిపోయే మర్గాలనన్నింటినీ, ద్వారాలనన్నింటినీ మూసివెయ్యడానికి, వాటిపై 
కాపలాను పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అదే ఈ హదీసు ప్రబోధం కూడా. 


364 ఇస్టాం స్థాపించగోరే సత్సమాజంలో లింగపరంగా పరిశుద్ధమయిన వాతావరణం 
వెలక"నాలన్నది దాని ఆశయం. అందులో లజ్ఞావహీనమయిన పనులకు, అక్రమ 
లైంగిక వ్యవహారాలకు, వీటికి గొనిపోయే (పేరకాలకు తావుండరాదన్నది దాని లక్ష్యం. 
ఎదుటివారిలో లైంగిక భావో ద్రేకాలను రెచ గొట్టే ఎలాంటి అవకాశాలను మిగల ఎరాదని 


సామాజిక దౌష్ట్యాలు 245 
కు 


త న సగ గగ 3 
Wns AE ము! Le yl రమ OE OEE] = (0 44) 
ash mda elon NET 


eis oe 6 5G రివ SR sre న 


wu 
ధో 
ల్‌ో 
Ma 


న్న! 


\ 


ఆయు ఆకర పడు Os కే! క లక్‌ 
host YU wl RO AC yy 


be 


న్‌ 


నాననా. 


366. దైవ సందేశహరులు ఇలా పలికారని హ(జత్‌ అబూ హురెరా 
ఉల్లేఖించారు, “పుకు (పతి శిశువు (పకృతి ఆధారంగానే పుడతాడు. ఆ 
తరువాత అతని తల్లిదం[డులు అతన్ని యూదునిగానో, (కై స్తవునిగానో, 
య mar) 
అగ్ని పూజకుణ్ణిగానో చేస్తారు. ఓ పశువుకు పుష్ట పిల్ల సవ్యంగానే 
పుడుతుంది. వాటిలో ఏదయినా చెవి కోసి పుట్టగా మీరు చూశారా?” ఇంకా 
ఆయన ఇలా ఉపదేశించారు, “అల్హాహ్‌ జనుల్ని సృష్టించే (పకృతిని 
అవలంబించండి. అల్లాహ్‌ సృష్టిలో, నిర్మాణంలో, ఎలాంటి మార్పు 
సంభవం కాదు - అదే సరళమయిన, పటిషప్ణమయిన ధర్మం, జీవన 
మార్గం.” (బుఖారి, ముస్త్రిం మిష్మా_ల్‌) 


అదికోరుతుంది. పురుషుల్ని ఆకర్షించే ఘాటయిన సుగంధ ద్రవ్యాలను (స్రీలు 
వాడరాదని ఆదేశించడానికి పూర్వమే మహిళలు అధికంగా పురుషుల మధ్య తిరుగాడే 
అవకాశాలను వీలయినంత మేర తగ్గించి తరువాత అంతగా అవసరమయితే స్వల్పమయిన 
సుగంధాలనే వాడాలని సూచించింది. అలాగే పురుషులు వీలయినంత నిరాడంబరంగా 
సాదాసీదాగా ఉండాలని ఇస్తాం అభిలషిస్తుంది. అందువల్లనే రంగుల సువాసనల్ని వారికి 
కూడదని చెప్పి స్త్రీలు సవాజంగానే రంగుల్ని కోరుకుంటారు కాబట్టి వారికి అనుమతి 
నిచ్చింది. దానితోపాటు సామాజిక పరిశుద్ధ వాతావరణాన్ని కలుషితం చెయ్యకుండా 
పరిమితుల్ని సయితం విధించింది. 

365 వాస్తవంగా నోటితో ఆశ్రీలాన్ని పలకడమన్నా ఆ పలికిన దాన్ని (ప్రచారం 
చెయ్యడమన్నా పరిణామాల రీత్యా రెండూ ఒక్కటే. అందువల్లనే ఈ రెండు 
దుశ్చర్యలకు పాల్పడే ఉభయులూ సమానమే అన్నారు ప్రవక్త మహనీయులు 
(సఅసం). 

366 ప్రతి మానవుణ్ణి దైవం సవాజ ధర్మమయిన దైవ విధేయతా ధర్మానికను 


246 ప్రవక్త ప్రవచనం 


(హీరో డేటు ద డ్రా! క్ర కర] భట (214) 
య! బన AA SFA 65 S53 Uy Oi షు 


eu le Slo) మాడు! hs 


367. హ(జత్‌ అబూహురై రా( రఆ) ఉల్లేఖనం (ప్రకారం దై వసందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు: “మీరు నాయకత 0, అధికారాల మోహంలో 
పడిపోతారు. కాని అది (పళయదినాన తలవంపులకు కారణమవుతుంది. 
“పాలుపస్టే తల్లి ఎంత మంచిది, పాలు విడిపించే మహాతల్లి ఎంత చెడ్డది.” 


(బుఖారి, మిష్కాల్‌. 


క శప దయ షయ య ద్రుకలీ AE రో (01) 


భు or పం చ ల వ్య (రం ser 
మసన (ఈము! రము ర | నే 


AGES 
శ 4 { 3 ళా త 
aed wl el రర దం eee NS gt bE దు రి 


NE ara at సతర టు! రయ మ 
్‌ర న న igh వరమ థింర్థపత్త తతర Odes 
sais య! మట Gl SS pls op yf 


రర మీటు న. ప వా 
pare pee Eg - bE తప! 3 wr rr 


వతు దమ్ము 


ee! టో గే 





గుణంగావే కాక అతను దానికి విరుద్ధంగా ఆచరించదలిస్తే దానికీ సే స్వేచృనిచి ఎ స్వతం 
(త్రుళ్లీగా సృష్టించాడు. ఆ స్వేచే | అతని ప్రకృతి. ఆ శిపవును అలా దాని (పకృతి కను 
గుణంగా వదలివేస్తే ఆది తన స్వేచ్చను వినియోగించుకుని తనకు ఇష్టమయిన 
మార్గాన్ని ఎను కుంటుంది. కాని తల్లిదండ్రులు తమకు ఇష్టమయిన మార్గాన అతన్ని 
నడపడానికి సకల యత్నాలూ చేస్తారు. సన్మార్గాన నడిచేవారు కూడా ఆ బాలలకు 


సామాజిక దౌ లు 247 


368. హ్మజత్‌ ఆయిషా ఉల్లేఖనం: ఒకసారి కురై ష్‌ (ప్రజలకు ఓ విపత్తు 
వచ్చి పడింది. వారిలోని మఖ్‌ జూమియ వంశానికి చెందిన ఓ మహిళ 
దొంగతనం చెయ్యడం వల్ల (ఆమె చేతులు నరకబడతా యేమోనని) వారు 
సందిగ్ధంలో పడ్డారు. ఆమెపట్ల సిఫారసు చెయ్యడానికి |పవక్త వద్దకు ఎవరిని 
పంసాలి అన్న అంశం పె వారు పరస్పరం సం|పతలించుకున్నారు. ఆయన 
పేమపాతుడయిన ఉసామా బిన్‌ జైద్‌ తప్ప (ప్రవక్త మహనీయుల సమక్షా 
నికి వెళ్ళే సాహసం ఎవరు చేయగలరు అని అనుకున్నారు. తదనుగుణంగా 
ఉసామా ఆయనతో మాట్లాడారు. దానికి దైవ సందేశహరులు (సఅసం) 
మోము ఆ|గహంతో రంగు మారింది. “నీవు దైవం నిర్ణయించిన శిక్ష పరిమి 
తుల్లో ఒకదాని విషయంలో సిఫారసు చేస్తున్నావా?” అంటూ ఆయన లేచి 
నిలబడి ఇలా (పసంగించారుః “లోగడ మీకు పూర్వపు జనులు ఇందువల్లనే 
సర్వనాశనమయ్యారు. వారిలో ఎవరయినా స్థితిపరుడు దొంగతనం చేస్తే 
అతన్ని శిక్షించకుండా వదలివేసేవారు. మరే బలహీన వర్గంలో నివాడయినా 
చేస్తే అతన్ని శిక్షించేవారు. దైవంపై (ప్రమాణం చేసి చెబుతున్నాను, 
ముహమ్మద్‌ కూతురు (సొంత కూతురు) ఫాతిమా దొంగతనం చేసినా 
నేను దాని చేతులు నరకివేయించేవాళ్లీ.” (బుఖారి, ముస్త్రిం, మిష్మాల్‌) 


ఎ 
> 2 


BIE Fgh టూ he oy Ole es (F140) 


బీ 

దె 
x 

\ 


క రీ చ Ww 3 న ఆ! క్‌ న లల | నా (| 
Esa! ఆప! SS DRL మ! ఊసు! 
ఫ్‌ ళ్‌ 
5 An aire యా తడ. శ PD శత శ గ 
సడ లట య USN ము few 1 ఏడ 
లోక్‌ 


అ, క ఆశి స్ట ణే క > వొ కో ల >= 
HE గ Ua! 2 యయ LU bytes 
జ : నే pa 


లో థన అ అకా టం జతి ల జానా ణో Cl 


(లో! 





సన్మార్గాన్ని చూపవచ్చు. సద్బుద్ధి కలిగితే ఆ బాలలు సన్మార్గాన్ని అనుసరించడం 
సాధ్యమే. 

367 నాయకత్వపు హోదా కలిగి ఉండటాన్ని పాలుపట్టు అమ్మగా పేర్కొనడం 
జరిగింది. తొలగింపు వల్లనో లేక మృత్యువువల్లనో ఆ హోదా నుండి తొలగించడం 


(18) 


248 ప్రవక్త ప్రవచనం 


369. “సఫ్వాన్‌ బిన్‌ సులై మ్‌ (ప్రకారం (ప్రవక్త సహచరుల కుమారులు 
తమ తండులు చెప్పగా విని దైవ సందేశహరుని ఉపదేశాన్ని ఇలా 
ఉలేఖించారుః “వినండి, ఎవరయినా ఒప్పందం చేసుకున్న (వ్యక్తి లేదా 
జాతి)వారిపె అత్యాచారం జరిపితే, వారికి చెందిన హక్కును తగ్గించివే స్తే 
లేదా వారిపై వారి శక్తికి మించిన భారం మోపినట్లయితే, వారి ఇష్టానికి 
విరుద్దంగా వారి వస్తువేదయినా కాజేసినట్లయితే, - నేను (ప్రళయదినాన 
ఇలాంటి వారికీ వ్యతిరేకంగా, బాధితుల పక్షాన నిలబడి పోరాడతాను.” 
(అబూ దావూద్‌, మిష్క్మా_ల్‌) 


జ GI 45 BOLL gE iE గారు 

రువ అభ త తయన దక త్ర 

స్తవము డన అరక ఈ క ప్రక సే 65 0 6 
die) I GF Ss piles యన) 


370. హ్మజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారుః క్ట 
జాతిలోనయితే అవినీతి ఏరులయి పారుతుందో ఆ జాతిలో అల్లాహ్‌ 
శతుభయభీతుల్ని ముమ్మరం చేస్తాడు. ఏ సమాజంలోనయితే వ్యభిచార 
జాడ్యం |పబలిపోతుందో అది సర్వనాశనమయి తీరుతుంది. ఏ విపణీలో 





జరిగితే ఆ రుచులు మరగిన (ప్రాణి తల్లడిల్లే విధానాన్ని పాలుమాన్సించిన అమ్మలా 
పేర్కొనడం జరిగింది. అప్పుడు నిరాశా నిసృవాలు అలుముకుంటాయన్నమాటు. 

368 న్యాయం అన్నది అన్ని వర్గాల ప్రజలకు సమానంగా లభించాలన్న (పథమ 
సూత్రాన్ని ప్రవక్త మవానీయులు ఆ తొలిరోజుల్లోనే తన సమక్షాన ఆచరణలో పెట్టి 
మరీ చూపారు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక రంగాల్లో మనకు నిత్యం ఎదురయ్యే 
సందర్భాలలో ఈ వ్యాయ సూత్రాన్ని అనుసరిస్తున్నామా అని ఓసారి ఆత్మ 
విమర్శుచేసుకుంచే సమాజం ఎంతో బాగుపడుతుంది. 

369 “ఒక జాతితో ఒప్పందంి చేసుకోవడమంటే అది రెండు బాతుల మధ్యనే 
పాధ్యమవుతుంది. ఆది ప్రస్తుతానికి అప్రస్తుతం. వ్యక్తితో ఒప్పందం అంటే ఇంట్లో పని 


సామాజిక దౌష్టూలు 249 


కొలతలూ తూనికల వంచనలు సర్వ సామాన్యమయిపోతాయో ఆందులో 
ఉపాధి శుభాలన్నీ మటుమాయమయిపోతాయి. ఎక్కడయితే అధర్మపు 
తీర్పులు జరుగుతాయో అక్కడ తప్పనిసరిగా రక్తపాతం జరుగుతుంది. 


ఇంకా ఏ జాతి వాగ్దాన భంగానికి పాల్పడుతుందో అది ఎట్టకేలకు శత్రువుకు 
పరాధీనమయిపోతుంది.” (మిష్కాత్‌) 


టు న పస ల : 
AAs ant de 1 రకర 06 రక తర Ee Pe) 
వో 2 లో శి 
రకత ble GEE తాక దోషం స! ఆను 
von 2 Wi ese 4 నభ లో (రు ఓ ల py “al శ 
EE) SS 4 5G ee రం యం = రాత పసు ట్ర కంస 
| | 


UU 
చేసే నౌకరు, ఆఫీసుల్లో, కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగి, లేక పాలాల్షో పనిచేసే 
పాలేరులు అందరూ ఇందులోకే వస్తారు. వీరిపట్ల అన్యాయం అంటే మాట ప్రకారం 
వారికి ఇవ్వవలసింది ఇవ ;కపోవడమో లేక వారిని బాధించడమో, ఒప్పుందానికి మించిన 
భారం వెయ్యడమో అవుతుంది. ఇది నిషిద్దం. పోతే వారి వాక్కును తగ్గించడమంటే 
ఒప్పందం రీత్యా ప్రసిద్ధనియమాల రీత్యా వారికి చెందవరిసిన హక్కుల్ని (వైద్య 
సదుపాయాలు, సెలవులు, (ప్రావిడెంట్‌ ఫండు వగైరా కాబెయ్యకుండా ఇవా పరిన్నమాట. 
మూడవ విషయం, వారి బాధ్యతల్ళొని విషయమే అయినప్పటికీ వారెప్పుడయివా 
చెయ్యలేక పోతే చెయ్యవలసిందేనని నిర్బంధించకుండా కాస్త సౌకర్యాన్నివ్వడం 
అన్నమాట. ఇలా జరక్కపోతే ప్రవక్త మహనీయులు ఆ వ్యక్తి. తరపున వకాల్తా 
పుచ్చుకుని పోరాడతారని ఈ హదీసు చెబుతోంది. 


370 ఈ వాదీసులో నాలుగు సామూహిక చెడుగులను గురించి తెలుపడం జరిగింది. 
ఆ రుగ్మతలు వాటి పర్యవసానాలను కాస్త పరిశీలనగా గమనిస్తే సాంఘిక శాస్త్రం గురించి 
ఏ కాస్త అవగాహన గలవారయినా ఆ రోగాలకు పరిణామాలు (ప్రవక్త చెప్పినవి తప్ప 
మరేమీ కావని, చరిత కూడా (ప్రవక్త మహనీయుని మాటల్ని ధృవపరుస్తోందని 
సాక్ష్యమివ్వగలరు. నేడు మనం మన కళ్ళారా చూస్తునా ము అవినీతికి ఆలవాలమయిన 
దేశాల్లో పిరికితనం, పారుగుదేశాల భయం ఎలా చోటు చేసుకుంటున్నాయో, ఆలాగే 


250 (వవక్త ప్రవచనం 


371. హ(జత్‌ సాబాన్‌ ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఒకసారి “భోజన (ప్రియులు భోజనంపైకి ఒకరినొకరు పిలుచుకుంటూ 
ఎలా ఎగబడతారో అదే విధంగా అతి త్వరలో వై రిజాతులు మీపై ఆవురా 
వురుమంటూ ఎగబడతాయి.” అని సెలవీయగా ఒక వ్యక్తి 'ఆ కాలంలోమా 
సంఖ్యాబలం తక్కువ కావడం వల్ల అలా జరుగుతుందా? అని పశ్నించాడు. 
(ప్రవక్త మహనీయులు దానికి, “కాదు, ఆనాడు మీరు సంఖ్యాపరంగా 
అధికంగానే ఉంటారు. కాని మీ స్థితి గడ్డీపోచలకన్నా అధికం కాదు. 
శతువుల గుండెల నుండి మీ భయం ఎగిరిపోతుంది. మీలో “వహ్‌” 
పుట్టుకు వస్తుంది” అని అన్నారు. అక్కడున్న వారు “వహ్ని అంటే 
ఏమిటని అడగ్గా ఆయన - “పపంచ వ్యామోహం, మృత్యువును 
ఎదుర్కొనడానికి అయిష్టత అని సమాధానమిచ్చారు. 





లైంగిక అరాచకం ప్రబలిన సమాజాల్లో కొత్త కొత్త రోగాలు పుట్టి, సామాజిక జీవనం 
విచ్చిన్నమయి అవి ఎలా సర్వనాశనం వే పునకు పరుగిడుతున్నాయో కూడా మనకు 
తెలియనిదికాదు. మోసం, దగాతో ఏర్పడిన వాణిజ్య విధానాల వల్ల నేడు ప్రపంచాన్నుండి 
శుభం అన్నది లేకుండాపోయి అనునిత్యం “తీరని ఆకలితో మానవత ఎలా అలమటి 
స్తోందో అన్నది మన అనుభవంలోని విషయమే. అన్యాయం, ఆ(శిత పక్షపాతం, 
స్వార్థపూరితమయిన న్షిర్ణయాలు ఎలా తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి దారితీసి ప్రపంచ 
మంతటా హైజాకింగు, బాంబులు, రక్తపాతం, హంసాదౌర్దన్యాలు, దురాక్రమణలు 
పెరగడానికి కారణభూతమవుతున్నాయో అన ఏది కూడా నేడు మనం మన చర్మ 
చక్షువులతోనే చూస్తున్నాము. ఇంకా జాతుల మధ్య జరిగే ఒడంబడికలు అనుదినం 
కాలరాయబడటం మూలాన ఐక్యరాజ్యసమితి లాంటి ఉమ్మడి వేదికలు కూడా ఎలా 
నిర్వీర్యమయి పోతున్నాయో నేడు అందరూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 
ప్రవక్త మహనీయులు తెలిపిన ఈ విషయాలలోని సత్యాలను పరిశీలనా దృష్టిగల 
వారెవరయినా ఇట్టే (గ్రహించగలరు. 

371 “ప్రపంచవ్యామోవాంి అంటే ప్రపంచాన్ని, ప్రపంచంలోని బంధుత్వాలను, 
ఇక్కడ వస్తు సామ్మగిని అవసరం మేరకు కూడా (పేమించరాదని, వీటితో ఏ 
విధమయిన అనుబంధాన్నీ పెంచుకోరాదని భావం కాదు. కాని వాటి (ప్రేమ పెరిగి 
మనుషుల్లో పిరికితనం, అధైర్యం, భయవివ్వాలత చోటుచేసుకున ఎట్లయితే ఇలాంటి 
వారిని (పపంచంలోనూ గౌరవంగా చూడటం జరగదు. పరలోకంలోనూ వారికి 
విజయావకాశాలుండవు. 


11. శ్రేష్ట సామూహిక వ్యవస్థ 


SAI! టు నన ప. ప్త రా గాంగ 
ఆ! ఏ ub GMB బక స్రషమక రత (రత మడ 


sib tn 


372. అబూ సయీద్‌ ఖుది(ర.అ ఉల్లేఖనం (ప్రకారం దై వ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు, “ముగ్గురు వ్యక్తులు కలసి (పయాణం 
చేస్తున్నప్పుడు తమలో ఒకరిని వారు తమ నాయకునిగా చేసుకోవాలి.” 
(అబూ దావూద్‌, మిష్కాల్‌- 


పయత పము! మ! OS OE రడ Dal oe (P<) 


7 


rr, ca ఈ క టం డో భ్‌ 
nies Jay PII AE a GEE eG 
జి 


ళా 


> 


sibs ola) “Ags OSU ర OU UE Ur) 
A sll si 


373. అబూ దర్జా (ర.అ) ఉల్లేఖనం [పకారం మహనీయ ముహమ్మద్‌ 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః “ఏ అడవిలోనయినా నగరంలోనయినా 
ముగ్గురు వ్యక్తులు నివసిస్తూ ఉంటూ, వారు (సామూహిక) నమాజ్‌ 
వ్యవస్థను నెలకొల్పకపోతే వారిపై తప్పనిసరిగా షైతాన్‌ తిష్టవేస్తాడు. 





372 ప్రయాణం లాంటి తాత్కాలిక స్థితిలోనూ సామూహిక వ్యవస్థ స్థాపనకు 
ఆదేశాలున్నప్పుడు స్థిరనివాసమున్న స్థి సితిలో సామూహిక వ్యవస్థ, నాయకత్వాలను 
స్థాపంచడం మరింత (పాధాన్యాన్ని సంతరించుకుంటుంది. అది తప్పనిసరి విధిగా 
రాపారదుతురది దీన్ని బలపరుస్తూ మరో ఉల్లేఖనం ఉంది. అందులో ఆయన 
(సఅసం) ఇలా సెలవిచ్చారు? ఒక అడవిలో ముగ్గురు వ్యక్తులు నివసిస్తూ ఉంటే వారు 
తమలో ఒకరిని నాయకునిగా చేసుకుని జీవించాలి. 


252 (ప్రవక్త (ప్రవచనం 
(బాగా వినండి) సంఘంతో కలసి జీవించండి, లేకపోతే మందకు దూరమయి 
పోయిన గొ(శరెను తోడేలు కాజేసివేస్తుంది. (మీ పరిస్థితి కూడా అలానే 
ముగుస్తుంది.” (అబూ దావూద్‌, మిష్కాత్‌ 


స్త్‌ తలి పీ ళు పీ వ్‌ లేన రు టా 

Ale nl ఈడు! అహం db db వకు ప్ర! ర (౫40) 

“| Par నల 9 వ గ ల 
రు Ola పయన రిక రదు డా ea 


ee ర AUN HR ” er 
bb శత. Tt MS SAI SE 


ళో 


GOO i EE TENE, al op 


——— 


Plt BEI) మదడు! రయ O15 


374. హ్మజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు: “ముస్తిములారా అమీర్‌ (నాయకుడు) 
మంచివాడయినా, చెడ్డవాడయినా అతను పాపపు పనులకు పాల్పడే 
వాడయినా అతని నాయకత్వంలో శతువుల్ని మార్కొనడం మీ ధర్మం. 
అలాగే నమాజ్‌ చేయించే ముస్టిం వ్యక్తి (ఇమామ్‌) మంచివాడయినా, చెడ్డ 
వాడయినా పాపపు పనులకు ఒడిగట్టవాడయినా, అతని అనుసరణలో 
నమాజ్‌ ను నెరవేర్చుకోవడం మీ కర్తవ్యం. అలాగే మంచివాడయినా, 
చెడ్డవాడయినా పాపపు పనులు చే సేవాడయినా (మరణించిన) ముస్లిం వ్యక్తి 
జనాజా నమాజ్‌ ని నిర్వర్తించడం తప్పనిసరి.” (అబూ దావూద్‌, మిష్మాల్‌) 


373. ఇందులో ముస్లిముల జీవితానికి సంబందించిన (పముఖమయిన విషయాలను 
(ప్రస్తావించడం జరిగింది. 


1. ముస్టిములు ఎక్కడున్నా సరే వ్యక్తిగతంగా, వేర్వేరుగా జీవించడానికి అవకాశం లేదు. 
తతర = ముగ్గురున్నా సరే వారు ఒక సామూహీక వ్యవస్థను నెలకొల్పుకుని జీవించాలి. 
సామూహిక వ్యవస్థలో ఒక నాయకుడంటూ ఉండటం ముఖ్యం. నేడు భారత 
ముస్లిములకు కొరవడింది అందరికీ అంగీకార యోగ్యమయిన నాయకత్వమే. ఆ 
నాయకత $మే సకల వ్యవహారాలలో - కుటుంబ, సామాజిక, రాజకీయ వ్యవహారాలలో 
మార్గ నిర్దేశన చెయ్యాలి. 

2. పైన పేర్కొన్న సామూహిక వ్యవస్థకు (ప్రతీకగా నమాజ్‌ను సామూహికంగా 
నిర్వర్తించే ఆదేశం ఇవ్వడం జరిగింది. 


(శ్రేస్టసామూహిక వ్యవస్థ 253 


తయ! el EEO య. SA దూ (46) 
తతో లలో స్త 2 > (వ్య 2D En ir rs ద 
los) XYOGS ప UE GU త 


గ! 


375. బషీర్‌ బిన్‌ ఖాసియ (రఅ) ఇలా ఉల్లేఖించారు, “మేము ఒకసారి దైవ 
సందేశహరుని “జకాత్‌ వసూలు చేసేవారు మాపట్లు అతిగా (ప్రవర్తిస్తారు, 
అలాంటప్పుడు మాపట్ల వారి అతి (ప్రవర్తన మేరకు మేము మా సంపదల్ని 
దాచవచ్చునా? అని (పశ్నించాము. దానికి ఆయన “కూడదు” అని 
బదులిచ్చారు. (అబూదావూద్‌, మిష్కాత్‌ా 





3. సామూహిక వ్యవస్థ నెలకొనకపోతే కలిగే నష్టాన్నీ సూచించడం జరిగింది. షైతాన్‌ 
(పైశాచిక) శక్తులు, తోడేలు గొరైల్ని ఎత్తుకుపోయినట్టు, సామూహిక వ్యవస్థకు 
దూరమయిన వారిని ఎత్తుకు పోతాయని హెచ్చరించడమూ జరిగింది. 

4. మిధ్యా వాదాన్ని, అసత్యాన్ని, పాపపు కార్యాలను వ్యాపింపజేసే శక్తులు సమైక్యమయి, 
సంఘటితమయి కృషి చేస్తున్నాయి. వారిని ఎదిరించి నిలబడేందుకు సయితం 
సత్యాన్ని (ప్రేమించే శక్తులు, ధర్మాన్ని కోరుకునే శక్తులు కూడా సమెక్యమయి, 
సంఘటీతమయి నిలబడాలి. 

5. దైవ (గంథం, ప్రవక్త సంప్రదాయంలో సామూహిక జీవనాన్ని గడిపే తాకీదు మరీ 
మరీ చెయ్యడం జరిగింది. ధర్మం, నిష్టా ఆధారంగా ఏర్పడే ముస్తిములందరి సమిష్టి 
సామూహిక వ్యవస్థలో నుంచి వేర పడటాన్ని “ధర్మ భప్రత కు సమానంగా పరిగణించడం 
జరిగింది. 


ఇదీ ఇస్లాంలో సామూహిక వ్యవస్థకున్న (ప్రాముఖ్యం. 

౩374 _ దీనివల్సనూ అనేక విషయాలు ద్యోతకమవుతున్నాయి. 

1. ఒక వ్యక్తీ ముస్లిముల నాయకునిగా ఎన్నికయిన తరువాత అతని వే తికత, 
స్వభావాలు ఎలా ఉన ప్పటికీ సత్కార్యాల్లో అతని ఆదేశాన్ని పాటించవలసిందే. 


అయితే అతను బహిరంగంగా తిరస్కారానికి సమానమైన పనులు పురమాయిస్తే 
మటుకు వాటిని పాటించనవసరముండదు. 

2. దీనికి ప్రతీకగా నమాజ్‌ వ్యవస్థను సూచించడం జరిగింది. ఇమామ్‌ (నమాజ్‌ 
చేయించే నాయకుడు) ఎలాంటి పాపపు పనులు చేసేవాడయినప్పటికీ అతని 
అనుసరణలో నమాజ్‌ మటుకు నెరవేరుతుంది. ఇక్కడ ఓ విషయం మరువరాదు. 


254 (ప్రవక్త ప్రవచనం 


మేడం ఆహ వకవ! ల్రికడి రేక రద్యయల్పు ధ్ర (౧20) 
EB nL ప్రయాత Ig IEE అడు 
Beh Ge ALIS యత Gee MISH సము 
rend 


376. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవచ్చినట్టు హ(జత్‌ 
అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (రఅ ఉల్లేఖించారు. “మాట వినడం, దాన్ని 
పాటించడం ముస్తిముల బాధ్యత. వారికి తమ నాయకుడు (అమీర్‌ 
ఆదేశం నచ్చినా నచ్చక పోయినా దాన్ని పాటించవలసిందే. అదీ అతను 
దై వం నిషేధించిన పాపపు కార్యాలకై ఆదేశించనంతవరకే. పాపపు కార్యాలకు 
ఆదేశిస్తే అందులో మాట వినడమూ తగదు, దాన్ని అనుసరించడమూ 
తగదు.” (ముత్తఫకున్‌ ఆలాహ్‌, మిష్కాల్‌- 





ఇమామ్‌ అయినా, అమీర్‌ (సాంఘిక నాయకుడు) అయినా నియమింపబడి లేదా 
బలవంతాన ఆస్థానాని ్న ఆక్రమించుకుని ఉన్న షక్షంలో ఈ ఆదేశం వర్తిస్తుంది. 
కాని సాధారణ స్థితుల్గొ, ముస్లిములు తమ ఇమామ్‌ను లేదా నాయకుత్ణో 
ఎన్నుకునే అవకాశమున్నప్పుడు వారు తమలో అత్యుత్తమ నై తికతగల వ్యక్తిని, 
అత్యంత నిష్టాపరాయణున్ని మాత్రమే ఎన్నుకోవాలి. మరో వాదీసులో ఇలా 
ఉంది. “మీలో అత్యుత్తమమయిన వారినే మీ ఇమాములు (నమాజ్‌లోనూ, 
సంఘంలోనూ గా నియమించుకోండి.” 


3. ముస్టీమ్‌ అయిన వ్యక్తి ఎంతటి చెడ్డవాడయినప్పటికీ అతని జనాజా నమాజ్‌నీ 
నిర్వర్తించడంలో సంశయించరాదు. అయితే ఒకవేళ ఎవరయినా చాలా 
అప్రతిష్టపాలయి, తోటి మానవుల వాక్కుల్ని కాజేసినవాడయి ఉన్న పక్షంలో 
సామాన్య ప్రజలకు హెచ్చరిక కలగడానికి, గుణపాఠం కలగడానికి సమాజంలోని 
ధర్మజ్ఞులు, ధర్మ నిష్టరీత్యా ప్రముఖులు అతని జనాజా నమాజ్‌కు దూరంగా 
మసలుకుంటే తప్పులేదు. ఒక వాదీసు (ప్రకారం (ప్రవక్త మవానీయులు (సఅసం) 
ఆత్మహత్య చేసుకున్నవాని జనాజా నమాజ్‌ని చేయించలేదు. అలాగే రుణ గస్తుడి 
జనాజా నమాజ్‌ కూడా ఆయన (సఅసం) స్వయంగా చేయించలేదు. జనులతో 
“మీ మిత్రుని జనాజా నమాజ్‌ చేయండి” అని పురమాయించారు. 


ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఆదేశాలు, 
ఇలాంటి “వలి వేసే పద్ధతి నిజమయిన ఇస్టాోమీయ సమాజం నెలకొని ఉన్న 


శ్రేస్టసామూహిక వ్యవస్థ 255 


Ase 2 SO Fo, SEE గ్రాం 

COI SIs టయ! te aE 

w CIS OTN JIL నే జయా ESAs 
CWE gi 


377. "ఉమర్‌ బిన్‌ జాఫ్‌ (ర.అ) ఉల్లేఖనం [పకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు. ముస్తముల మధ్య సంధి ఒడంబడికలు 
ధర్మబద్దమయినవే. అయితే హరామ్‌ను హలాల్‌ చేసేది, హలాల్‌ ని హరామ్‌ 
సేద? ఏ ఒప్పందమూ ధర్మ సమ్మతం కాదు. ముస్తిములు తాము 
చేసుకున్న నిబంధనల్ని పాటించాలి. అయితే ఆ నిబంధనల్లో ఏదీ 
హలాల్‌ ను హరామ్‌గా మార్చీదయినా, హరామ్‌ను హలాల్‌ గా మారే ్పదయినా 
కాకూడదు. (తిర్మిజి - మిష్మా-ల్‌) 





చోటనే సాధ్యమవుతాయి; లేకపోతే సమాజంలో అరాచకానికి దారితీసే 
(ప్రమాదముంది. 

375 ఈ వాదీసు ద్వారా తెలిసే విషయాలుః 

1 జకాత్‌ మనిషి వ్యక్తిగతంగా చెల్లిస్తే నెరవేరే విధి కాదు. సామూహీక వ్యవస్థ ద్వారా 
వసూలు చేసి సామూహికంగానే ఖర్చుపెట్టవరలసిన పద్దు అది. 

2 ఇస్లాంలో సామూహిక వ్యవస్థ జారీ చేసే ఆదేశాలను పాటించడం, క్రమశిక్షణను 
మీరకుండా మెలగడం ఎంతో (ప్రముఖమయిన విషయం. 

3 ఇస్టామీయ సామూహిక వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు మితిమీరి (ప్రవర్తించరాదు. 
అధవా ప్రవర్తించినా ముఖ్యంగా జకాత్‌ వసూలు చెయ్యడంలో కఠినంగా 
వ్యవవారించినా వారికి విరుద్ధంగా అక్కడికక్కడే ఎలాంటి తప్పుడు చర్య తీసుకునే 
అధికారం ఎవరికీ లేదు. అవసరమయితే వారిపట్ల పై అధికారులకు ఫిర్యాదు 
చెయ్యవచు 1: 

౩76 సామూహిక వ్యవస్థకు ఎట్టి పరిస్థితిలోనూ హాని కల గజెయ్యడం క్షమార్లం కాని 

నేరం. ఆయితే ఆ వ్యవస్థద్వారాడై వాదేశాలకు విరుద్ధ్దమయిన ఆదేశాలు వెలువడితేమటుకు 

వాటిని షాటించనవసరం లేదు. అలాంటి పరిస్థితిలోనే నాయకత్వాన్ని మార్చి శిష్ట 
నాయకత్వాన్ని తీసుకురావడం తప్పనిసరి అవుతుంది. అంత వరకు ఆ నాయకత్వం 


256 ప్రవక్త ప్రవచనం 


గ | షు క Pl బ్‌ లో లొ wr Dr, 
hal dean Dep JCI రహో © (FLA) 
fa wry RR i త 2 ఫలా ms rE nA rw 
వతు SOO SEN eal Sloe 3 dbl Js 3 

Gye యీ కో 9 లో 3 శ Vm 
ASS EO IES టాయి ఉఫ్‌ షప 

ase E1) 


378. మా కిల్‌ బిన్‌ యసార్‌ (రఅ) ఓ ఉల్లేఖనంలో, నేను దైవ(పవక్త 
చెబుతూ ఉండగా విన్నానని ఇలా ఉల్లేఖించారు: “ఎవరయితే ముస్తిముల 
ఓ వ్యవహారానికి బాధ్యుడుగా నియమితుడవుతాడో అతను తన స పంత 
విషయానికి చేసే విధంగా వారి (శేయానికి కృషి చెయ్యకపోతే అల్లాహ్‌ 
అతన్ని నరకంలో బోర్లా పడవేస్తాడు.”  (ఆల్మాజమున శీర్‌, తి(బాని) 


ఆనుసరణలో వ్యవస్థ సాగవలసిందే. 


377 ఈ వాదీసులో అనేక మౌలిక సమస్యల్ని స్పర్శించడం జరిగింది. దీని ఎ బాగా 

దృష్టిలో ఉంచుకుంటే చాలా సమస్యలు వాటంతట అవే పరిష్క్రుతమయి పోతాయి. 

1. స్వయంగా ముస్తిముల మధ్యనయినా, ముస్తిములు - ముస్తిమేతరుల మధ్యనయినా, 
ముస్తిం ప్రభుత్వం, ముస్టిమేతర ప్రభుత్వాల మధ్యనయినా ఒప ందాలు ఒడంబడికలు 
జరగవచ్చు. అందులో తప్పులేదు. 

2. ఆ ఒప ందం, ఒడంబడిక ఏ విషయానికి సంబంధించినదయినా కావచు స్ట 
సామాజికమయినదయినా, ఆర్ధిక మయినదయినా, రాజకీయమయినదయినా 
కావచ్చు. ఇంకా ఆంతర్జాతీయ సంబంధాలకు చెందిన ఒప ందమయినా కావచ్చు. 
శాసన నిర్మాణానికి సంబంధించిన రాజకీయ (ప్రకటన అయినా కావచ్చు. 

చ. ఇలాంటి వ్యవహారాలలో ప్రతి చిన్న విషయానికి దైవగంథం, దైవ ప్రవక్త 
సంప్రదాయంలో ఆధారాలు వెదకనవసరం లేదు. ఏ చర్యనయినా స ఏఎష్రమయిన 
ఏ ఆదేశానికి భిన్నంగా నయితే లేదు కదా (వారామ్‌ - హలాల్‌) అని మటుకే 
చూసుకుంటే సరిపోతుంది. 

4. అయితే ఆరాధనా వ్యవహారాలలో మటుకు (పతి చిన ఎ విషయానికి ఆధారం 
దైవగ్రంథం, దైవ ప్రవక్త సంప్రదాయంలో వెదకవలసి ఉంటుంది. లేకపోతే 
ఆరాధనల పేరిట “బిడ్‌ అల్‌లు' (కొత్త విషయాలు) చోటుచేనుకునే 
ప్రమాదముంటుంది. ఇంకా బవాదై వారాధన, దైవ తిరస్కార పోకడలకు పాల ఏడే 
(ప్రమాదాలు సంభవించవచు . 


378 ఈ హదీసు ఇంకా దీనితో పాటు 380. 381. 382 వాదీసులు ఇస్తామీయ 


(శేష సామూహిక ఇ వస 257 


త్‌ో 


సం మము ఈటీ) రరర చర టు గవర 

3 - స భు నం వం ప్త 22 కాసు Mr Gh. sel ls 
యయ పటు అవర జ్య రమ టట డి దత్త ర 
లా wf eh ల్‌ యాం గ వయ అయయ అల ఇ లో 
SEH i) జ తతత వరో! ౮! వం తీగ 


379. హజత్‌ ఆయిషా (రఅ) ఉల్లేఖనం (ప్రకారం |పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా 'సెలవిచ్చారుః “నా అనుచర సంఘం వ్యవహారాలకు 
ఎవరయినా బాధ్యుడుగా నియుక్తుడయి ఆ తరువాత జనుల్ని కష్టాలకు, 
ఇబ్బందులకు గురి చేస్తే దైవమా! నీవు కూడా అతని జీవితాన్ని 
ఇబ్బందులపాలుచెయ్యి. మరెవరయితే నా అనుచర సంఘం వ్యవహారాల 
బాధ్యత తీసుకుని జనులతో (పేమాభిమానాలతో వ్యవహరిస్తారో, దైవమా 
నీవూ అతన్ని కరుణించు.” (ముస్తిం, మిష్కాల్‌ 


రాజ్యాధినేతలకు, ఇస్టామీయ సంస్థల నేతలకు, పార్టీల నాయకులకు, ఇస్టామీయ 
కార్యార్ధం ఏర్పడిన చిన్నవయినా పెద్దవయినా సంస్థల అధిపతులకు, మొహాల్దాకమిటీలు, 
మస్టిద్‌ కమిటీల నాయకులకు అందరికీ వర్తిస్తాయి. చిన్న బాధ్యత ఆయినా పెద్ద 
బాధ్యత అయినా బాధ్యత ప గకరించిన తరువాత దానికి న్యాయం చేకూర్చే ప్రయత్నం 
చెయ్యడం ఆ బాధ్యతను సీ ;కరించిన వ్యక్తి విద్యుక్తధర్మం. ఇందులో “తన స్వంత 
వ్యవహారాలకు పాటు పడేలా పాటుపడాలి అన్న మాట మాటిమాటికీ ప్రవక్త 
మవానీయులు సెలవిచ్చారు. సామూహిక జీవితంలో ఆనేక మంది విభిన్న కార్యభారాలను 
మోస్తున్నప్పుడు వారందరి మధ్య సహకారం, సమన్వయం, సమిష్టి బాధ్యతాభావం 
లేకపోతే, ఎవరికి వారు తన దాకా వచ్చే వరకు పట్టించుకోకపోతే వ్యవహారం 
చెడిపాయ్యే ప్రమాదముంది. అదే తన స్వంత కార్యమయితే మనిషి ఆలా నిర్తక్వంగా 
తనకు పట్టునట్టుగా వ్యవవారిస్తాడా? అన్నదే ప్రశ్న. దైవ ప్రవక్త (పఅసం) ఇక్కడ అదే 
చెప్పారు. తన స్వంత పనులకు ఏ విధంగా మనిష తరతమ భేదాలు మరచి, వాదీ, నీది 
అన్న ఆరమరికల్లేకుండా అన్నిపనులు సక్రమంగా సవ్యంగా జరగాలని కోరుకుంటాడో 
అదే విధంగా సామూహిక వ్యవహారాలు సయితం సజావుగా పూర్తయ్యేలా చూడటం 
అతని ధర్మం. లేకపోతే ప్రపంచంలో జరిగే పరాభవం, అవమానాలు అలా ఉంచి 
పరలోకంలోనూ అపార నష్టానికి గురి కావలసి వస్తుందని, స్వర్గం సువాసనలు కూడా 
సోకవని, నరకమే గమ్యమవుతుందని (ప్రవక్త మహనీయులు హెచ్చరిస్తున్నారు. దైవం 
రక్షించుగాక! 


258 (ప్రవక్త (ప్రవచనం 


ha JOE GE gE (Fa) 
LEG AE SES వ్రాయి OEE byl bg 


Pal 


5 Dae (ర్తి ర కార ౫ బేడ్‌ ఉద 


క్‌ 


ది 


క్త 


380. అబ్బుల్లా బిన్‌ అబ్బాస్‌ (రజి), దైవ సందేశహరులు (సఅసం) ఇలా 
సెలవిచ్చినట్లు ఉల్లేఖించారు! “నా అనుచరసంఘంలో ఎవరయినా ముస్తముల 
వ్యవహారానికి దేనికయినా బాధ్యుడిగా నియుక్తుడయి తరువాత, తన 
ఇంటివారిని పరిరక్షించే రీతిలో వారినీ పరిరక్షించకపోతే స్వర్గం పరిమళం 
కూడా అతనికి సోకదు.” (మోిజమున్ఫగీర్‌ - తిబాని) 





379 -ఈవాదీసు స్టూలంగా చూస్తే శాపనార్ధం స్ఫురించేలా అగుపిస్తుంది. కారుణ్యమూర్తి 
మవానీయ మువామ [ట్‌ సఆసం) సంప్రదాయానికీ ఇది విరుద్ధంగా కూడా కానవస్తుంది. 
కాని దాన్ని తరచి చూసినట్లయితే ముస్లిముల సామూహిక వ్యవహారాలను - స్‌ 
స్థాయిలోనయినా సరే - నిర్వహించేవారి బాధ్యతను విశదపరచడమే ప్రవక్త మహనీయుని 
ఉద్దేశ్యం అని ద్యోతకమవుతుంది. సమాజంలో ఏ కార్యభారమయినా (పముఖమయిందే. 
దేని విషయంలోనయినా మనిషి (ప్రజలకూ జవాబు చెప్పుకోవలసి ఉంటుంది, 
(పభువుకూ జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అందులో సందేహం లేదు. కాని 
(పజల సామూహిక వ్యవహారాలను చక్కబరచడానికి నియుక్తులయిన వారి బాధ్యత 
మరీ గురుతరమవడానికి కారణం ఆ బాధ్యత గల వ్యక్తి చేసే పనుల పర్యవసానాల పరిధి 
మరింత విసృతమవడమే. ఆతను తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం మూలంగా 
సామూహిక వ్యవస్థ సాంతం నష్టపోయే ప్రమాదముంటుంది. ఇక అతను తప్పుడు 
చర్యనే గెకొన్నట్లయితే దుష్పలితాలు ఒక వ్యక్తి వరకో కొందరు వ్యక్తుల వరకో 
పరిమితమవక మొత్తం సంఘాన్ని పరివేష్టిస్తాయి. అందువల్లనే బాధ్యతాయుత పదవులను 
కాంక్షించేవారికి ఆ పదవులు అప్పజెప్పరాదని సూత్రీకరించారు (ప్రవక్త మవానీయులు 
(సఅసం). తెలిసీ ఓ కంటక (ప్రాయమయిన మార్గాన్ని ఒక వ్యక్తీ కోరుకుంటున్నాడంటే 


ఆతడు అవివేకి అయివా కాగలడు లేదా కడు బాధ్యతా రహీతుడయినా కాగలడు. దైవం 
రక్షించుగాక! 


380 ఈ వాదీసు కూడా సామూహిక వ్యవహారాలకు బాధ్యులయిన వారి స్థానాని 2 
చాటిచెబుతోంది. సామూహీక వ్యవహారాలలో ! ఏదయినా బాధ్యతాయుత ఇజూద్రాగలహారు 


(శేష సామూహిక వ్యవస్థ 259 


షు 


నో శ లలో టీ 
కరో లో 4% ట్య మ! 


గ్‌ 


2! OS రక OE ద (eal) 

యు Ghai J JON yr CT RDA WD 
381. ad అనస్‌ (రఅ) ఉల్లేఖించినదాని (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు. “ఎవరయితే ముస్లిముల ఏ వ్యవహారానికయినా 


పరిరక్షకుడుగా నియుక్తుడయి అందులో దాని పట్ల [దోహం చేస్తాడో 
అతను నరకాగ్నిలో కారిపోతాడు.” (మో'జమున్స)గీర్‌ - తిబాని) 


Pee Saleh de hl OE VO? Far (rar) 
వ EN ర 


(po 
అ 


నగ క స్‌ 0 గ్‌ లా పన yeti 


Ute A 


382. హృజత్‌ అబూహురై రా (రు ఇలా ఉల్లేఖించారు, “ఎప్పుడయినా 
దైవ (ప్రవక్త వద్దకు రుణ గస్తుడయిన వ్యక్తి జనాజా (శవపేటిక) తీసుకువస్తే 
ఆయన, “ఇతను తన అప్పును తీర్చడానికి ఏమయినా సామ్ము వదిలాడా?” 
అని అడిగేవారు. సమాధానం సకారాత్మకమయితే ఆయన జనాజా నమాజ్‌ 
చేయించేవారు. లేకపోతే ఆయన అక్కడున్న జనంతో, “మీ సహచరుని 
నమాజ్‌ చేసుకోండి, వెళ్ళండి” అని చెప్పేవారు. ఆ తరువాత విజయపరం 
పరలు (ప్రాప్తమవగా ((పభుత్వ ధనాగారంలో డబ్బు వచ్చి చేరినప్పుడు. 
ఆయన ఒకసారి ప్రసంగిస్తూ ఇలా సెలవిచ్చారుః “నేను ముస్తిములకు వా 
(పాణాలకన్నా సని ఎహె తంగా ఉన్నాను. అందువల్ల చ ముస్టిమ్‌ అప్పుల 
వదలి మరణిస్తాడో దాని చెల్లింపు నా బాధ్యత. అతను ఒక వేళ ధనం వద! 
మరణిస్తే అతని వారసులే దాని హక్కుదారులు” (బుఖారి, ముస్తీం మిష్కాల్‌ 


260 (ప్రవక్త ప్రవచనం 


4 


ISSR త్ర | 

లిం య. ప we. sO Wy 
సట సరిగ Steere చమ! టతరి! Cast 
య న చై 


త్‌ 


టప! lean U5 raps 


To హా 8 టీ! లాం HP ంలటు 0. Vas GEL 6 


383. అబూ మస్‌ఊట్‌ (రు ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు. 
(సఅసం) ఇలా సెలవిచ్చారు! “ఖుర్‌ఆన్‌లో బాగా పాండిత్యం గలవాడు 
(పజల నాయకుడు కావాలి. ఒకవేళ అందరూ ఖుర్‌ ఆన్‌ జ్ఞానంలో సమా 
నులే అయితే సున్నత్‌ (ప్రవక్త సంపదాయాన్ని) బాగా ఎరిగినవాడు 
ముందుకు రావాలి. అందులోనూ అందరూ సమానులే అయితే హి (జల్‌ 
చెయ్యడంలో మున్ముందు ఉండిన వ్యక్తిని నిలబెట్టాలి. అందులోనూ 
అందరూ సమానులే అయిన షక్షంలో వయసులో అందరికన్నా పెద్దవాడయిన 
వ్యక్తి నాయకుడు కావాలి. ఎవరయినా సరే మరో ముస్తిం సోదరునికి 
పలుకుబడి ఉన్న చోట నాయకత్వానికి ముందుకు రాకూడదు. ఇంకా 
అతని ఇంట అతని ఆనతి లేకుండా అతను కూర్చునే ఆసనంపై 
కూర్చోరాదు.” (ముస్త్రీం మిష్కాబ్‌ + 





తనస గంత విషయాల“ పె సామూహీక విషయాలకు (ప్రాధాన్యత న్‌ $వలసి ఉంటుందని 
ఈ వాదీసు తెలుపుతోంది. అదీ కేవలం ఎప్పు ఎడో ఒకప్పుడు కాకతాళీయంగా కాక ఆ 
బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తీ వ్యవహార శెలియే ఆలా ఉండాలని, అది అతని 
సవాజ వైఖరిలో భాగమయిపోవాలని ఈ హదీసు మనకు బోధిస్తుంది. అయితే తన 
ఇంటివారి రక్షణ, సంరక్షణ, పోషణల విషయంలో నిర్హక్ష్యంగా ఉండాలని దీని అర్థం 
ఎంత మాత్రం కాదు: ఏది ఎపు ప్పుడు ఎంత (పధానమో గుర్తించి సరయిన సంతులనాని ష్‌ 
నెలకొల ఎడంలోనే వివేచన కనబరచవలసి ఉంటుంది. 


381 పై వాదీసుల్లో, సామూహిక వ్యవహారాలకు బాధ్యుడయిన వ్యక్తి నిర్వహించవలసిన 
పాత్రను సకారాత్మకంగా తెలిపి ఆందులో అతను నిర్తక్ష్యభావాన్ని కనబరచరాదని 
బోధించడం జరిగింది. ఈ వాదీసులో బాధ్యుడయిన వ్యక్తి వ్యవస్థపట్ల (ద్రోహానికి 


శ్రేస్టసామూహిక వ్యవస్థ 261 


సమ టమాట ప, టు! OS OG రళీల్తుడ Gl (Fan) 


ss 
_ 5 


a 


Pp) a arr 


DALI Hl OSL Fim ల్‌ తత గ EID YJ టి 
IE గడు ర్కమురుకి స తుధ జ! అత్త 
elt Brel ల - SU ytan 


384. హృజత్‌ అబ్దుల్లా బిన్‌ అబ్బాస్‌ (ర) గారి ఉల్లేఖనం: (ప్రవక్త 
మహనీయులు ఇలా సెలవిచ్చారు, “మూడు రకాల మనుషుల విషయంలో 
వారు చేసిన నమాజులు వారి తలలపై. జానెడు ఎత్తు కూడా పోలేవు. 
1. తన (ప్రజలు అసహ్యించుకున్నా జనుల నాయకుడయ్యే వ్యక్తి, 2. తన 
భర్త తనతో అసంతుమ్హుడయి ఉన్నప్పటికీ కాలం గడుపుతున్న మహిళ. 3. 
పరస్పరం సంబంధాలు తెంచుకున్న ఇద్దరు సోదరులు.” 

(ఇబ్బు మాబు, మిష్మాల్‌) 


పాల్పడినపు ప్పుడు కలిగే పర్యవసానాన్ని సూచించడం జరిగింది. అలాంటి వ్యక్తి 
నరకంలో మాడటం తప ప మరో మార్గం లేదని నేరుగా హెచ్చరించారు దైవ 
సందేశవరులు (సల్లల్లాహు అలెహి వ సల్లం) 


382 ఒక వ్యక్తి రుణ|గస్తుడయి మరణించాడంటే అతను తన నిత్యావసరాల నిమిత్తం 
చేసిన అప్పును తీర్చుకోలేకపాయ్యాడనే కదా అర్ధం. ప్రవక్త మహనీయుని కాలంలో 
నేటిలా దుబారా ఖర్చులకు, ఆధర్మమయిన ఖర్చులకు అప్పులు చేసే వారు కాదు. 
అందువల్లనే దైవప్రవక్త ఓ ప్రభుత్వాధి నేతగా ప్రజల అప్పులు తీర్చడం తన బాధ్యతగా 
పేర్కొనా ఇరు. ఎందుకంటే ప్రజల (ప్రాథమిక అవసరాలు తీర్చడం ఇన్లాోమీయ 
(పభుత్వ బాధ్యత. ఆ అవసరాలు, 1. కడుపుకు అన్నం, 2. వంటికీ బట్ట 3. తలపై 
నీడ (ఇల్లు) 4. వ్యాధికి చికిత్స 5. ఆందరికీ విద్య 


383 ఇందులో సూచించిన లక్షణాలు మసీదుల్లో నమాజ్‌ను చేసే నాయకత్వానికి 
సంబంధించినవే అయినప్పటికీ ఇస్లాంలో సామూహిక నాయకత్వం కూడా ధర్మానికి 
లోబడే ఉంటుంది గనక ఈ ఇమామత్‌ (నాయకత్వపు) లక్షణాలే ఇస్టామీయ 
రాజ్యాధినేతకు కూడా వర్తిస్తాయి. ఇక్కడ పేర్కొన్న నాలుగు లక్షణాలు. ఇవిః 1. 
ఖుర్‌ఆన్‌ పాండిత్యంలో ఆధిక్యత 2. సున్నత్‌ జ్ఞానంలో పై చెయ్యిగా ఉండటం 3. 
హిజత్‌ లేక మరేదయినా ధార్మిక సేవలో మున్ముందు ఉన్న గుణం 4. వయసు 
ననుసరించి పెద్ద వాడవటం. 


262 (ప్రవక్త ప్రవచనం 


ను! రే షప ఫర మ్రూగ4 ద 


శ్‌ 


మె | 
లూ 
ప 
మ్‌ 
డై 
CC 
(1 
ల 


7 


wre ల I al, శి 

SELB TUN SITY ALS te ఈ 

SIC TT TOW OEM EL 
SI) Ge ae! aes easel Ss) ls; 
వ wa rE లీ 
య. 


385. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు అబ్బు[రహ్మాన్‌ 
బిన్‌ సమురహ్‌ (రు ఉల్లేఖించారు: “నాయకత్వాన్ని కాంక్షించకండి, మీరు 
ఒకవేళ దాన్ని కోరుకుంటే దానికే మిమ్మల్ని అప్పగించడం జరుగుతుంది. 
మీరు కోరుకోకుండానే అది మీకు (పాప్తమయితే (దాన్ని సవ్యంగా 
నిర్వర్తించడానికి, మీకు సహాయం అందజె య్యబడుతుంది.” 

(బుఖారి, ముస్త్రీం, మిష్కాల్‌- 





ఈ వాదీసు ద్వారా తెలిసే మరో విషయం ఏమిటంటే, ఒక ధార్మిక పండితుని 
పలుకుబడి, పరపతి ఎక్కువగా ఉన్న సందర్భంలో మరో వ్యక్తి అక్కడ నాయకత్వపు 
బాధ్యతల్ని తలపై వేసుకుని వ్యవవారించడం సామూహిక జీవనానికి విచ్చిన్న 
కరమయినదిగా పరిణమించవచ్చు. ఆ పండితుడే స్వయంగా అలా అనుమతిస్తే అది 
వేరే విషయం. అలాగే ఏ వ్యక్తికయినా సంబంధించిన ప్రత్యేక ఆసనం లేక కుర్చీపై 


అతని అనుమతి లేకుండా కూరో ఎవడం కూడా చేదు అనుభవాలకు అపార్థాలకు దారి 
తీయవచు ఎ- అందువల్ల దానీ ్న వారించడం జరిగింది. 


384 "తలపై జానెడు ఎత్తుకూడా పోలేవు' అన్న దానికి అవి దై వ సన్నిధికి చేరలేవు, 
దైవ స్వీకారం పొందలేవు అని ఆర్థం. నాయకుని ప్రత్యేకమయిన ప్రస్పుటమయిన 
లక్షణం ఒకటేమిటంటే అతను తన సచ ్పరిత కారణంగా జన సామాన్యం చేత 
(ప్రేమించబడాలి, అందరి మెప్పు పొందాలి. అలాకాక జనులు అత్యధికంగా తన పట్లు 
సంతుష్టులుగాలేరని (గ్రహించిన వెంటనే ఆ బాధ్యతల నుండి తానే స్వయంగా తొలిగి 
పోవాలి. లేకపోతే (పజల మాట అలా ఉంచి దైవం వద్దనూ అ(పసన్నతనే 
ఎదురుచూడవలసి వస్తుంది. 

385 ఇస్థామీయ సామూహిక వ్యవస్థలోని ఓ నియమం ప్రకారం బాధ్యతల్ని 
కోరుకునే వారు బాధ్యతలకు అనర్హులు. యదార్థానికి నాయకత్వపు బాధ్యతలయినా 
రాజ్యాధికారాలయినా సామాన్యమయినవి కావు. బుద్ధీ వివేకాలున్న వాడు బాధ్యతా 
భావం ఎరిగినవాడు ఎవడూ ఆ భారాన్ని మొయ్యడానికీ ముందుకు రాడు. ఒకవేళ 
ఎవరయినా ఆలా ముందుకు వచి ఎనౌా ముందుకు వచ్చినట్టు సూచనలు కానవచి చనా 


(శ్రేష్ట సామూహిక వ్యవస్థ 263 


త్రము డు Te లల! OEE (44 


షు! రయ SEO ACRES | 
(Ld Flt BE ol oli Ah) -83 4G 


386. హ్మజత్‌ అనస్‌ (ర) ఉల్లేఖనం (పకారం (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా (ప్రబోధించారు: “ఎవరయితే న్యాయమూర్తి హోదాను 
కోరుకుంటాడో అతను తన మనస్సుకు అప్పుగించబడతాడు. కాని 
ఎవరికయితే తనకు ఇష్టం లేకున్నా ఆ హోదాను చేపట్టువలసి వస్తుందో 
అతన్ని సన్మార్లాన నడిపేందుకు పరమ (పభువయిన అల్లాహ్‌ దైవ 
దూతల్ని అవతరింపజే స్తాడు.” (తిర్మిజి ఇబ్బు మాజి, మిష్మా_ల్‌) 


fase Ae మంథర రత శరత gies (rnd 
జజ టట కవరు యనుట డ్రర్రూా మత్తయి! Brats 


hej Wier. See len తు క రం 


387. హ్మజత్‌ అబూ హురైరా (ర) ఉల్లేఖనం: (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు, “న్యాయమూర్తి హోదాను కోరుకున్న వ్యక్తి 
దాన్ని పొందిన తరువాత అతని న్యాయశీలత అతని అన్యాయంపై 
ఆధిక్యత పొందితే అతనికి స్వర్గం | పాప్తమవుతుంది. కాని ఆతని అన్యాయం 
న్యాయబుద్దిపై ఆధిక్యత పొందినట్లయితే అతనికి నరకం లభిస్తుంది.” 
(అబూదావూద్‌, మిష్కాల్‌ 





లేక వాటికై అతను తాప తయపడి ప్రయత్నాలు చేసినా దానికి రెండే రెండు అర్థాలు. 
అతను ఆ బాధ్యతల, పదవులలోని సూక్ష్మతను, భారాన్ని ఎరుగడు అనీ లేదా అతను 
పదవీ వ్యామోహంతో అధికార దాహంతో అల్లాడిపోతున్నాడనీ అర్థం. ఈ "రెంటిలో 
ఏది వాస్తవమయినా అతను ఆ పదవికి అనర్హుడనడానికీ అదే చాలు. అలా 'ప్రయత్నాలవల్ల 
ఎవరయినా ఏ హోదానయినా పొందినట్లయితే అతనికి దైవ సహాయం (ప్రాప్తం 
కాదు. అతను ఆ బాధ్యత మోపే కార్యభారం వల్లి అందులోనే సతమతమవుతూ 
ఉంటాడు. వాటికే అంకీతమయిపోతాడు. దాన్నే “దానికి అప్పగించబడతారు” అన్న 


(19) 


264 (పవక్త ప్రవచనం 


డడ త్రో లొ 1 య. తడు (Fan) 
సర ess ered! లయ లక గళ 


కం క ర 


Data 


388. తన తండి ద్వారా విని అబూ ఇస్‌హాక్‌ (ర.అ) చేసిన ఉల్లేఖనం 
(ప్రకారం, (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారు, “మీరు 
ఎలాంటి వారో ఆలాంటి వారే మీపై నాయకులయి తిష్ట వేస్తారు.” 


(మిష్మాల్‌) 


మాటల ద్వారా వ్యక్తం చెయ్యబడింది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా అలాంటి పదవీ 
వ్యామోహానికీ, అధికార దాహానికీ గురికాకుండా వాటీనుండి తప్పించుకోవాలని సకల 
ప్రయత్నాలు చేసినా బాధ్యతలు అతనికి అప్పగించినట్లయితే అతనికి దైవ సహాయమూ 
తోడవుతుంది, అవసరమయిన సామర్థ్యమూ (పసాదించబడుతుంది. 


386 ఈ వాదీసు కూడా పై హదీసు లాంటి భావాన్నే తెలుపుతోంది. ఇక్కడ 
న్యాయస్థానానికి సంబంధించిన పదవిని గురించి తెలుపడం జరిగింది. మనిషి తన 
మనస్సుకు అప్పగించబడటం అంటే అతను సిద్ధాంతాలకు, న్యాయ సూత్రాలకు కాక 
తన మనోకాంక్షలకు దాసుడయి చిక్కుల్లో కూరుకుపోతాడన మాట. ఎందుకంకు 


అతను స్వార్థం చేతనే ఆ హోదాను చేపట్టాడు. స్వార్ధంతోనే దాన్ని ఉపయోగించు 
కుంటాడు. 





387 ఇది న్యాయన్నిర్ణయాధికారం పొందిన (ప్రతి హోదాకు వర్తిస్తుంది. మనిషి 
న్యాయానికి కట్టుబడి ఉన ్రంతకాలం అతని ఇహపరాలు సవ్యంగా ఉంటాయి. 
న్యాయాన్ని వదలిన వెంటనే ఇవాపరాలలో జీవితం దుర రమవుతుంది. నరకం 
అతనికి చేరువవుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఒక ముస్తిమ్‌ బాధ్యతాయుతమయిన 
పదవులను కాంక్షీంచరాదు, వాటిక్షై స్వయంగా యతి ఎంచనూరాదు. లేకపోతే అతని 
ధర్మనిష్టపై మచ్చపడకమానదు. కాని ఎలాంటి స్వార్థానికి, పేరాశలకు గురికాకుండా 
ఎవరయినా తాను ముందుకు రావడంవల్ల న్యాయం ధర్మం నెరవేరే అవకాశముందని, 
దుర్మార్లుల్ని ఆణ చడానికి వీలుందని అనుకుంటే దానికి వినాయింపు ఉంది. అదీ మరో 
సచ్చీలుడూ సమర్ధుడయిన వ్యక్తి సమాజంలో లేని పరిస్థితుల్లో మటుకే. అత్యవసర 
పరిస్థితుల్లో ముందుకు వచ్చి పదవులను అందుకోవలసిన అగత్యాని ఎ మరువరాదు. 
ఇంతకూ ఇలాటి పరీక్షకు వీలయినంత వరకు దూరంగా మెలగటమే (శ్రేయస్కరం. 
ఎందుకంటే మరో ఉల్లేఖనం (ప్రకారం, ఎవరినయినా న్యాయమూర్తిగా నియమించడం 
అతన్ని కత్తి లేకుతడనే గొంతుకొయ్యడం లాంటిదని చెప్పడం జరిగింది. 


(శేష్ట సామూహిక వ్యవస్ద 265 


Aas eh le OR POE DEIR] ఈూ (ra) 
AT Oa So GG AEI Post) 
Dake eA Ras sn 
నమో సతత IG REE CS ASU REE 
hyn పడ nee Gol Aes టీ 
WUE. లని 


389. అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం, దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా బోధించారు, “మీ నాయకులు మంచి వారయినట్ల యితే, 
మీలోని ధనికులు దాత్స గుణం కలవారయితే, మీ వ్యవహారాలు పరస్పర 
సలహా సంప్రదింపుల ద్వారా న్మిర్ణయమయినట్లయితే మీకు నేల కడుపుకన్నా 
దాని వీపు మేలయినది. అలా కాక మీ నాయకులు దుర్మార్గులయితే, 
మీలోని ధనికులు పిసినారులయితే, మీ వ్యవహారాలు (అంతఃపుర) స్త్రీల 
పాలయితే అప్పుడు మీకు ధరిత్రి ఏపుకన్నా దాని కడుపు ఉత్తమమయినది.” 

(తిర్మిజి మిష్మా_ల్‌) 





388 ఇక్కడ నాయకులన్న మాట ప్రభుత్వాధినేతలకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా 
నాయకులంజే సమాజంలోని నవనీతమని చెప్పవచ్చు. సమాజంలో అత్యధిక భాగం 
దుష్ట. జనంతో నిండి ఉన్నట్టయితే నాయకులు సద్గుణసంపన్నులయిన వారు 
ఎక్కణ్టుంచి ఉద భివిస్తారు? మరీ ముఖ్యంగా నేటి ప్రజాస్వామిక కాలంలో సామాన్య 
ప్రజలే తమ నాయకుల్ని, ప్రతినిధుల్ని ఎన్నుకుంటున్నప్పుడు సమాజంలోనుంచే 
వచ్చిన నాయకులు (ప్రజల భావాలకు, చేష్టలకు అద్దంపట్ట వారు తప్ప మరో 
విధమయిన వారు ఎలా |ప్రాప్తమవుతారు. ఈ వాదీసుకు ఇంకో భావం కూడా సాధ్యమే. 
ఏ దేశ ప్రజలయితే చెడును (పీమించే వారుగా తయారవుతారో వారిపై దైవం 
దుర్మార్గులయిన నాయకులనే రుద్దుతాడు. అందువల్ల అనుయాయులు, దేశ ప్రజలు 
సజ్జనులయినప్పుడే సద్వర్తనులయిన నాయకులు, (పభుత్వాధినేతలు వారికీ 
అభ్యమవుతారు. 

389 ఇక్కడా నాయకులంటే, (పభుత్వాధినేతలు కూడా వారిలో చేరి ఉన్నారు. మంచి 
వారంటే రుజువర్తనులు, సచీ లురు అని భావం. వ్యవహారాలన్నవి సామూహిక 


266 ప్రవక్త ప్రవచనం 


sae ట్‌! రహో OG ఘర దా (Fr 9) 


ppt దం Wis PN . 22 టి ఇల 
మ వ టపి త్రము రయ శయ! 

తొ పి ye జ 25 pus 
SNORE] తాలి ₹ టు GD మమమ 


రా. ees త్రము ప్రేం 


390. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు హజత్‌ 
బురై దా ఉల్లేఖించారుః కాజీ (న్యాయ మూర్తులు) మూడు రకాలు. ఒక రకం 
వారు స్వర్గ (ప్రవేశం చేస్తారు. రెండవ రకం వారు నరకానికి పోతారు. 
స్వర్గానికి అర్హుడు, వాస్తవాన్ని (గహి ంచి దానికనుగుణంగా తీర్చు చేసేవాడు. 
వాస్తవాన్ని (గ్రహ ంచినప్పటికీ తీర్పులో అన్యాయం చేసినవాడు నరకానికి 
పోతాడు. ఆలాగే అజ్ఞానంతో జనుల మధ్య తీర్పు చేసినవాడూ నరకానికి 
పోయేవాడే.” (ఇబు 2) దావూద్‌, ఇబ్బు మాబూ మిష్కాల్‌. లీ 





వ్యవహారాలు అన్నమాట. భూమి “వీపు అంటే బ్రతికి ఉండటం అనీ, “కడుపు అంటే 
చనిపోవడం అనీ అర్ధం. "రెండవ కోవకు చెందిన (ప్రజలు తాము స్వయంగానూ 
పరాభవానికీ, అవమానానికీ గురవుతారు, తరువాత వారు ముస్లిములయితే ఇస్లామ్‌ 
అప్రతిష్టకు కారణభూతులవుతారు. 

ఈ వాదీసులో ఓ సమాజం ఇహాపరాల్లో సౌభాగ్యవంతం కావడానికి మూడు విషయాలు 
ముఖ్యం అని చెప్పడం జరిగింది. ఈ మూడు సామూహిక లక్షణాలు సమాజం 
సాఫల్యానికి చేరువవుతుంది. 1. దై వభక్తిగల నాయకత్వం 2. దాతృత్వం, నిరుపేదలపట్ల 
సానుభూతిగల సంపన్నులు 3. సకల సామూహిక వ్యవహారాలలో సలహా సంప్రతింపులు, 
(ప్రజాస్వామిక నూత్రాల పాటింపు. దీనికి భిన్నంగా నాయకులు, పాలకులు 
దుష్టస్వభావులయితే, ధనవంతులు పిసినారులు, పేరాశాపరులయితే, భోగలాలసలు, 
విలసమయ జీవితం మూలంగా సామూహిక వ్యవహారాలన్నీ మగువల నాయకత్వాన 


వదిలేసి మగవారు వాది అనుయాయులయిపోతే - అలాంటి సమాజం ఎంతో కాలం 
నిలువజాలదు. 


ఈ హదీసు ద్వారా తెలిపే మరో విషయం ఏమిటంటే సలహా సంప్రతింపులు, పరస్పర 
విశ్వాసం, సవాకారాల వాతావరణం లేనిచోట స్త్రీల రూపంలో అతేహేయమయిన 
నియంతృత్వం ఆ ప్రజలపై ఆధిక్యత పొందుతుంది. 


ఇవన్నీ నేటి సామాజిక స్థితుల పూర్వరంగంలో ఎంతయినా గమనార్లమైన అంశాలు. 


శ్రేష్ట సామూహిక వ్యవస్థ 267 


ho, ne pt ts ఓ ఏ లయ దడ ల ల ల ౯ 

మటు టు | he abl భీత FOE రక శంట్రత్స ఈ (181) 

b or sp hk VIG Var > 

Al sbA oy eB కు pI రజ యో 
GUE WL - 3 


391. అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 

(సఅసం) ఇలా తెలిపారు. “ఎవడయితే జనుల మధ్య (తీర్చు చెయ్యడానికి) 

కాజీగా నియుక్తుడవుతాడో అతను కత్తిలేకుండానే వధించబడతాడు.” 
(ఇబ్బు దావూద్‌, ఇబ్బు మాబా, మిష్కాత్‌. 


డలం 
జా 
స 
kf 
కన 
క్‌ 
ళల 
GLY 
శ్‌ 
శా 
Mr 
శ 
ఈ [ 
N 


392. హ్నజతీ ఉబాదా బిన్‌ సామిత్‌ (ర.అ) ఉల్లేఖించిన దాని (ప్రకారం 
(ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించారు! “చట్టాన్ని మీకు దగ్గరి 
వారికీ దూరపు వారికీ (సమంగా) వర్తింప జెయ్యండి. దైవం విషయంలో 
నిందించేవారి నిందను గురించి మీరు ఫరవా చెయ్యకండి.” 

(ఇబ్బు మాజా, మిష్కాంల్‌. ) 


పై tt 
౩90 వాదీసులో మూడు రకాల న్యాయమూర్తుల ప్రస్తావన వచ్చింది. 1. సత్యాన్ని 
(గ్రహించడానికి అన్ని ప్రయత్నాలూ చేసి ఇదీ యదార్థం అన్న నిర్దారణ అయిన 
తరువాత దానికనుగుణంగా తీర్పు చేసేవాడు. 2. సత్యాన్ని తెలుసుకున్నప్పటికీ 
దానికి విరుద్ధంగా తీర్పు చేసే అన్యాయవర్తనుడయిన వాడు. 3. ఏమీ తెలియకపోయినా 
తెలిసినట్టు న్యాయపిఠాన కూర్చున్నవాడు. ఇది కేవలం న్యాయస్థానంలో ఉండే 
వేదికకే కాక నిత్య జీవితంలోనూ మనిషి నిర్ణయాలు గ్ల కొనేటప్పుడు, తీర్పు చెప్ప 
డానికి నియమింపబడినప్పుడు సయితం వర్తిస్తుంది. దీనివల్ల తెలిసే విషయమేమిటంటే 
తనకు క్షుణ్ణంగా తెలియని విషయంలో మనిషి తీర్పు చెప్పే లేక అభిప్రాయాల్ని 
వెలిబుచ్చే సావాసం చెయ్యరాదు. అలాగే అసలు విషయం తనకు తెలిసినా దాన్ని 
దాచిపెట్టి మరో విధంగా అభిప్రాయాన్ని లేక తీర్పును చెప్పడం అన్నది కూడా తగని 
పని. అలాగే ఇస్లామీయ రాజ్యంలో న్యాయమూర్తికి ఉండవలసిన గుణాలు రెండు. 


268 (ప్రవక్త ప్రవచనం 


4 క ల టో SG. sw Mw Pew / 
క Oates మాయు EI రోషము డి) ఈ rr) 
సజయ స ద! Se అరదం Ia; Chu 
a Em ny తలో 2 hte ఎ 42 5, hes 
ఉద చాల్‌ ఉల! త్తు 13 gle! Bas (| దండు 


- అక ముప జట కను టనే రడ ఈ 
hair lo 


393. ఇది ఉమ్ము సల్మా (ర.అ) ఉల్లేఖనం: ఒకసారి దై వ (ప్రవక్త (సఅసం) 
ఆవిడగారి ఇంట్లో ఉండగా ఆయన తన ఇంటి పనికత్తెను పిలిచారు. పని కత్తె 
రావడం ఆలస్యం అయింది. ఆయన ముఖం కోపంతో ఎర్రబారింది. 
ఉమ్ము సల్మా (ర.అ పరదా చాటుగా వెళ్ళి చూస్తే ఆ పిల్ల ఆడుకుంటూ 
ఉండటం కనిపించింది. ఆ సమయాన ఆయన చేతిలో పల్లు తోముకునే 
పుల్ల (మిస్వాక్‌ ) ఉండింది. అప్పుడు ఆయన ఆ పనికత్తెను సంబోధించి, 
(పళయదినాన పరిహారం ఇవ్వవలసిన భయం లేకపోతే నేను నిన్ను ఈ 
మిసా (క్‌ తో కొట్టవాణ్లి." (ఆల్‌ ఆదబుల్‌ మఫద్‌. లీ 





1. చట్టుం, శాసనాంగాల సంపూర్ణ అవగావాన 2. ప్రతి విషయంలోనూ న్యాయాన్ని 
పాటించడం. ఈ రెంటిలో ఏది లేకపోయినా అతను ఆ పదవికి తగడు. 


391 అంటే న్యాయమూర్తి స్థానం, న్యాయపీఠం కత్తిమీద సాములాంటివి. ఎంతో 
సున్నితమయినవి. ఆ పదవిలో ఉన్న వ్యక్తి అన్యాయపు వై ఖరినవలంబిస్తే దైవం వద్ద 
పట్టుబడి తీవ శిక్షకు పాతుడవుతాడు. న్యాయాన్ని చెప్పినట్టయితే పలుకుబడి ఉన్న 
బడా నేరస్థుల శత్రుత్వాన్ని కొనిదెచ్చుకుంటాడు. కాని న్యాయమే చెప్పి చాకచక్యంతో 
ఐహిక శత్రుత్వాన్నీ జయించగలగడమే అసలయిన న్యాయమూర్తి పని. 


392 బంధువులు వ్యాయాన్ని కోరివస్తే ఒక విధంగా, పరాయివారు వస్తే మరో 
విధంగా న్యాయం చెప్పడమయినా లేదా దైవం నిర్ణయించిన శిక్ష విధించడంలో తన 
వారని, పరాయి వారని విచక్షణ చూపడం ఇలాంటీ వన్నీ తగవని దీని అర్థం. దైవం 
ఇచ్చిన షరీఆత్‌, (ప్రకారం నిర్ణయాలు గై కొనడానికయినా, తీరు ఏలు చెప్పడానికయినా, 
ఎవరు ఏమంటారో, తన వారు నిందిస్తారో, పరాయివారు అపనిందలు వేస్తారో అన్న 
భయం: లేకుండా మెలగాలని భావం. 


శ్రేస్టపామూహిక వ్యవస్థ 269 


యట! Es GIA ఈ (par) 
> 3 4 rc స Pre TRC PTC లో 
blob D-SAaNSl gs GEE దోచి! ఆవ el dG; 
Sah pis 


394. హృజత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం (పకారం [పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు, “ప్రముఖల తప్పి దాలను మన్నించివేయండీ 
కాని ఒక విషయం గుర్తుంచుకోండి, అల్హాహ్‌ నిర్ణయించిన హద్దులు (శిక్షలు), 
ఎన్నటికీ క్షమించబడవు.” (అబూ దావూద్‌, మిష్మా_ల్‌) 


393 ఉమ్ము సల్మా (రఅ) (ఉర్జూ వారు ఫార్సీ సంప్రదాయం ప్రకారం ఉమ్మె సల్మా 
అని అంటారు) దైవ ప్రవక్త (సఅసం) పతీమణి, ముస్టిములందరి మాతృమూర్తి. దైవ 
(ప్రవక్త వంతుల వారీగా తన సతీమణుల ఇండ్లకు వెళి, ఇ అక్కడే గడిపేవారు. ఆలాంటి 
ఓ సందర భఇంలో జరిగిన సంఘటన ఇది. ఇందులో (ప్రళయ దినాన జరిగే న్యాయన్నిరయం 
గురించి (ప్రస్తావించడం జరిగింది. ఓ చిన్న, పలుదోముపుల్లతో కొట్టిన దెబ్బకూ 
పరిహారం చెల్లించవలసిన అవస్థ అక్కడ ఎదురవుతుందన్న భయం దైవ (ప్రవక్త 
సూచించారు. ఇలాంటి పరిహారం ఇవాలోకపు న్యాయస్థానంలోనూ ఆ పని పిల్ల 
కోరినట్టయితే చెల్లించడం తప్పుదు. ఇలా చెల్లించిన ఉదాహరణలూ ఇన్లామీయ 
చరిత్రలో అనేకమునా యి. మరో విషయం: ఇంట్లో పని చేసే వారిపట్ల వ్యవవారిం 
చవలసిన తీరు ఏమిటో కూడా గొప్ప ఆదర్శవంతంగా దైవ ప్రవక్త ఆచరణ రూపేణ 
తెలిపారు. కోపం వచ్చినా పొరపాటును మన్నించి వెయ్యడంలోనే గొప్పతనముంది. 
ఈ ఆదర్శాన్ని తు.చ. తప్పకుండా పాటించిన మవానీయులూ తరువాతి వారిలో 
అనేకమంది ఉన్నారు. 


394 ఇది చట్టపరంగా ఎవరినయినా మన్నించవీలయితే దాని పరిధుల్ని తెలిపే 
హదీసు. ఇందులో (ప్రముఖులు అని అంటే పదవులు, హోదాని బట్టి గొప్పవారుగా 
చెలామణి అయ్యేవారు, సమాజంలో తమ జ్ఞానం, ధర్మనిష్ణ, సేవల కారణంగా 
గౌరవాదరణలు, [ప్రాముఖ్యం పొందినవారే తప్ప ఇతరులు కారు, ఇలాంటీవారివల్ర 
ఏదై నా పొరపాటు జరిగితే దానిపట్ల చూపోపు వహించడమే ఉత్తమం. 


ఈ వాదీసుకు |క్రియారూపంగా ప్రవక్త మహనీయుని కాలంలో జరిగిన ఓ సంఘటనను 
పేర్కొనవచ్చు. హాతిబ్‌(ర.అ) అనే ప్రవక్త సవాచరుడు, ఓ రహస్యాన్ని మక్కాలో ఉన్న 
తన ఇంటి వారి రక్షణార్రం, మక్కాకు చేరవేసే ప్రయత్నం చేశాడు. అది తెలిసి 
పోయినప్పటికీ కేవలం ఆతను బట్‌ రణరంగంలో చేసిన సేవల కారణంగా అతన్ని 


270 ప్రవక్త ప్రవచనం 


ష్‌ Wr sw న నగ వో 
al hel OU PSP OL: WIE దగ 42) 
sp mys సల వాల NWN 2 శో 
ల -గ్రయాయుి! G4 Ei gla ge ర 3 gle 
ఇ al 
TTI 


395. హ్మజత్‌ అబ్బుల్లావ్‌ బిన్‌ జుబై ర్‌ ఉల్లేఖనం: “న్యాయమూర్తి సమక్షంలో 
దావాదారు, ముద్దాయి, ఇద్దరూ హాజరు కావాలి.” అని దై వ (ప్రవక్త (సఅసం) 
సెలవిచ్చారు. ( ఆవ్మాద్‌, అబూ దావూద్‌, మిషా ల్‌. లీ 


ఏ రత సేయ ట్రీ వు కాలుడు లాలా (44 


Cd (a ణో న 


శీ టక్‌ లో ఖో 4 5? 
OSs Nec s Et తాక SEL Ell 


Ca 


Te SD టూరు! హో ఈది! 


396. హ(జత్‌ అబ్బుల్లా బిన్‌ అబ్బాస్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో దైవ 
సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చారని తెలిపారు: “జనులు చూ 
దావా ఆధారంగా తీర్పులు చేసినట్లయితే (ప్రతి వ్యక్తి ధన [ప్రాణాలకు 
దావాదారులు పుట్టుకువస్తారు. కాబట్టి ముద్దాయికి (ప్రమాణం చేసే హక్కు 
ఉండాలి.” (ముస్త్రిం మిష్కాల్‌ 





మన్నించివెయ్యడం జరిగింది. ఇది ఆతను మరేదురుద్దేశ్యంతో చేసిన తప్పుకాదు. 
కేవలం తన వారి రక్షణ కోరాడు. మన్నించి వెయ్యబడ్డాడు. అయితే దైవం నిర్ణయిం 
చిన శిక్షల్ని ఆకర్షించే వేరం చేసినప్పుడు ఆ నేరస్టుళ్లీ ఆతను ఎంతటి ధర్మ పరాయ 
ణుడయినప్పటికీ శిక్షించకుండా వదిలే హక్కు ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ లేదు. 
395 న్యాయస్థానంలో ఇరు వర్గాల వారూ హాజరయి తమ తమ వ్యాజ్యాన్ని 
వినిపించడం అవసరం. వారిలో ఒకరిని కేవలం వారి ధన సంపత్తి కారణంగానో, పదవీ 
హాదాల కారణంగానో, పలుకుబడి మూలంగానో న్యాయస్థానానికి రాకుండా 
మినహాయించడం ఎంత మాతం తగదు. 


396 అంటే నిందితుడే తన నిర్జోషిత్వాన్ని రుజువు చేసుకోవాలి అన్న నియమం 
పాటిస్తే ఎవరి ధన (ప్రాణాలూ భద్రంగా మిగలవు. రుజువు చేసే భారం దావేదారుపై నే 
ఉంటుంది. ఆతడు తన ఆరోపణకు ఆధారంగా సాక్షాలున్నట్లయితే వాటిని ముందుకు 


(శ్రేష్ట సామూహిక వ్యవస్థ 271 


mw గ 


గే wp వ జో సీ 9 ల! న 3 AA al ఎ 
న్‌ పప! డట! య EEG లూ (౮4 లృ 
Bb (52 “ >| (rs తావో లతల క లో > 
సుం టే cle SEI ప్ర! guest 
ల he నిలో టో ఎం కల Pd శ శ Ay 7 
మ యిం భ్రడర ASE INU Ob dis 


Hdd Cag) 


397. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చారని హృజత్‌ ఆయిషా 
ఉల్లేఖించారు: “వీలయినంత మటుకు ముస్తీముల షనీఅత్‌ శిక్షలను విధిం 
చకుండా దాటవేస్తూ ఉండండి. ఏ మ్మాతం వీలున్నా నిందితుని దారిని 
అడ్డుకోకండి. నిందితుని వదలి వెయ్యడంలో తప్పు చెయ్యడం, గిక్షించడానికి 
ఓ నిర్దోషిని గురి చెయ్యడం కన్నా ఎంతో మేలయినది.” (తిర్మిజీ మిష్మా-ల్‌) 


HT rd Wop లలో cn Pa CRIT sd 
Ast ht తు! రడ ETE (44) 
> లి 


శ్రీః 
ఊం (లం (4 4 ar జ ల్‌ తో 1/ న 
OSCE (hide Hees Al Ble 2 
శి 


త్‌ ”ో Cal 
Gi yr . శ కి (J కటి Ar 
Yet ISAT RABE Ie 


EE 


fre లల 


YU ఏ | సడ 


స్మ 
౬-- 
Na 


E 


398. హ(జత్‌ అనస్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ (పవక్త (సఅసం) ఇలా 
సెలవిచ్చారు: “బయలుదేరండి, అల్లాహ్‌ చరుతో, అల్లాహ్‌ (పసాదించిన 
సద్బుద్ది, సహకారాలతో, అల్లాహ్‌ సందేశహరుని ధార్మిక సముదాయం పై 
నిలకడ కనబరుస్తూ బయల్లేరండి. అయితే బలహీనులయిన వృద్దులపై, 
పసి బాలలపై, మహిళలపై చెయ్యిచేసుకోకండి. యుద్ద | ప్రాప్రిపట్ల నమ్మక 
(దోహం తలపెట్టకండి. యుద్దంలో చేజిక్కినదంతా ఓ చోట [ప్రోగు 
చెయ్యండి. సద్వర్తనాన్నీ ఉత్కృష్ట విధానాన్నీ అవలంబించండ. 
నిస్సందేహంగా అల్లాహ్‌ ఉత్తములయిన వారిని అధికంగా (పేమిస్తాడు.” 


BRC EEE A నా 
తీసుకురావాలి. ఆతను ఆలా చెయ్యలేకపోతే ఈ హదీసు (ప్రకారం నిందితుడు 
ప్రమాణం చేసి తన నిర్జోషిత్వాన్ని ప్రకటిస్తే చాలు అతన్ని ఆ ఆరోపణ నుండి 


272 ప్రవక్త ప్రవచనం 


Sls dE g AE (49) 

కట్‌ St యయ త రన 
ES SSSA WI SST DAES CEE 
dé 3 చశడ రడ Pa NE STs చుం ల as BEER 


న భః ఇ = లలో Ga 7 2 వలో వం (గో జ్య శ టో శ్రీ Po 2 
రడ 5 రు రయలో రు దర alt మాము! 
rr wf కలా వా sf frp" OLE TDL లో 
గయా gle le ng 1 య! న. 


399. సలీమ్‌ బిన్‌ ఆమిర్‌ ఉల్లేఖనం (ప్రకారం: హ్మజత్‌ ముఆవియ, 
రోమనుల మధ్య (నిర్యుద్ద) ఒప్పందం కుదిరింది. అదే ఒప్పంద కాలంలో 
హజత్‌ ముఆవియ (సేనలతో) తరలి రోము సరిహద్దులకు బయల్లేరారు. 
ఒప్పంద కాలం ముగియగానే శతువుపై దాడి చెయ్యాలి (అన్నది ఆయన 
తలంపు). (ఆయన దారిలో ఉండగానే) ఒక గుర్రపు రౌతు, - “అల్హాహు 
అక్సర్‌, అల్లాహు అక్బర్‌ ఒప్పంద మర్యాదనుపాటేంచు, వాగ్దాన భంగానికి 
ఒడిగట్టకు' అని అంటూ వస్తున్నాడు. హ(జత్‌ ముఆవియ కళ్ళెత్తి 
చూశారు. వచ్చే ఆయన అమ్‌ బిన్‌ అబన. హజత్‌ ముఆవియ అడగ్గా 
ఆయన ఇలా చెప్పారు, “నేను దైవ (ప్రవక్త (సఅసం) బోధిస్తూ ఉండగా 
విన్నాను. ఆయన ఒకసారి ఇలా అన్నారు, “ఒక జాతి (పజలతో ఒప్పందం 
కుదిరిన తరువాత అందులో మార్పు చెయ్యడం తగదు - ఒప్పంద కాలం 
పూర్తికానంత వరకు లేదా సరిసమానంగా ఒప్పందాన్ని శతువుపై (తిప్పి 
కొట్టనంతవరకు” ఈ హదీసు విన్న తరువాత హ(జత్‌ ముఆవియ సేనల్ని 
తీసుకుని వెనక్కి మరలారు. (అబూదావూద్‌ ) 





విముక్తం చెయ్యవలసి ఉంటుంది. 


397 న్యాయస్థానంలో విచారణ జరిపినప్పటికీ కేసు రుజువు కాకపోయినా లేదా 
అందులో ఏ మాతం అనుమానం చోటుచేసుకున్నా నిందితుణ్ణి శిక్షించవీలుండదు. 
ఇదే నేటి న్యాయపరిభాషలో బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ అనంటారు. ఈ ప్రయోజనం సదా 


శేష్ట సామూహిక వ్యవస్థ 273 


aos ahs టో JE OE Fs Ss Er 
పాపాలకు SOBEL దడదడ వరదల 
MEO ETC PONE 
ఏ రయయకరుట్తు] రీ) 1515 ఊడే! బ్ర 
బటు కి కటు! తకు అధ! రహమ్‌ వ ఆర్త! 
లం రష రర మడడ ఫస రం 
tebe కత CEs 5 యుద Gee 
dil లం. అహము! 2 త్తి కూడ rt 


eats 
GU 
fx 
N\ 
ai 
శ 
tn 
TAN 
క 
క 
3 
Wx 
థి 


\ లా! 


400. హజత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) ఉల్లేఖినం: (ప్రవక్త మహనీయులు 
(సు ఇలా తెలిపారు, “కానుకను, అది కానుకగా ఉన సంత వరకు స్వీకరించండి. 
కాని ఆ కానుక ధర్మ విషయంలో లంచంగా పరిణమించే (పమాదముంశు 
దాన్ని స్వీకరించకండి. కాని మీరు దాన్ని వదలరు. బీదరికం, ఆకలి 


నిందితునికే లభించాలి అని హదీసు సూచిస్తుంది. ఇంకా ఏ వ్యక్తిని ఎలాంటి ఆధారం 
లేకుండా కేసు నమోదు చేసి విచారణ జరపకుండా బందీగా నిర్బంధించడానికి లేదా 
ఆంక్షలు విధించడానికి ఎంత మాం వీలు లేదని -ఈ హదీసు దా రా తెలుస్తోంది. ఇది 
ఇస్లామీయ న్యాయవ్యవస్థకు కడువిరుద్ధమయిన విషయం. 


398 ఈ వాదీసు యుద్ధంలో అనుసరించవలపిన వై తికతకు సంబంధించింది. 
యుద్దానికి బయలేరేటప్పుడు దై వం పేరు మీదుగా బయల్లేరడమంటే దై వాన్ని సాక్షిగా 
నిలబెడుతూ అడుగు వెయ్యడమన్నమాట. ఇక దై వాదేశాలకు భిన్నంగా నడవబోమని 
పలకడమన్నమాట. దై వాదేశమేమిటో దైవ ప్రవక్త తెలిపారు. యుద్ధంలో కేవలం 
యుద్ధం చేసేవారిపై వే? చెయ్యెత్తాలి. సామాన్య పౌరుల్ని, పౌర స్థావరాలను లక్ష్యం చేసి 
దాడులు జరపడం తగదు. ఈ నియమాన్ని పాటీంచకపోతే దైవ నియమాన్ని 
ఉల్లంఘించినట్లు. 

399 ఈ వాదీసు ద్వారా అవేక విషయాలు తెలుస్తున్నాయి. 

1. ఒక దేశంతో ఒప్పందం కుదిరిన తరువాత దానికి సమానమయిన అవకాశం 
ఇవ్వకుండా ఆ వ్యవధి దాటగానే దానిపై దాడి చెయ్యడం ధర్మ సమ్మతం కాదు. 2. 
ఒప్పంద కాలంలోనే యుద్ధ పరిస్థితులు దాపురిస్తే శత్రువుకు ముందుగా తెలుపడం 


274 (ప్రవక్త ప్రవచనం 


దప్పులు దాన్ని స్వికరించేందుకు మిమ్మల్ని బలవంతపెడతాయి. బాగా 
వినండి, ఇస్లామ్‌ విసు[రాయి తిరుగుతూ ఉన్నప్పుడు ఏ వై పునకు ఖుర్‌ ఆన్‌ 
మరలుతుందో ఆ వైపునకే మీరూ మరలండి. వినండి అతి సమీప 
కాలంలోనే ఖుర్‌ ఆన్‌, అధికారాలు వేర్వేరయిపోతాయి. జ్యాగత్త మీరు 
ఖుర్‌ ఆన్‌ ని వదలకండి. రాబోయే కాలంలో మీ గురించి న్నిరయాలు చేసే 
పాలకులు వస్తారు. మీరు వారి ఆజ్ఞాపాలన చేసినట్లయితే వారు మిమ్మల్ని 
అపమార్గంపట్టిస్తారు. మీరు వారి విధేయతను పాటించకపోతే మిమ్మల్ని 
మృత్యువు ఒడిలో పడవేస్తారు. (ఉల్లేఖనకర్త), “అప్పుడు మేము ఏమి 
చెయ్యాలి?" అని (ప్రశ్నించాడు. ఆయన ఇలా బోధించారు. “ఈసా 
సహచరులు చేసిందే మీరున్నూ చేయండి, వారిని రంపాలతో చీరేశారు, 
శిలువలపై కి ఎక్కించారు. (కాని సత్యాన్ని వీడలేదు) దేవుని ఆవిధేయతలో 
జీవించడానికి బదులు దేవుని ఆజ్జల్ని పాలిస్తూ [పాణాలర్పించడమే 
మనిషికి ఉత్తమమయింది.” (ఆల్‌ మా'జమున AE తిబాని) 


తప్పనిసరి. దీన్నే దివ్య ఖుర్‌ఆన్‌లో ఇలా బోధించడం జరిగిందిః “ఏదయినా 
ఒప్పందం చేసుకున్న జాతి విద్రోహానికి పాల్పడే ప్రమాదం కానవస్తే సమాన 
స్థాయిలో దాని ఒప్పందాన్ని దానికి తిప్పి కొట్టండి. "3. ఈ ఉల్లేఖనం ద్వారా 
సహచరుల్లోని విధేయతా భావం ఏ మేరకు ఉన ఇతమయింటో కూడా తెలుస్తోంది. 
పాలకునిగా ఉన ఎ వ్యక్తి కూడా ఓ సామాన్య వ్యక్తి ప్రవక్త ప్రవచనాని || తెలుపగానే తన 
వేరి ప్రవక్త Ne విరుద్ధంగా ఉందని తెలుసుకుని ముందుకుసాగుతున్న సేనల్ని 
వెంటనే వెనక్కి రపి ్పంచారు. 4. (ప్రవక్త సవాచరుల ఉన్నత చరిత్ర కూడా ముందుకు 
వస్తుంది. వారు ఎంతటి గొప్ప పరిపాలకుడయివా సత్యవాక్కు అతని ముందు 
పలకడానికి వెనుకాడేవారు కారు. హజ్రత్‌ అమ్మ్‌ బిన్‌ అబస చేసిన ఈ సావాసవంతమయిన 
చర్య నిత్యం సత్యమే పలకాలనడానికి ముస్టిమ పాటించవలసిన ఉన్నతమయిన 
దృష్టాంతం. 


400 ఈ హదీసు ద్వారా కొన్ని సత్యాలను తెలుపడం జరిగింది. ఒకటి, ఒకరికొకరు 
కానుకలు, బవూకరణలు ఇచ్చుకోవడం, విందులు, ఆతిథ్యాలు చేసుకోవడం 
ఇత్యాదివి అభిలషణీయమయిన సంప్రదాయాలు. వాదీసుల్లోనూ వీటిపట్ట ఎక్కువగా 
(పోత్సహించడం జరిగింది. కాని ఇలాంటివి బాధ్యులయిన అధికారులు మొదలెట్టి 
ధార్మిక నాయకులు సత్యాన్ని వీడేలా, ఆధికారుల ఒత్తిడికి లొంగేలా చెయ్యడం కూడా 
సాధ్యమే. వారి చెడులను బహిరంగంగా చూసీ మౌనం వహించడం, ఇంకా వాటిని 
సమర్థిస్తూ తప్పుడు ఆదేశాలనివ్య్వడమూ సాధ్యమే. దీన్ని జాగత్తగా గమనిస్తూ ఉండాలి. 


(శ్రేస్టసామూహిక వ్యవస్థ 275 


» 


pE- లదు అల్‌! 


401. తమీమ్‌ దారీ ఉల్లేఖనం: దైవ సందేశహరులు (సఅసం), “దీన్‌ 
(ధర్మం) అని హి తై న్లత, (శేయోభిలాషలకే అంటారు” అని ప్రవచించారు. 
ఈ మాటలు ఆయన మూడుసార్లు పలికారు. అప్పుడు మేము 'హితై వృత 
ఎవరిపట్ల?' అని అడగ్గా ఆయన ఇలా సెలవిచ్చారు, “దెవం పట్ల, ఆయన 
(గంథం పట్ట, ఆయన సందేశవారుని పట్ల, ముస్తిముల నాయకుల పట్ల, 
సాధారణ ముస్రిముల పట్టు.” (నపావా ముస్ట్రీమ్‌) 





ఆ కారణంగానే ఇమామ్‌ అవ్మాద్‌ బిన్‌ వాంబల్‌, అబ్బాసీ ఖలీఫాల కాలంలో ఎన్నో 
కష్టాలను ఎదుర్కొని స్థిరచిత్తంతో సత్యంపై నిలకడ చూపిన తరువాత ఖలీఫా 
“ముతవక్కిల్‌ బిల్లా కాలంలో ధనం నిండిన సంచుల్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు 
అసంకల్పితంగా ఆయన నోటి నుండి, “ఇది మునుపటి (కారాగారపు యాతనలు 
కన్నా అత్యంత కఠినమయినది' అన్న మాటలు వెలువడ్డాయి. అంటే [ప్రాపంచిక 
ఐశ్వర్యాలను చూసి అడుగులు తడబడతాయేమో అన్న సంశయమన్నమాట. కాని 
ఆయన ఆ పరీక్షలోనూ నిలకడ చూపారన్న దానికి చరిత్ర సాక్ష్యం పలికింది. 


"రెండు, ముస్లిమ్‌ సమాజంలో సదాచార సంపన్నమయిన సామూహిక వ్యవస్థ నెలకొని 
సకల శుభాలతో అది విలసిల్హాలంలే రాజకీయ వ్యవస్థ కూడా ధార్మిక నియమాలకు 
కట్టుబడినదయి ఉండాలి. కాని ఒకవేళ ఇవి రెండూ ఒక దానికొకటి సంబంధం 
లేకుండా వేర్వేరయినవిగా వ్యవహరిస్తే సామూహిక జీవితం తప్పనిసరిగా దౌర్జన్య 
పరమయినదిగా రూపొందుతుంది. 


401. హదీసులోని “నున” అనే పదానికి, మిశ్రమం, మలినం లేకుండా పర 
ఉండటం అని అర్థం. మైనం తీసివేసిన పరిశుద్ధమయిన తేనెని అరబీలో “నాపిహోల్‌ 
అసలు భాలిసి అనంటారు. అలాగే హృదయంలో కల్పాకపటంలేని, అంతరంగంలోనూ 
బయటా ఒకే మాదిరిగా ఉండే మనిషి విషయంలో “నుస్‌వు కల్ఫుల్‌ ఇన్ఫాను' 

అనంటారు. ఇదే భావంలో దివ్య ఖుర్‌ఆన్‌లో విశ్వాసులకు 'తౌబతున ఎసూవూ 

చెయ్యమని బోధించడం జరిగింది. అంటే ఏ విధమయిన కాపట్యమయినా, ద్వంద్వస్థితి 
ఆయినా లేని తొబా అన్నమాట. దివ్య ఖుర్‌ఆన్‌లో ఒక చోట ముస్లిములను గురించి 

చెబుతూ ఇలా నిర్వచింపబడందిః 


276 (ప్రవక్త వ్రవచనం 


“బలహీనులు, వ్యాధిగ్రస్తులు, (ధర్మ మార్గంలో) ఖర్చు చెయ్యడానికి ఏమీ లేని వారి 
విషయంలో ఎలాంటి అక్షేపణలేదు - వారు అల్లూ కొరకు, ఆయన సందేశవారుని 
కొరకు ఆపాదమస్తకం హితే షువులయినందుకు. సదాచార సంపన్నులయిన వారిపై 
కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు. అల్లాహ్‌, మన్నించేవాడు, కరుణించేవాడూను. 


అంటే సాధారణ పరిస్థితిలో నిరంతర సంఘర్షణా రంగానికి విముఖులవడం విశా సానికీ 
విధేయతా విధానానికీ వ్యతిరేకమయింది. కాని తగిన కారణమున్న స్థితిలో దాన్ని 
పట్టించుకోవడం జరగదు - అయితే ఆంతర్యం చిత్తశుద్ధి, స్వామిభక్తితో శోభిల్హాలి. 


దీన్ని బట్టి తెలిపేదేమిటంటే అల్లాహ్‌ తన దాసుడు ఏ బలమయిన కారణం వల్లనయినా 
అశక్తుడయితే ఆచరణాపరమయిన భారం వెయ్యడు. కాని హితె ప్లత, (శ్రేయోభిలాష 
విషయంలో మటుకు ప్రతి వ్యక్తీ బాధ్యుడే. అదే లేకపోతే అతని మోక్షం అసాధ్యం. 


'ఆల్లోహిపట్ల హిత్రెప్లతో అంటే, భావమేమిటంటే మనిషి తనకూ దైవానికీ మధ్యన 
ఎలాంటి కపట వ్యవహారం చోటుచేసుకోనివ్వరాదు. ఆతని ఆంతర్యంలోని ఒక్కొక్క 
మూల చిత్తపుద్ది, భక్తి పరాయణతతో ఆలరారాలి. ఈ చిత్తశుద్ధికి భక్తీపరాయణతకు 
ఫలితంగా దాసుడు అల్లోహి ఉనికిలోనూ, ఆయన గుణగణాల్లోనూ, ఆయన 
అధికారాల నూ, ఆయన మర్యాదల్లోనూ, వాక్కుల్లోనూ సృష్టిలోని ఎవరినీ ఆయనకు 
సవావర్తులుగా, భాగస్వాములుగా ఎంచరాదు. ఈ విధంగా ఆచరించి మనిషి వాస్తవానికి 
తన ఎడలనే (శ్రేయోభిలాష కనబరుస్తాడు, తన ఇవా పరాలనే చక్కదిద్దుకుంటాడు. 


“ఎవరయితే, సత్కార్యాలు ఆచరిస్తారో వారు తమ కొరకే ఆచరిస్తారు.” 


“గ్రంథంపట్ల హితై సత అంటే, ఖర్‌ ఆన్‌ అవతరణా లక్ష్యాన్ని నెరవేర్చాలి. ఈ లక్ష్యంలో 
మూడు అంశాలునా 'ఎయిః 


1 పారాయణం (తిలావత్‌, అంటే దివ్య ఖుర్‌ఆన్‌నీ ఆగుతూ, నెమ్మదిగా, 
సరయిన ఉచ్చారణతో చదవడం. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉందిః “ఈ ఖుర్‌ఆన్‌సీ 
మేము కొద్ది కొద్దిగా అవతరింపజేశాము. ( ప్రవక్తా. నీవు దీన్ని ఆగుతూ 
ఆగుతూ జనులకు వినిపించాలని.” (బనీ ఇస్రాయీల్‌! 106) 


2 యోచన, చింతన. అంబే కేవలం అర్థం చేసుకోకుండా చదవడం కాదు. 
ఆయత్‌లను పరిశీలవా దృష్టితో చదవాలి. ఉదావారణకు ఇలా ఉపదేశించడం 
జరిగిందిః “మేము మీ వద్దకు శుభదాయకమయిన ఈ (గ్రంథాన్ని అవతరింప 
జేశాము - జనులు దీని వచనాలపట్ల చింతన చెయ్యాలని, ఆలోచించాలని, 
బుద్ధీ జ్ఞానాలున్న వారికి సుబోధనా సంపద, గుణపాఠం (పాష్తం కావాలనీను.' 


3. ఖుర్‌ఆన్‌ (ప్రకారం తీరు చెయ్యడం, అంటే, అధ్యయనం, అనుశీలనం కేవలం 
ఆ పరిధుల్లోనే ఆగిపోరాదు, వాటీ ఉద్దేశ్యం, ఖుర్‌ఆన్‌ అందజేసే చట్టాలు, 


(శేవ్ష సామూహిక వ్యవస్థ 277 


నియమాలు మనిషి తన వ్యక్తిత్వంలో, తన వాతావరణంలో, తన దేశంలో, 
(ప్రపంచమంతటా జారీ చెయ్యాలి. 


దానిక్తే ఆధిక్యత, ఆధిపత్యాల స్టానమివ్వాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉందిః మేము మీ వద్దకు 
ధర్మ బద్ధంగా ఉద్లంథాన్ని అవతరింపజేశాము. తద్వారా దైవం మీకు చూపించిన 
శాసనాల వెలుగులో మీరు జనుల మధ్య తీర్పులు చెయ్యాలని. 


దైవ సందేశహరుని పట్ల హీతైన్షత అంటే, ప్రవక్త సంప్రదాయాన్ని అనునిత్యం 
పాటించాలి. ఆయన, ఆయన సవాచరులూ కలసి ఏ జీవన వ్యవస్థను స్థాపించడానికి 
(ప్రాణాలొడ్డి శ్రమించారో దాన్ని స్థాపించేందుకు శాయశక్తులా కృషి చెయ్యాలి. 
ఆయన (పామాణిక విధానానికి ప్రపంచంలోని ఇతర విధానాలని ్నంటీపై నా [ప్రాధాన్యత 
నివ్వాలి. ఆయన మాటలకు, ఆయన చేతలకు (పతిగా మరెవరి మాటకయినా 
ఆచరణకయినా ఎలాంటి (పాముఖ్యాని ్న ఇవ్వరాదు. 


ముస్లిముల నాయకులపట్ల హితె స్లత అంకే అర్థం నేటి మస్టీదుల్లో నమాజ్‌ చేయించే 
నాయకులు (ఇమాములు) అనీ కాదు. అలాగే ఇస్లామీయ విధానాలకు దూరంగా 
సంచరించే సామాజిక, రాజకీయ నాయకులనీ కాదు. ఇడి ముస్లిమ్‌ సమాజం 
దురదృష్టమనే చెప్పాలి. నేడు ధర్మం, రాజకీయాలు వేరే $రయిపోయాయి. నాయకత్వపు 
భావమే మారిపోయింది. ఇస్టామీయ వ్యవస్థలో రాజకీయాలయినా, ఇతర (ప్రాపంచిక 
వ్యవహారాలయినా అన్నీ ధర్మానికి లోబడే ఉండాలి. అందువల్ల నిజమయిన ఇస్టామీయ 
రాజ్యంలో మసీదుల్లో ఇమాములయిన వారే దేశంలోనూ నాయకులుగా అలరారుతారు. 


ఈ వివరణ దృష్ట్యా ముస్లిముల నాయకులపట్ల హితెష్టత అంటి నాయకులు 
ధర్మ బద్ధమయిన కార్యాలు చేస్తే వారితో సహకరించాలి. వారు వక్రమార్గాన్ని అవలంబిస్తూ, 
తప్పుడు పనులు చేస్తూ ఉంటే వారిని ఎలాంటి జంకు గొంకు లేకుండా నిర్భయంగా 
విమర్శించాలి. వారి తప్పుడు పనుల్ని గురించి ప్రజలకు ఎరుకపరచాలి. మరో 
వాదీసులో (ప్రవక్త మవానీయులు (సఆసం) “ఉత్తమమయిన జిహాద్‌ (నిరంతర 
సంఘర్షణ) నిరంకుశ పాలకుని సమక్షంలో న్యాయమయిన మాట పలకడం” అని 
అన్నారు. 

ఈ హితె న్మతనే ఇమామ్‌ మాలిక్‌ ఖలీఫా మన్సూర్‌ సమక్షంలో (ప్రదర్శించారు. ఇమామ్‌ 
ఆహ్మద్‌ బిన్‌ వాంబల్‌ మామూన్‌ కెదురుగా, మో'తసిమ్‌, వాసిక్‌ బిల్లోహ్‌ కొరడాల 


ఛాయలో ప్రదర్శించారు. ఇమామ్‌ ఇబ్బు తై మియ ఈజిప్ట్‌ నియంతల కెదురుగా, 
ముజద్దిద్‌ అల్పసాని జహాంగీర్‌ దరా ఎరులో ప్రదర్శించారు. 


సామాన్య ముస్టీముల హితెన్లత అన్న దానికి కొన్ని భిన్న కోణాలున్నాయిః 

1. సామాన్య ముస్టిములు మార్గం తప్పి నడుస్తూ ఉంటే వారికి వివేచనతో, 
బోధనా దృష్టితో సన్మార్గం వైపునకు పిలుపునివ్వాలి. వారిలో ఇస్టామీయ 
జాగృతిని తీసుకురావాలి. 


278 


(ప్రవక్త ప్రవచనం 


వారు అజ్ఞానులయినట్లయితే వారిలో ధర్మజ్ఞానాన్ని పెంపొందించాలి. ధార్మిక 
వొకఇతలు. వయోజన విద్యా కేంద్రాలు స్టా స్థాపించాలి. ధర్మ సందేశాన్ని బాగా 
(ప్రచారం చేసి దేశంలో నలుమూలలా దైవ సూక్తులు, (ప్రవక్త ప్రవచనాలు 
ప్రతిధ్వనింపజేయాలి. 


వారు వ్యాధిగ్రస్తులయితే వారి సుశూష చేయాలి. వారికి మందులు తెచి ఎ 
పెట్టాలి. వారి చికిత్సకై సామూహీక వ్యవస్థ (ఆసుపత్రులు వగ. రాను 
స్థాపి చాలి! అనాథ రోగులకు చికిత్స జరిగే సువ్యవస్థను నెలకొలపాలి. 


ముస్హిముల్గో బాధితులయిన వారికి అన్యాయానికి గురయిన వారికీ వ్యక్తిగత 
స్థాయిలోనూ, సామూహిక స్థాయిలోనూ, దుర్మార్లుని ఆపడంలోనూ, 
బాదితులకు న్యాయం చేకూర ్పడంలోనూ (ప్రయత్నాలు జరగాలి. దీనికిగాను 
పటిష్టమయిన సంఘటిత స సంస్థలు రూపొందించాలి. వాటి ద్వారా సమాజంలోని 
అలలు: నిస్ఫహాయుల్లో ఇ వారికి ఓ అండ ఉన్న భావనను పెంపొందించాలి. 


ముస్టీములు మరణించినప్పుడు వారి ఖనన కార్యక్రమంలో పాల్గొనాలి. వారి 
వారసులకు ఓదార్పు నివ్వాలి. పరస ఎర సానుభూతి, సహాయ సవాకారాల 
భావాలను సర్వసామాన్యం చేయాలి. “విశా సులు అందరూ సోదరులు" ఆన [1 


దైవ వచనానికి క్రియాత్మక వాతావరణాన్ని సృజించి కనుల పండువు 
చేయాలి. 


ఇది వాదీసు కాదు, ధర్మానికి సారాంశం, ధర్మంలోని మధువు, సౌరభం! 


వ ఆఖిరు దావాన అనిల్‌ వామ్హులిల్లాహి రబి ల్‌ ఆలమీన్‌/ ! 


ర్‌ 


INTEKHAB-E-HADITH 
(Telugu) 





య. 


వ 


HYDERABAD 








